బాలల మహాభారతం 


మొదటి భాగము 


ఆంగ్లమూలం : స్వామి రాఘవేశానంద 
శ! తెలుగు సేత : స్వామి జ్ఞానదానంద 
\ చిత్రాలు : పద్మవాసన్‌ 


1. Ks 
as 


Qe 
రామకృష్ణ మఠం 
దోమలగూడ, 
హైదరాబాద్‌ - 500 029. 


Published by : 
Adhyaksha 
Ramakrishna Math 
Domalguda, Hyderabad - 29 


© Ramakrishna Math, Hyderabad 
All rights reserved 


VI- 3M - 09 - 2012 
13023 


Printed in India at 
Charita Impressions 
Hyderabad. 


= 


om NP TAF ల ND 


Day Wes 


ఉపోద్దాతము 

ఆదిపర్వము - ఇతిహాస ప్రారంభం 
వ్రాసినవాడు గణేశుడు 

శంతనుడు గంగను వివాహమాడటం 
వసిష్టుడు వసువులను శపించటం 
మహాభారత మూలపురుషుడు - భీష్ముడు 
సత్యవతి కుమారులు 

దుర్దశ 

ముగ్గురు సోదరులు 

రాకుమారుల పరిణయం 

గాంధారికి కలిగిన పుత్రులు 
పాండురాజుకు కలిగిన శాపం 
పాండవుల జననం 

పాండవులు హస్తినాపురానికి రావటం 
దుర్యోధనుడు మాత్సర్య పీడితుడవడం 
(ద్రోణుని ప్రవేశం 

ఏకలవ్యుడు 

అర్జునుని సర్వోత్మృష్టత 

ద్రోణుని ప్రతీకారం 

సూర్యపుత్రుడు 

లక్క ఇల్లు 

ఘటోత్మచుని జననం 

ఏకచక్ర నగరంలో పాండవులు 
ద్రౌపది - మహాభారత కథానాయకి 
పాండవులు హస్తినాపురం తిరిగి రావడం 


పాండవుల కొత్త రాజ్యం 


అర్జునుడు స్వేచ్చానుసారం తపస్సుకు వెళ్ళడం 


సుభద్రా పరిణయం 
ఖాండవ దహనం 


బాలల మహాభారతం 
ఉపోద్దాతము 


మన ప్రాచీన భారత దేశంలో సూర్యవంశం, చంద్రవంశం 
అనే రెండు గొప్ప వంశాలుండేవి. చంద్రవంశంలో కురు అనే 
రాజు ప్రఖ్యాతుడు. అందువల్ల అతని సంతతి వారంతా కౌరవులు 
అని పిలువబడ్డారు. అనేక తరాల తర్వాత ఆ కురువంశంలో 
ధృతరాట్ట, పాండు అనే ఇద్దరు సోదరులు జన్మించారు. వీరి 
కుమారులందరూ కౌరవులే అయినా ధృతరాషుని కొడుకులే 
కౌరవులని పేర్కొనబడ్డారు. పాండురాజు కువూరులు 
పాండవులైనారు. వారసత్వంగా రావాల్సిన రాజ్యాధికార విషయంలో 
ఏర్పడ్డ తగాదావల్ల అన్నదమ్ములైన కౌరవ పాండవుల మధ్య యుద్దం 
సంభవించింది. క్రమంగా పరిస్థితులు, ఈ యుద్దానికి ఎలా దాక 
తీసినవో అన్నదే మహాభారత రచనకు ఇతివృత్తం. ఈ రచనలో 
అనేక నైతిక ధర్మాలు, భక్తి ప్రపత్తులు, పారమార్ధిక తత్త్వాలు 
కనిపిస్తాయి. అందులో అనేక ఉపదేశాలలో విశ్వ విఖ్యాతమైన 
భగవద్గీత ఒకటి. ఇక కథ ప్రారంభిద్దాం! 


2 బాలల మహాభారతము 
eras eng) 


శ్యమంతకపంచకం అనే సరోవరం దగ్గర ఉన్నాను. దాని 
సమీపంలోనే కౌరవుపాండవుల మధ్య మహాభారత 
సంగ్రామం జరిగింది. ఇప్పుడు మీ మధ్య కొన్ని రోజులు 
గడపాలని వచ్చాను.” 


అటువంటి మహానుభావుడు తమ మధ్య 
ఉన్నందుకు బుషులు ఎంతో సంతోషించారు. ఆయన 
రోజూ ఉన్నతమైన పారమార్థిక ఆశయాలు గలిగిన 
పురాణ, ఇతిహాసాలనుండి అనేక పుణ్యకథలను చెప్పిన 
తరువాత మహాభారత కథ చెప్పటం మొదలుపెట్టాడు. 


“సృష్టికి ముందు లోకం అంతా అంధకారం 
ఆవరించింది. తర్వాత సర్వసృష్టికి కారణమైన ఒక మహా 
అండం ఆవిర్భవించింది. ఈ అండం నుండి ప్రాణులకు 
ప్రభువైన ప్రజాపతి, మనువు, దక్షుడు, ఆయన 
ఏడుగురు పుత్రులు, అశ్వినీ దేవతలు, ఆదిత్యులు, 
పితరులు తదితరులు ఆవిర్భవించారు. 

తర్వాత పంచభూతాలు, 
బుతువులు, మాసాలు, పక్షాలు, పగళ్ళు, రాత్రులు 
ఆవిర్భవించాయి. 


సంవత్సరాలు, 


ఇప్పుడు ఉన్న మానవ జాతి సమస్తం ఆ 
విధంగా ఉద్భవించింది. 2 
2 


[alan Walats) గణ తుడు 


బుషులలో పరాశర పుత్రుడైన వేదవ్యాసుడు 
ఉత్తమోత్తముడు. ఈ జగద్రహన్యాన్ని అర్థం చేసుకోవటమే 
కాకుండా, ఆయన తన మనస్సులో మహాభారత 
మహాకావ్యాన్ని కూడా ఊహించి, దానిని మానవ జాతికి 


| 


ఎలా అందించాలా అని ఆలోచించసాగాడు. సృష్టికర్తయెన 
బ్రహ్మను ధ్యానించాడు. బ్రహ్మ సాక్షాత్మరించగా వ్యాసుడు 
భక్తిపూర్వకంగా నమస్కరించి చేతులు జోడించి 
ప్రార్థించాడు: “ఓ దేవా! మహాభారతం అనే గొప్ప 
ఇతిహాసాన్ని నా మనస్సులో రూపొందించాను. ఇది, 
భూత, భవిష్యత్‌, వర్తమానాలను, జరామరణాలను, ఆది 
వ్యాధులను, ఉన్నదానిని, లేనిదానిని తెలియజేస్తుంది. 
ఇందులో పాటించాల్సిన యతి 
ధర్మాలున్నాయి. ఇది సూర్య, చంద్రుల పరిమాణాన్ని 
చెబుతుంది. (గహాలను, నక్షత్రరాసులను గురించి 
వివరిస్తుంది. వేదాల సారాన్ని తత్త్వ విచారాలను 
తెలుపుతుంది. కొండకోనలను, నదీనదులను, 
సముద్రాలను, పుణ్య తీర్థాలను, దివ్యధామాలను 
గురించి చెపుతుంది. విభిన్న భాషలను, జాతులను, 
యుద్ధకౌశలాన్ని దివ్యరూపాలను వివరిస్తుంది. ఈ 
ఇతిహాసాన్ని నేను చెపుతూ ఉన్నప్పుడు, సంపూర్ణంగా, 
సత్వరంగా లభించగలవారిని ఎవరినీ 
ఊహించలేకున్నాను.” 


సన్నాసులు 


అప్పుడు బ్రహ్మదేవుడు సంతసించి వ్యాసునితో 
“నీ ఇతిహాస రచన అమోఘంగా సాగుతుంది. నీవు 
గణేశుని ధ్యానించి ఆయనను వ్రాయమని ప్రార్థించు” 
అని చెప్పి అంతర్జానమైనాడు. 


తర్వాత వ్యాసమహర్షి గణేశుని ధ్యానించాడు. 
విఘ్నరాజు ప్రత్యక్షం కాగానే వ్యాసుడు సగౌరవంగా 
ఆయనతో “స్వామీ, నేను ఒక బృహత్తర కావ్యాన్ని 
తలపోశాను. దానిని నేను చెబుతుండగా వ్రాయటానికి, 
నీవే తగినవాడివని బ్రహ్మదేవుడు సలహా ఇచ్చాడు. 
అందువల్ల ఈ పనికై నిన్ను ప్రార్థిస్తున్నాను” అన్నాడు. 


''వ్రాసినవాడు గణేశుడు. 


గణపతి ఇలా బదులు చెప్పాడు: “ఒక్కషరతుపై 
ఒప్పుకుంటున్నాను. నీవు ఆపకుండా చెప్పాలి. నీవు 
ఎప్పుడైనా ఆపితే, నేను తక్షణం వెళ్ళిపోతాను.” 

అందుకు వ్యాసుడు, ఒక షరతుతో 
అంగీకరించాడు. “నేను చెప్పే ప్రతి (శ్లోక) పాదము నీవు 
ముందుగా అర్థం BS Hoar (బుణుకూదదు.” 

గణేశుడు ఓం” అని ప్రారంభించి, వ్రాయటం 
సాగించాడు. తాను శీఘ్రంగా వ్రాస్తూ, వ్యాసుణ్ణి శ్లోకాలు 
కూర్చటానికి తొందరపెట్టాడు. కానీ, ఒక చక్కని శ్లోకం 
రూపకల్పన చెయ్యటానికి సహజంగా వ్యాసునికి కొంత 
వ్యవధి కావాల్సి వచ్చింది. అందువల్ల ఆయన 


ఉద్దేశపూర్వకంగా క్షిష్టభావంతో కూడిన శ్లోకం 
చెప్పేవాడు. దాన్ని అర్ధం చేసుకోవటానికి గణేశునికి 
కొంత వ్యవధి పట్టేది. ఈ సమయంలో వ్యాసుడు 
మానసికంగా తర్వాత శ్లోకాలు కూర్చుకునేవాడు. 


ఈ కావ్యం ముగించిన తర్వాత, మహత్తరమైన 
ఈ ఇతిహాసాన్ని వ్యాసుడు తన కుమారుడైన శుక 
మహర్షికి వినిపించాడు. ఈ మహాభారత కథను, 
నారదుడు దేవతలకు చెప్పగా, శుకుడు గంధర్వులకు, 
రాక్షసులకు, యక్షులకు చెప్పాడని ప్రతీతి. ఇప్పుడు దీన్ని 
మీ అందరికీ వినిపిస్తున్నాను.” 

ఈ మాటలు విని మహర్షులంతా సావధాన 
చిత్తులయ్యారు. వైశంపాయన, జనమేజయ 


4 బాలల మహాభారతము 
lems ~<a) 


సంవాదరూపంలో ఉగ్రశ్రవుడు ఈ మహాభారతాన్ని 
చెప్పసాగాడు: 
3 
శంతనుడు గంగను మకిజంపొాముందటం 


మహాభారత ఇతిహాస, హస్తినాపుర మహారాజైన 
శంతనునితో ప్రారంభమవుతుంది. ఆదర్శవంతుడైన 
మహారాజని మన్ననలు పొందాడు శంతనుడు. ప్రజలను 
కన్నబిడ్డలవలె పాలించాడు. వారు ధర్మమార్గాన 
నడవడానికి ప్రోత్సాహమిచ్చాడు. ఒకసారి ఆయన 
వేటాడుతూ ఘోరారణ్యములలోనికి వెళ్ళాడు. ఆయన 
అలా గంగాతీరములో వెళుతూవుండగా ఒక 
దివ్యతేజస్సుతో (ప్రకాశిస్తున్న అందాలరాశియిన కన్య 
కనబడింది. అంతటి అందగత్తెను ఆయన అంతవరకు 
చూచివుండలేదు. వెంటనే (ప్రేమలో పడి, ఆమెను 
వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో సమీపించి 
మృదువుగా ఇలా అన్నాడు: “లలనా! నీవు అప్పరసవా 
లేక దేవకన్యవా? లేక మానవకన్యవా? ఎవరైనా సరే, 
నేను నిన్ను వివాహం చేసుకుంటాను.” 


ఆమె మరెవ్వరో కాదు, గంగాదేవి. ఆమె “ఓ 
రాజా! నేను నీకు భార్యగా ఉంటాను. ఆజ్ఞలు పాలిస్తాను. 
కాని ఒక షరతు! నన్ను నీవెవరని ప్రశ్నించకూడదు. 
నేను చేసే ఏ కార్యాన్నీ అది నీకు నచ్చినా, నచ్చకపోయినా 
ప్రశ్నించకూడదు. PS  అప్రియవచనములు 
పలుకకూడదు. ఈ షరతులకు నీవు అంగీకరిస్తే నేను 
నీతో ఉండడానికి సమ్మతిస్తాను. కాని ఈ షరతులను 
నీవు ఉల్లంఘించిన మరుక్షణమే నేను నిన్ను విడిచి 
వెళ్ళిపోతాను” అని అంది. 

శంతనుడు ఆమె షరతులకు అంగీకరించాడు. 
వారు కొంత కాలం సంతోషంగా జీవించారు. వారికి 


వ 


కాల క్రమంలో ఏడుగురు కుమారులు పుట్టారు. వారు 
సౌందర్యంతో దివ్య తేజస్వులుగా కనిపించారు. కానీ 
ప్రతిసారీ బిడ్డ పుట్టిన వెంటనే ఆమె ఆ బిడ్డను “ఇది నీ 
మంచికోసమే” అంటూ గంగలో వేసేది. ఆమె అలా 
చేయడం చూచి దిగ్భాంతుడైనా, శంతనుడు ఆమె 
వెళ్ళిపోతుందనే భయంతో పెదవి విప్పలేదు. కానీ 
ఎనిమిదవ శిశువు జన్మించినప్పుడు మరల అలానే ఆమె 
చేయడానికి పూనుకున్నప్పుడు మాత్రం శంతనుడు ఇక 
ఆగలేక విషాదంతో, “ఈ పిల్లవాడినైనా వదిలేయి. నీకు 
పుట్టిన బిడ్డలనే నీవెందుకు ఇంత దారుణంగా చంపావు? 
ఇంతకూ నీవెవరవు?” అని ప్రశ్నించాడు. 


అప్పుడు గంగాదేవి “ఓ రాజా! నీ కోరిక ప్రకారం 
ఈ బిడ్డను వదలి పెడుతున్నాను. నీవు నాకిచ్చిన వాగ్దానం 
తప్పావు కాబట్టి వెళ్ళిపోతున్నాను. నేను మహర్షులందరూ 
పూజించే జహ్నవి కుమార్తె గంగాదేవిని. ఒక దైవకార్యం 
నెరవేర్చడానికి నేను నీతోపాటు 
ఉండాల్సివచ్చింది. ఈ ఎనిమిది మంది బిడ్డలు 


ఇంతకాలం 


అష్టవసువులు. శాపకారణంగా వారు జన్మ స్వీకరించాల్సి 
వచ్చింది. నేను తప్ప మరెవరూ వారికి తల్లి కాజాలరు. 
నీకు తప్ప వారికి తండ్రి అయ్యే భాగ్యం మరెవరికీ 


వసిష్టుడు వసువులను శపించటం 
gaa ese) 


కలుగలేదు. వారికి తండ్రి కావటంతో నీవు అనంతమైన 
పుణ్యాన్ని ఆర్జించావు” అన్నది. 
4 
తునిళట్లుడు ఇనువులను ఉపెంచటం 
వసువులను గూర్చి, arto = (౮ 
శాపగ్రస్తులయ్యారో తెలుసుకోవాలని శంతనుడు 
కుతుహలం చెందాడు. అప్పుడు గంగాదేవి ఆ కథను 
వివరించింది: “వసిష్టుడనే తపోగరిష్టుని వద్ద నందిని 
అనే దేవతాసంబంధమైన ధేనువు ఉన్నది. ఒక రోజు 
అష్టవసువులు తమ భార్యలతో సహా ప్రిథును 


నాయకునిగా ఎన్నుకొని వసిష్టుని ఆశ్రమానికి వచ్చారు. 
వ డు wd వసువు నందినిని చూ 
పరవశించిపోయాడు. విశాల నేత్రాలు, పెద్ద పొదుగు, 
కుచ్చుతోక, అందమైన గిట్టలు మొదలైన సకల మంగళ 
చిహ్నాలతో శోభిస్తూ సమృద్ధిగా పాలు ఇచ్చేటటువంటి 
ఆవును చూచిన వెంటనే ఆయన భార్య దానిని కావాలని 
కోరింది. తన భార్యను సంతోషపెట్టటానికి ప్రభాసుడు 
తన సోదరుల సహాయంతో నందినిని అపహరించాడు. 
ఆ సమయంలో నందిని ఆశ్రమంలో లేని విషయం 
వసిష్టుడు తెలుసుకున్నాడు. వసువులు నందినిని 
అపహరించారని తన యోగశక్తితో గ్రహించి కోపోద్రిక్తుడై 
వారిని భూలోకంలో మనుష్యులుగా జన్మించాలని 
శపించాడు. ఈ శాపాన్ని విన్న వసువులు భయకంపితులై 
తమను క్షమించమని ఆయనను వేడుకున్నారు. అప్పుడు 
ఆయన కరుణించి, “నా శాపం అమోఘమైంది. 


6 బాలల మహాభారతము 
ems exe) 


అనుభవించి తీరాల్సిందే. మీలో ఏడుగురు మాత్రం 
మానవులుగా జన్మించిన వెంటనే శాపవిముక్తులు 
అవుతారు. కాని ప్రభాసుడు మాత్రం SS పాపకృత్యం 
వల్ల భూలోకంలో చాలా కాలం ఉంటాడు. ఈతడు 
ధర్మాత్ముడుగా, ఆదర్శవంతుడుగా, శాగస్త్రపరిజ్ఞానంలో 
మేటియె అందరిచేత గౌరవింపబడి కీర్తివంతుడు 
అవుతాడు” అన్నాడు. 

తర్వాత వసువులు నా వద్దకు వచ్చి, నేను వారికి 
తల్లిగా కావాలనీ, పుట్టిన వెంటనే గంగలో పారవేసి, 
శాపవిముక్తులను చేయాలనీ నన్ను వరం కోరారు. 
అందువల్ల నేను అలా చేశాను. కాని వసిష్ణుని 
శాపానుసారం అష్టమవసువు అయిన ప్రభానుడు 
చాలాకాలం భూలోకంలో గడపాలి. అందువల్ల ఈ బిడ్డను 
నేనే పెంచి పెద్దవాణ్లి చేసి, నీకు కానుకగా ఇస్తాను. 
ఈతడు గంగాదత్తుడు (గాంగేయుడు) అని 
పిలువబడుతాడు.” ఇలా శంతనునితో చెప్పి గంగాదేవి 
బిడ్డతో సహా అంతర్జానమైపోయింది. భగ్నహృదయంతో 
శంతనుడు రాజధానికి తిరిగి వచ్చాడు. 


| 


వ్‌ 
మహాభారత మూలపఫ్రరుషుడు - భబుదు 


శంతనుడు ఒక రోజు గంగాతీరాన తాను 
బాణంతో కొట్టిన జింకను వెంటాడుతూ వెళుతూ ఉండగా 
ఆ నది ఒకచోట లోతు తగ్గి ఉండడం గమనించాడు. 
ఈ వింత దృశ్యమునకు కారణం ఏమై ఉంటుందా అని 
ఆలోచిస్తున్నాడు. అప్పుడు పదునారేండ్ల ప్రాయంలోవున్న 
సుందరమైన బాలుడు విల్లు పట్టుకుని బాణాలు వేస్తూ 
ప్రవాహానికి ఆనకట్ట కట్టటం చూచాడు. ఆ బాలుని 
అద్భుత కౌశలం అతణ్ణి Swish చేసింది. అంత 
శక్తిమంతమైన నదీప్రవాహాన్ని తాను ఒక్కడే 
ఆపగలుగుతున్నాడు. ఆ సమయంలో గంగాదేవి 
శంతనునికి కనబడి, “ఇదిగో, నీ ఎనిమిదవ కుమారుడు! 


నేను ఎంతో శ్రద్ధ తీసుకుని ఇతణ్జి పెంచి పెద్దవాణ్ణి 
చేశాను. వసిష్టమహర్షి వద్ద వేదవేదాంగాలన్నీ అధ్యయనం 
చేశాడు. ధనుర్విద్యలో ఎవ్వరూ ఇతనికి సరిసమానులు 
కాజాలరు. యుద్ధరంగంలో ab ఎదిరించి ఎవ్వరూ 
నిలువజాలరు. 


ఇతడు రాజధర్మాలన్నీ చక్కగా 


మహాభారత మూలపురుషుడు భీష్ముడు 7 
aye లపురుషు షు 
తెలిసినవాడు” అంటూ గాంగేయుని, శంతనునకు దేవవ్రతుడు తండ్రి విచారాన్ని గమనించి 


అప్పగించి వెళ్ళిపోయింది. తన ప్రియపుత్రుణ్ణి తిరిగి ఆయనను సమీపించి, * తండ్రీ ఇటీవల మీరు విచారంగా 
పొందినందుకు శంతనుడు ఎంతో ఆనందించాడు. కనిపిస్తున్నారు. మీ విచారానికి కారణమేమిటి? నేను 
మహదానందంతో రాజధానికి తిరిగి వచ్చి, తన ఏ విధంగా మీకు సహాయపడగలనో చెప్పండి” అని 
ప్రియపుత్రుడైన గాంగేయుని, లేక దేవవ్రతుని తన 


వారసునిగా ప్రకటించాడు. 


ఇలా నాలుగేండ్లు సంతోషంగా గడిచింది. ఒక 
రోజు శంతనుడు యమునా తీరంలో విహరిస్తున్నప్పుడు 
అక్కడ ఒక అపరసలాంటి అందమైన యువతిని 
చూశాడు. ఒక మహర్షి వరప్రసాదంతో ఆమె శరీరం 
08 వెలువడుతున్న దివ్య పరిమళం ఆ అరణ్య 
పరిసరాల్ని సుగంధమయంగా చేసింది. శంతనుడు 
ఆమెను “ఓ కోమలాంగీ, నీవు ఎవరు? ఇక్కడ ఏం 
చేస్తున్నావు?” అని ప్రశ్నించాడు. ఆమె ఇలా బదులు 
చెప్పింది: “నా Dv సత్యవతి, దాశరాజు (జాలరుల 
రాజు) పుత్రికను. పుణ్యం ఆర్జించటానికి ప్రయాణీకులను 
నది దాటిస్తుంటాను.” శంతనుడు ఆమెను ప్రేమించి 
వివాహమాడటానికి ఉత్సాహపడ్దాడు. ఆమె తండ్రి వద్దకు 
వెళ్ళి ఆమెను తనకిచ్చి వివాహం చేయమని కోరాడు. 
అందుకు ఆయన, “మహారాజా! మీరు నా కుమార్తెను 
వివాహమాడటం మాకు గర్వకారణం. కాని మీరు 
ఆమెను చేపట్టడానికి ముందు నాకొక వాగ్దానం చెయ్యాలి” 
అన్నాడు. 

‘sa మాటివ్వాలో చెప్పు” అని శంతనుడు 
అడిగితే ఆతడు, “ఈమెకు పుట్టిన బిద్దకే మీ తదనంతరం 
రాజ్యాన్ని ఏలే అధికారం ఉండాలి” అన్నాడు. 

శంతనునికి ఆమెపై ఎంత వ్యామోహమున్నా 
అలాంటి వాగ్దానం చేయలేకపోయాడు. తన = 
ప్రాణమయిన . దేవవతు Dew అన్యాయం 
చేయగలడు? అందువలన అతడు భారమైన హృదయంతో 
తిరిగి వచ్చాడు. ఈ విషయం ఎవరితోనూ చెప్పక 
ఏకాంతంలో రోజు రోజుకు కృంగిపోసాగాడు. 


8 బాలల మహాభారతము 
eras eng) 


అప్పుడు శంతనుడు, “నాయనా! నా 
మనోవేదనకు కారణం చెబుతాను, విను, నీవు నాకు 
ఒక్కగానొక్క కుమారుడివి. జీవితం అనిత్యం. నీకు 
జరగరానిది ఏదైనా జరిగితే నేను మళ్లీ పుత్రవిహీనుణ్ణి 
అవుతాను. కాని నీవు నాకు వందమంది కుమారులతో 
సమానం. అందువల్ల నేను మళ్ళీ వివాహం 
చేసుకోదలచలేదు. నీవు చిరకాలం జీవించి మన 
వంశాన్ని వృద్ధి చెయ్యాలని నా ఆకాంక్ష కాని పెద్దలు 
ఒక్క పుత్రుడున్నవాడు పుత్రహీనుడంటారు. నీవు నా 
పుత్రుడివి కావటం వల్ల నాకు స్వర్గం లభిస్తుందని తెలుసు. 
నీవు సాటిలేని యోధుడివి. ఏ కారణం వల్లనైనా నీకు 
యుద్ధంలో వీరమరణమే సంభవిస్తే అప్పుడు వంశాన్ని 
నిలబెట్టే వారు ఎవరు? ఇదే నా మనోవేదనకు గల 
కారణం” అన్నాడు. 


somal 


ధీరుడైన దేవవ్రతుడు కొంత కాలం ఆలోచించి, 
తర్వాత మహామంత్రి మూలంగా తండ్రి BS OS) 
అసలు కారణం తెలుసుకున్నాడు. సత్యవతిని చేపట్టాలని 
శంతనుడు ఎంతగానో ఆశించాడు కాని దేవవ్రతునికి 
అన్యాయం చెయ్యడానికి ఆయనకు మనస్ఫొప్ప లేదు. 
మంత్రి సామంతులతో సహా దేవవ్రతుడు సత్యవతి తండ్రి 
వద్దకు వెళ్లి ఆమెను తన తంద్రికిమ్మని ప్రాధేయపడ్డాడు. 
ఆ జాలరి తన షరతును తిరిగి చెప్పాడు. దానికి 
దేవవ్రతుడు “ఓ! దాశరాజా! నా ప్రతిజ్ఞ విను. నీ కుమార్తె 
పుత్రునికే రాజ్యాధికారం కలుగుతుందని ప్రతిజ్ఞ 


చేస్తున్నాను” అన్నాడు. 


ఆ జాలరి మళ్ళీ తటపటాయిస్తూ “ఓ 
మహానుభావా! మీరు చేసిన ప్రతిజ్ఞ ప్రశంసనీయం. 
ఇలాంటి త్యాగం మీరే చేయగలుగుతారు. కాని మీకు 
పుట్టబోయే కొడుకులు మీ మాట నిలబెడతారని ఎలా 


(er 


నమ్మగలను? ఇలా ప్రశ్నించినందుకు నన్ను క్షమించాలి. 
కుమార్తె శ్రేయస్సును మాత్రమే ఆకాంక్షించే తండ్రిగా 
ఇలా అడుగుతున్నాను” అన్నాడు. 

అప్పుడు దేవవ్రతుడు, “నా మాట మరల విను! 
నేను ఇప్పుడే రాజునయ్యే అధికారాన్ని త్యజిస్తున్నాను. 
మీ అందరి సమక్షంలో ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను 
ఆజన్మ బ్రహ్మచారిగానే ఉండిపోతాను. వివాహం 
చేసుకోను. నేను అపుత్రుణ్ణి అయినా నాకు స్వర్గం 
లభిస్తుంది” అన్నాడు గంభీరంగా! 

దేవవ్రతుని మాటలు విన్న ఆ జాలరి 
పరమానందంతో “సంతోషపూర్వకంగా నా కుమార్తెను 
మహారాజుకు ఇస్తాను” అన్నాడు. 

ఇంతలో అప్సరసలు, దేవగంధర్వులు 'భీష్ముడు, 
భీష్ముడు అంటూ దేవవ్రతుని మీద పుష్పవర్షం 


Sr) 
మహాభారత మూలపురుషుడు Axe 
Cm aD) 


కురిపించారు. భీష్ముడు అంటే భీకరమైన ప్రతిజ్ఞ చేసిన 
వాడు అని అర్ధం. అప్పటి నుండి దేవవ్రతుడు భీష్ముడుగా 
ప్రఖ్యాతి పొందాడు. 


యువరాజైన దేవవ్రతుని ప్రతిజ్ఞలకు దాశరాజు 
సంతోషంతో SAB) తన కుమార్తెను శంతన మహారాజు 
కివ్వటానికి అంగీకరించాడు. తర్వాత దేవవ్రతుడు 
సత్యవతితో, “అమ్మా! ఈ రథం ఆధిరోహించండి. మా 
తండ్రి వద్దకు తీసుకుపోతాను” అన్నాడు. తండ్రి వద్ద 
సెలవు తీసుకుని సత్యవతి దేవవ్రతునితో హస్తినాపురానికి 
బయలుదేరింది. 

సత్యవ్రతుడు తండ్రి వద్దకు వెళ్ళీ జరిగినదంతా 
చెప్పాడు. భీష్ముని పితృప్రేమను సభాసదులందరూ వేనోళ్ళ 
ముక్తకంఠంతో ప్రశంసించారు. “నీవు నిజంగా భీష్ముడివే, 
నీకు జోహారులు” అన్నారు. శంతనుడు కూడా 


దేవవ్రతుని త్యాగానికి ముగ్గుడైపోయాడు. ఆయన 
హృదయం కరిగిపోయింది. తన ప్రియపుత్రునికి కృతజ్ఞత 
ఎలా తెలియచెయ్యాలో తెలియలేదు. కనుల వెంట 


10 


ఆనందబాష్పాలు కురిశాయి. భీష్ముని (ప్రేమతో 
కౌగలించుకున్నాడు. “నాయనా, నీ వలన పరితృప్తుడనైన 
నేను నీకు స్వచ్చంద మరణం కలిగేటట్లు వరమిస్తున్నాను. 
నీవు కోరుకున్నప్పుడే నీకు మృత్యువు కలుగుతుంది” 
అంటూ వరమిచ్చాడు. 


6 
e9,.0183 కుముంరులు 
క్రమంగా సత్యవతికి చిత్రాంగదుడు, 


విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. 
చిత్రాంగదుడు అత్యంత పరాక్రమశాలి, ధీమంతుడు. 
విచిత్రవీర్యుడు విలువిద్యలో మేటి. శంతనుడు 
మరణించిన తర్వాత భీష్ముడు తన వాగ్దాన ప్రకారం 
చిత్రాంగదుని రాజుగా చేశాడు. 


బాలల మహాభారతము 
lems e 


Pig 


mre న్‌ మై? 
Al న 
రాలీ On | | 
% వయా య్య ‘ 


eeu 
ళం వ fs EL 
ల జ ల 


a 


అప్పుడు గంధర్వులలో మాత్సర్య పీడితుడైన 
చిత్రాంగదుడు అనే రాజు శంతన కుమారుడైన 
చిత్రాంగదునితో యుద్దానికి పూనుకున్నాడు. 
గంగాతీరంలో వారికి మూడు సంవత్సరాలు యుద్దం 
సాగింది. చివరకు శంతన కుమారుడైన చిత్రాంగదుడు 
యుద్ధంలో మరణించాడు. భీష్ముడు దహన సంస్మారాలు 
చేశాడు. అప్పుడు విచిత్రవీర్యుడు ఇంకా చిన్నవాడు. 
అందువలన సత్యవతి కోరిక మేరకు భీష్ముడు 
రాజ్యపాలనలో ఆతని తరఫున _ కర్తవ్యపాలన 
వహించాడు. 

విచిత్రవీర్యునకు వయసు రాగానే భీష్ముడు 
ఆతనికి రాజ్యపట్టాభి షేకం చేశాడు. భీష్ముడు, సత్యవతి 
అతనికి వివాహం చేయదలచుకున్నారు. ఆ సమయానికి 
కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలకు స్వయంవరం 


(తా 


| 


సత్యవతి కుమారులు 11 
eras erg) 


ప్రకటించాడు. చాలామంది రాజులు ఆ స్వయంవరానికి 
విచ్చేసి ఉన్నారు. భీష్ముడు ఆ ముగ్గురు కన్యలను చూసి 
వారు విచిత్రవీర్యునికి తగిన భార్యలవుతారని 
నిశ్చయించుకున్నాడు. ఆసీనులైన రాజుల పేర్లు 
చదువుతుండగా భీష్ముడు, విచిత్రవీర్యుని కొరకు ఆ 
కన్యలను కోరాడు. భీష్ముడు స్వయంవర మండపంలో 
ప్రవేశించి అచ్చట ఉన్న రాజులందరూ చూస్తూ 
ఉండగానే బలవంతంగా ఆ ముగ్గురు కన్యలను తన 
SHo Ss ఎక్కించుకుని, అచ్చటి రాజులందరితో 
పిడుగులాంటి కంఠస్వరంతో ఇలా అన్నాడు: “స్వయంవర 


విధానాలు చాలా ఉన్నాయి, 


అని పెద్దలు చెపుతారు. 


అందులో కన్యను బలవంతంగా రాజులందరి సమక్షాన 
తీసుకుపోవడం ఒక విధం. ఈ ముగ్గురు కన్యలను మీ 
సమక్షంలోనే బలవంతంగా తీసుకొని పోతున్నాను. 
మీలో ఎవ్వరైనా నాతో పోరాడమని సవాలు చేస్తున్నాను. 
మీకున్న శక్తిసామర్థ్యాలతో నన్ను ఓడించవచ్చు.” 
ఇలా అంటూ భీష్ముడు రథాన్ని ముందుకు నడిపాడు. 
హఠాత్తుగా ఇలా జరుగుతుందని ఊహించని ఆ 
రాజులందరూ క్షణకాలం స్తంభించిపోయి తర్వాత 
కోపోద్రిక్తులై పెదవులు కొరుకుతూ ఆయుధాలు ధరించి, 
రథాలను అధిరోహించి భీష్మునితో యుద్దానికి తలబడ్డారు. 
భీష్మునికి, రాజులకు మధ్య హోర యుద్ధం జరిగింది. 
/ ఒక వైపు అసంఖ్యాకులైన 


రాజులు మరోవైపు 
భీష్ముడొక్కడు. వేలకొలది 
నిశిత బాణాలను 


వారు భీష్మునిపై 
ప్రయోగించారు. 


12 బాలల మహాభారతము 
Lemus ~<a) 


SH భీష్ముడు వాటినన్నింటిని మార్గమధ్యముననే 
ఖండించి వేశాడు. ఈ భీకర సంగ్రామాన్ని చూచిన 
వారు దేవాసుర యుద్ధమేమోనని భ్రమపడ్డారు. యుద్ధంలో 
పాల్గొనని రాజులు ఆ దృశ్యాన్ని చూడటానికే భయపడ్డారు. 
భీష్ముని ధైర్యసాహసాలకు ఆయన నెదురించిన 
రాజులందరు ఆశ్చర్యపడి అభినందించారు. ఆ 
రాజులందరినీ అవలీలగా ఓడించి భీష్ముడు ముగ్గురు 
కన్యలతో హస్తినాపుర మార్గం పట్టాడు. 

అప్పుడు సాల్వుడు అనే రాజు వికటాట్టహాసం 
చేస్తూ భీష్ముని అడ్డగించి నిలువమన్నాడు. 
సాహసవంతుడైన సాల్వుని చూచి రాజులంతా 
ఆశ్చర్యచకితులైనారు. ప్రచండ కోపంతో భీష్ముడు, 
“సారథీ! రథాన్ని సాల్వుని వైపు నడుపు. గరుడుడు 
సర్పమును చీల్చినట్లు నేనతణ్ణి చీలుస్తాను” అంటూ 
సాల్వుని గుజ్టాలనూ, రథసారధథినీ క్షణంలో చంపి, 
జాలితో సాల్వుని ప్రాణాలతో విడిచిపెట్టాడు. ఇతర 
రాజులందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. 


Pig 


విజయంతో భీష్ముడు ముగ్గురు కన్యలతో 
హస్తినాపురం చేరుకున్నాడు. విచిత్రవీర్యునితో వారి 
వివాహమునకు అన్ని ఏర్పాట్లు చేశారు. కాని ఆ ముగ్గురు 
కన్యలలో పెద్దదైన అంబ భీష్ముని ముందుకు వచ్చి ఇలా 
అన్నది: “నేను స్వయంవరానికి ముందే శైబ్యరాజైన 
సాల్వుని భర్తగా వరించాను. ఆయన కూడా నన్ను 
అంగీకరించాడు. మా తండ్రి కూడా సమ్మతించాడు. నేను 
స్వయంవరంలో సాల్వుణ్ణే వరించి ఉండేదాన్ని మీరు 
విజ్ఞానవంతులు, ధర్మవేత్తలు. అందువల్ల, ఏది 
ధర్మసమ్మతమో దానినే చేయండి.” 

భీష్ముడు ఆమె మాటలను గౌరవించి ఆమె 


వెళ్ళిపోవడానికి అనుమతించాడు. మిగిలిన ఇరువురు 
సోదరీమణులైన అంబిక, అంబాలికలను 


విచిత్రవీర్యునికిచ్చి వివాహం జరిపించాడు. కొంతకాలం 
వారి వివాహ జీవితం సుఖసంతోషాలతో గడిచిపోయింది. 
కాని, యువప్రాయముననే అతనికి రాజయక్ష్మ రుగ్మత 
చికిత్సలు 


దాపురించింది; ఎన్ని చేయించినా 


\\ 


J 


ళు 


(ore 


Seat 


ముగ్గురు సోదరులు 13 
ems. ° ene) 


లాభంలేకపోయింది. రాజకుటుంబాన్నంతా విషాదంలో 
ముంచి విచిత్రవీర్యుడు కన్నుమూశాడు. 


7 
mos 

ఇప్పుడు, బ్రహ్మచర్యవ్రతం పూనిన భీష్ముడు తప్ప 
వంశాన్ని నిలుపడానికి వేరెవరూ లేకపోయారు. 
అందువల్ల సత్యవతి భీష్ముని బ్రహ్మచర్యవ్రతం చాలించి 
వివాహమాడి సంతతిని పొందమని కోరింది. 

అందుకు భీష్ముడు, అమ్మా! నా ప్రతిజ్ఞ 
మరిచిపోయినట్లున్నావు. నా ప్రతిజ్ఞను ఎన్నడూ 
ఉల్లంఘించను. సముద్రాలు ఇంకిపోవచ్చు నేను 
త్రిలోకాధిపత్యాన్నైనా త్యజిస్తాను కానీ, సత్యాన్ని వదలి 
నా ప్రతిజ్ఞాభంగం చేయను” అన్నాడు. 

తర్వాత సత్యవతి, వ్యాసమహర్షిని సలహా 
అడగమని భీష్మునితో చెప్పింది. అందుకు భీష్ముడు 
అంగీకరించాడు. సత్యవతి, వ్యాసమహర్షిని మనస్సులో 
స్మరించింది. వెంటనే వ్యాసుడు ఆమె ముందు 
ప్రత్యక్షమైనాడు. ఆమె అతనితో తన దుర్దశను వివరించి 
తనను ఆదుకోమని ప్రార్థించింది. 
వరప్రదానంతో, అంబికకు ధృతరాష్రుడు, అంబాలికకు 
పాండు, తక్కువ కులానికి చెందిన అంబిక దాసీకి 
విదురుడు పుట్టారు. తర్వాత వ్యాసమహర్షి సత్యవతి 
వద్ద సెలవు తీసుకుని ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. 


వ్యాసుని 


8 
యుగ్భురు matte 


రాజవంశానికి చెందిన ఇద్దరు రాకుమారులు, 
తక్కువ కులానికి చెందిన విదురుడు శంతనుని కులజులు 
అయ్యారు. ఈ ముగ్గురు సోదరులను భీష్ముడు 
కన్నబిడ్డలలా పోషించాడు. విలువిద్యలో పాండురాజు 


అందరిలోను మేటి అయ్యాడు. ధృతరాష్టుడు మంచి 


బలశాలి అయినాడు. విదురుడు ధర్మంలోను, 


నీతిశాస్త్రంలోను _ప్రవీణుడైనాడు. _ ధృతరాటష్రుడు 
పుట్టుకతోనే అంధుడు. అందువలన పాండురాజు 
రాజసింహాసనాన్ని అధిరోహించాడు. 


ముగ్గురు కుమారులు పెద్దవారైన తర్వాత, ఒక 
రోజు భీష్ముడు వారితో, “మన వంశం వృద్ది చెందాలనే 
ఉద్దేశంతో మిమ్మల్ని పెంచి పెద్దచేశాను. మన కుటుంబ 
గౌరవానికి తగిన ముగ్గురు అందమైన కన్యలు వివాహానికి 
సిద్ధంగా ఉన్నారని విన్నాను. వారు యాదవ, సుబల, 
మద్ర రాజుల పుత్రికలు. ఈ విషయంలో మీ అభిప్రాయం 
ఏమిటి?” అని ప్రశ్నించాడు. అప్పుడు విదురుడు, “మీరు 
మాకు తండ్రి మాత్రమే కాదు, తల్లిగా కూడా 
ఉంటున్నారు. మా గురువు, మా సర్వస్వమూ కూడా 
మీరే. మీరు ఏది చెప్పితే దానిని శిరసావహిస్తాము” 
అన్నాడు. 

9 
రంకుయమూంరుల ఐరిణయుం 


సుబలుని పుత్రికయైన గాంధారి వందమంది 
బిడ్డలకు తల్లి అవుతుందని శివుని వల్ల వరం 
పొందినట్లుగా పురోహితుల ద్వారా భీష్ముడు విన్నాడు. 
వెంటనే ఆతడు 


ధృతరాటషునికి గాంధారిని 


ఇవ్వవలసిందిగా దూతల ద్వారా ఆమె తండ్రికి కబురు 
చేశాడు. ధృతరాషుడు అంధుడైనా, వివాహం జరిగింది. 
గాంధారి సోదరుడైన శకుని తన చేతుల మీదగా ఎంతో 
వైభవంగా వివాహం జరిపించాడు. శకునే మహాభారత 
కథలో ముఖ్యపాత్ర వహించవలసి ఉన్నాడు. 


14 aca మహాభారతము] 
Vere a) 
వసుదేవుని తండ్రి అయిన శూరుడు యాదవ wows కుమార్తె ఉంది. ఆయన తన పుత్రికను బిడ్డలు 
ప్రముఖుడు. ఆయనకు పృథ అనే అత్యంత రూపవతి లేని తన బావమరిది కుంతిభోజునకు దత్తత ఇచ్చినాడు. 
Os 4 అప్పటి నుండి పృథ కుంతి” గా వ్యవహరింపబడినది. 
ఒకసారి ఆమె దుర్వాస మహామునికి అత్యంత 
భక్తి శ్రద్ధలతో సేవలు చేసింది. ఆమె ఒనర్చిన పరిచర్యలకు 
సంతుష్టుడైన ఆ మహర్షి ఆమెకు ఒక మంత్రంతో కూడిన 
వరం ఇచ్చాడు. ఆ మంత్రంతో ఆమె ఏ దేవతను 
ఉపాసించితే, ఆ దేవత అంశముతో, దివ్యశక్తిగల బిడ్డ 
ఆమెకు జన్మిస్తాడని వరం ఇచ్చాడు. 


ఒకసారి కుంతి కుతూహలంతో ఆ మంత్రంతో 
సూర్యదేవుని ఆహ్వానించింది. తక్షణం తన దివ్య 
తేజస్సుతో వెలుగుతూ సూర్యదేవుడు 'ప్రత్యక్షమైనాడు. 
కుంతికి ఏం చేయడానికి తోచలేదు. భయంతో 
వణికిపోతూ “స్వామీ! క్షమించండి. మంత్రాన్ని 
పరీక్షించాలనే చాపల్యంతో ఇలా చేశాను. నా కెలాంటి 
వరమూ అక్కరలేదు” అన్నది. కానీ అందుకు సూర్యదేవుడు 
సమ్మతించక దుర్వాసుని మంత్రాన్ని నిష్ఫలం చేయలేనని 
చెప్పి సహజ కవచకుండలములతో ఉన్న చక్కని పుత్రుని 
ఆమెకు ప్రసాదించి వెళ్ళిపోయాడు. లోకనిందకు 
భయపడి కుంతి ఆ పుత్రుణ్ణి ఒక పెట్టెలో పెట్టి 
గంగానదిలో వదిలి వేసింది. ఆ పెట్టె అతిరథుడనే 
రథసారథికి దొరికినప్పుడు అతడు మహాదానందంతో 
ఆ DED తన కన్నబిడ్డగా పెంచి అతనికి వవ. 
పేరు పెట్టాడు. 


గాంధారికి కలిగిన పుత్రులు 15 
era eng) 


వసుసేనుడు పెరిగి పెద్దవాడయ్యాడు. మంచి 
బలాధ్యుడవడంతో పాటు శస్తాస్త సంధానంలో సాటిలేని 
యోధుడయ్యాడు. ఆతడు (ప్రతిరోజూ ప్రాతః కాలం 
నుండి (సూర్యోదయం) సూర్యాస్తమయం వరకు 
సూర్యుని పూజించేవాడు. అతనిది ఉదారహృదయం. 
ఎవరు ఏది యాచించినా తన వద్ద ఉన్నది అంతా దానం 
చేసేవాడు. వసుసేనుడు (బ్రాహ్మణులకు దానం ఇవ్వనిది 
ఏదీ పృథివిలో లేదు. ఒకరోజు ఇంద్రుడు 
బ్రాహ్మణరూపంలో వచ్చి అతని కవచకుండలాలను 
యాచించాడు. వసుసేనుడు కొంచమైనా వెనుకాడక 
వెంటనే కత్తితో తన సహజకవచకుండలాలను కోసి 
ఇచ్చినందువల్ల కర్గుడుగా పేరుగాంచాడు. 


కుంతి భోజుడు తన కుమార్తె కుంతికి 
స్వయంవరం చాటించాడు. అచ్చట ఆసీనులైన రాజులలో 
చక్కని శరీరసౌష్టవం గల పాందురాజును చూచి ఆతనినే, 
తన భర్తగా వరించి వరమాలను ఆయన కంఠంలో 
వేసింది. పాండురాజు భార్యయైన కుంతితో తన అంతః 
పురమునకు తిరిగి వచ్చాడు. 


కొంతకాలం తర్వాత భీష్ముడు పాండురాజుకు 
ఇంకొక వివాహం చేయ తలపెట్టి పెద్ద సైన్యంతో మద్ర 
దేశానికి పయనమైనాడు. ఆ దేశపు రాజు భీష్మునికి 
ఘనస్వాగతమిచ్చి ఆయన రాకకు కారణమడిగాడు. 
అప్పుడు భీష్ముడు “నీ చెల్లెలైన మాద్రిని పాండురాజుకు 
ఇవ్వమని అడుగడానికి వచ్చాను” అన్నాడు. అందుకు 
మద్రరాజు “మీతో బంధుత్వం మాకు గర్వకారణమే. 
కాని మా కులాచారం ప్రకారం మాకు మీరు 
కన్యాశుల్మంగా ఎంతో ధనం ఇవ్వాల్సి ఉంటుంది” 
అన్నాడు. అప్పుడు భీష్ముడు శల్యుని ముందు ధన సువర్ణ 
రాశులు, వజ వైడూర్యాలు, అమూల్య వస్తువులు 
ఉంచాడు. ఈ విధంగా మాద్రి పాండురాజుల వివాహం 
వైభవోపేతంగా జరిగింది. 


నెల రోజులు తన ఇరువురు భార్యలతో 
ఆనందంగా గడిపిన తర్వాత పాండురాజు దిగ్విజయానికై 
పెద్ద సైన్యంతో బయలుదేరాడు. ఎంతో మంది రాజులను 
యుద్ధంలో జయించి వారి వద్ద, వెండి బంగారు 
కానుకలను గోవులను, గుజ్జములను, ఏనుగులను 
స్వీకరించి రాజధానికి తిరిగి వచ్చి భీష్మునికి ఇతర 
పెద్దలకూ పాదాభివందనం చేశాడు. 


తరువాత భీష్ముడు యౌవన రూప లావణ్యములు 
గల దేవకుని కుమార్తెతో విదురునకు వివాహం 


జరిపించాడు. 
10 
HOGS కలిగె పుత్రులు 


పరమేశ్వరుని వరప్రసాదంతో గాంధారికి 
వందమంది పుత్రులు, ఒక పుత్రిక కలిగారు. 
ధృతరాష్ట్రునికి ఒక వైశ్యప్రీ వలన యుయుత్సు అనే 
కుమారుడు కూడా కలిగాడు. ధృతరాష్రుని కుమార్తెయైన 
దుశ్ళలను సింధు దేశపు రాజు జయద్రధునికిచ్చి 
వివాహం చేశారు. 

దుర్యోధనుడు పుట్టినవార్త _ భీష్మునకు, 
మహాత్ముడైన విదురునకు తెలుపబడింది. దుర్యోధనుడు 
పుట్టగానే గాడిదలా ఓండ్ర పెట్టసాగాడు. అది విని గ్రద్దలు, 
రాబందులు, నక్కలు, కాకులు కూడా అరవసాగాయి. 
సుడిగాలులు వీచాయి. పలుచోట్ల అగ్నిప్రమాదములు 
సంభవించాయి. ఈ దుశ్ళ్శకునాలన్నీ కౌరవవంశాన్నే 
తుదముట్టింపడాన్ని సూచిస్తున్నాయని విదురుడు 
గ్రహించాడు. భవిష్యత్తులో కలిగే SNA) తప్పించడానికి 
ఆ బిడ్డను వెంటనే తుదముట్టించమని విదురుడు సలహా 
ఇచ్చాడు. “కుటుంబ శ్రేయస్సు కోసం ఒకనినీ, గ్రామ 
శ్రేయస్సుకై ఒక కుటుంబాన్నీ దేశ శ్రేయస్సుకై ఒక 
గ్రామాన్సీ ఆత్మార్థమై సర్వాన్నీ త్యజించాలనీ పెద్దలు 
చెపుతారు.” 


16 బాలల మహాభారత 


Su త్యజేదేకం Soars గ్రామస్మార్డే కులంత్యజేత్‌ | 
(గ్రామం జనపద ang eas పృధివీని త్యజేత్‌ I 
కురువంశ నాశనానికే కారణభూతుడు కానున్న 

ఆ శిశువును వదలివేయమని విదురుడు సలహా 
్గా రుడైన దుర్యోధనుని 
డలేదు. దుర్యోధనునిపై 

రుని హితోపదేశాన్ని 


11 


వెందురాజుకు కఠిగెన ada) 


కాజ 
న. 
oe) 


ee 


అతడు తన భార్యతో కలిసి జింకల రూపంలో 
క్రీడిస్తున్నాడు. పాండురాజు కొట్టిన బాణాలవల్ల ప్రాణాలు 
వదలబోతున్న ఆ బుషిపుంగవుడు పాండురాజుకు 
మరణం దాపురించుగాక అని శపిస్తూ మరణించాడు. 
ఆ (ప్రకారమే పాండురాజు అనతికాలంలోనే 


మరణించాడు. అప్పటికే పాండురాజుకు ఐదుగురు 
పుత్రులు. కుంతికి ముగ్గురు, మాద్రికి ఇరువురు 
కలిగారు. కుంతి జ్యేష్టపుత్రుడు కర్ణుడు, అతిరథుని దగ్గర 
తున్నాడు. కుంతికి కలిగిన నలుగురు పుత్రులు 
మంత్రప్రభావం వల్ల కలిగిన వారే. 


ala0tsayje) 


ee 


యుధిష్టిరుని పొందింది. అతను ధర్మపుత్రుడుగా కూడా 
పిలవబద్దాడు. ధర్మరాజు యుద్ధంలో స్థిరుడు. అందువలన 
యుధిష్టిరుడు అయినాడు. ధర్మనిష్ట కలవాడు కావునా 
ధర్మపుత్రుడయాడు. వాయుదేవుని ఉపాసనతో భీముడు 
పుట్టాడు. భీముడు అనగా దృఢకాయుడు, అత్యంత 
బలశాలి అని అర్థం. అతనికి వృకోదరుడు అని ఇంకొక 
పేరు. ఎంత ఆహారమైన తిని జీర్ణించుకోగలడని దాని 
అర్ధం. భీముడు పసిబిడ్డగా ఉన్నప్పుడు తల్లి ఒడిలోనుండి 


హఠాత్తుగా పెద్ద బండరాయి మీద పడినప్పుడు ఆ 
బండరాయి ముక్కలు ముక్కలుగా WV 


జ 
a 


J 


( హో గ్‌ గ 
/ ఇ న a a 
hile ROA a 
భల 
లు 14! లి 


> 


> ATTN 


ర్ట 


పాండవుల జననం Iu 
gras ese) 


ఆ ASH ఎలాంటి గాయమూ కలుగలేదు. భీముడు, 
దుర్యోధనుడు ఇద్దరూ ఒకే రోజు జన్మించారు. 


తరువాత కుంతి ఇంద్రుని ఉపాసించి అర్జునుని 
కన్నది. అతడు విలువిద్యలో అత్యంత ప్రావీణ్యతను 
పొంది లోకంలోనే తనకు సాటియైన యోధుడు 
లేడనిపించుకున్నాడు. 


తరువాత మాద్రి అశ్వినీ దేవతలను ఉపాసించగా 
నకుల సహదేవులు కలిగారు. ఆ ఐదుగురు 
పంచపాండవులు గానూ, గాంధారికి జన్మించిన 
వందమంది పుత్రులు కౌరవులుగానూ మహాభారతంలో 


18 బాలల మహాభారతము 
Lemus ~<a) 


13 
ఎవెందవ్వులు హూస్తినాపురానికి రావటం 


బుషి శాపంతో పాండురాజు మరణించగా 
మాద్రి భర్తతో సహగమనం చేసింది. అప్పుడు ఐదుగురు 
పిల్లలను పోషించవలసిన భారం పూర్తిగా కుంతీదేవి 
మీద పడింది. ఆ తర్వాత విచిత్ర సంఘటనలు జరిగాయి. 
బుషులందరూ సంప్రదించుకొని కుంతిని పుత్రులతో 
సహా హస్తినాపురానికి తీసుకు వెళ్ళారు. అంత మంది 
బుషులు తమ నగరానికి రావడం చూచి ప్రజలు 
ఆశ్చర్యచకితులయ్యారు. ఆ వార్త ధృతరాష్ట్ర భీష్ములకు 
తెలిసింది. వారు సత్యవతి, విదురుడు మున్నగు వారితో 
సింహద్వారం వద్దకు వచ్చి బుషుల నందరిని సాదరంగా 
ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశారు. అప్పుడు వారిలో 
ఒక వృద్ధ బుషిపుంగవుడు వారినందరిని ఉద్దేశించి ఇలా 
అన్నాడు: “పాండురాజు మహానుభావుడు. మాతోపాటు 
ఆయన శతశళ్ళంగ పర్వతములలో కఠిన నియమాలు 
పాటిస్తూ నివసించాడు. మా అందరికీ ఆయన ఎంతో 
ప్రీతిపాత్రుడు. అక్కడ ఉంటున్నప్పుడు ఆతనికి ఐదుగురు 
పుత్రులు కలిగారు. ముగ్గురు కుంతికి, ఇద్దరు మాధికి 
జన్మించారు. వారికి అన్ని సంస్కారములు పాండురాజు 
జరిపించాడు. వారందరూ వేదపారంగతులయ్యారు. 
ధార్మిక జీవనం గడిపిన పాండురాజు పదిహేడు రోజుల 


Ping! 


ముందు దివంగతుడైనాడు. మాద్రి భర్తతో సహగమనం 
చేసింది. మేము కుంతినీ, పాండు పుత్రులనూ 
తీసుకువచ్చాము. వారిని 
స్వీకరించండి. ” అలా బుషులు సందేశమిచ్చి అరణ్యానికి 
వెళ్ళిపోయారు. 


ఆదరపూర్వకంగా 


నగరమంతా దుఃఖంలో మునిగింది. భీష్ముడు, 
విదురుడు, ధృతరాష్ట్రుడు దుఃఖ పూరితులైనారు. 
వారు పాండురాజుతో సంతోషంగా గడిపిన రోజులు 
గుర్తుకు వచ్చాయి. తమ్ముడు పాండురాజుకు 
రాజోచితంగా, శాగస్రోక్తంగా అంత్యక్రియలు జరపమని 
ధృతరాష్రుడు, విదురుని ఆజ్ఞాపించాడు. వ్యాసమహర్షి 
వచ్చి కర్మకాండ అంతా పర్యవేక్షించాడు. 


తర్వాత కొన్ని రోజులకు వ్యాసుడు సత్యవతితో 
“అమ్మా! ఆనందమయమైన రోజులు గడచిపోయి, 
దుర్దినాలు రానున్నవి. ఇక రాను రాను పాపం 
పెరిగిపోతుంది. అందువల్ల నీవు ఈ చోటు విడిచి 
తపస్సుకై వనానికి వెళ్ళడం ఉచితం” అని చెప్పాడు. 


సత్యవతి భీష్ముని అనుమతితో తన కోడళ్ళతో 
తపస్సుకై అడవులకు వెళ్ళిపోయింది. అక్కడ వారు 
తీవ్ర తపశ్చర్యలను ఆచరించి తమ దేహాలను వదలి 
స్వర్గధామాన్ని చేరుకున్నారు. 


దుర్యోధనుడు మాత్సర్య పీడితుడవడం 19 
lems ~<a) 


14 
దుర్యోధనుడు మాత్సర్ప పీడెతుడవడం 


కుంతీ పుత్రులైన పాండవులు కౌరవులతో పాటు 
దినదిన ప్రవర్ణమానులవసాగారు. క్రీడలలోనూ ఇతర 
విషయాలలోనూ పాండవులదే పైచేయి. - భీముడు 
వారినందరిని సునాయాసంగా ఓడించేవాడు. వారి 
కాళ్ళు పట్టి లాగుతూ, జుట్టుతో ఈడుస్తూ, నీళ్ళలో 
ఆడుతున్నప్పుడు ee నీళ్ళలో అదిమిపట్టి 


ఉక్కిరిబిక్కిరయ్యే వరకు వదిలేవాడు కాదు. పండ్లు 
కోయడానికి వాళ్ళు చెట్లెక్కినప్పుడు ఆ చెట్టును ఊపి 
[స్మ టె 
పండ్లతో సహా వారుకూడా క్రిందపడేలా చేసేవాడు. ఇవన్నీ 
బాల్యచేష్టల వల్ల చేసిన పనులే కాని వారిపై ఎలాంటి 
ద్వేష భావంతో చేయలేదు. కాని దుర్యోధనుడు మాత్రం 
భీమునిపైనా, అతని సోదరులపైనా మాత్సర్యాన్ని 
పెంపొందించుకోసాగాడు. 


'ఛీమునిలాంటి బలిష్టులు మనలో ఎవరూ లేరు. 
దు గంగానదిలో పడవేసి 
VA చంపేద్దాము అని దుర్యోధనుడు 
ఆలోచించాడు. ఇలాంటి కుతంత్రంతో 
గంగాతీరంలో ఆడుకోవడానికి ఒక 
భవనాన్ని నిర్మించి, రకరకాల 


వత, . 1 భక్ష్యాలు 
lode గ 


ఆహ్వానించాడు. 


ఆ భవన సౌందర్యం 
పాండవులను ఆకర్షించింది. 
 . వారుఆ రుచికర పదార్థాలు 
తింటున్నప్పుడు రహస్యంగా 
దుర్కోభనుడు. సీమా. 
ఆహారంలో ఘోరమైన విషం కలిపి, 
స్నేహం నటిస్తూ దానిని భీమునితో 
తినిపించాడు. తర్వాత వారందరు నీళ్ళలో 
ఆనందంగా క్రీడించసాగారు. 


కొంతసేపు ఆడి బాగా అలసిపోయిన భీముడు 
ఒక చెట్టునీడన పడుకున్నాడు. ఆ స్థితి గమనించి 
దుర్యోధనుడు చెట్టు తీగలతో అతని కాళ్ళు చేతులు 
ల్పోయిన స్థితిలో నాగలోకానికి కొట్టుకుపోయాడు. 


బు. 


బంధించి గంగాన పారవేశాజ 


20 బాలల మహాభారతము 
eras ~<a) 


అక్కడ వేలాది విషసర్పాలు భీముణ్ణి కాటువేశాయి. కాని 
ఆ విషసర్పపు కాటులన్నీ దుర్యోధనుడిచ్చిన ఘోర 
విషానికి విరుగుడుగా పనిచేశాయి. భీముడు మేల్కొని 
పాములపై నడవసాగాడు. కొన్ని పాములు భయంతో 
పారిపోయి తమ రాజైన వాసుకి వద్దకు వెళ్ళి, “8, 
సర్పరాజా! విషం (SAS ఒక మానవుడు ఇక్నడున్నాడు. 
ఆతడు మా మీద పడ్డప్పుడు స్పృహలేని వాడుగా 
కనిపించాడు. కాని మేము అతణ్ణి కాటువేయ 


ప్రారంభించగానే అతడు SN మమ్మల్ని చంపటం 


ప్రారంభించాడు. ఆతనెవరో మీరు తెలుసుకోవాలి” 
అన్నాయి. వెంటనే వాసుకి భీమసేనుని చూచాడు. ఆ 
సర్పాలలో ఆర్యకుడు అనే సర్పం కుంతీదేవి తండ్రికి 
పితామహడు. అతడు భీముని చూడగానే ఆనందంతో 
కౌగలించుకున్నాడు. అది చూచిన వాసుకి స్నేహపూరిత 
హృదయంతో భీముని తీసుకువెళ్ళి అమృతంతో నిండిన 
'రసకుండంి ఇచ్చాడు. ఒక్క గుటకలో భీముడు ఆ 
అమృతాన్నంతా తాగాడు. ఆ విధంగా ఎనిమిది కలశాల 
అమృతం భీముడు త్రాగి ఎనిమిదివేల ఏనుగుల బలం 
సంపాదించుకున్నాడు. తరువాత సర్పాలు చేసిన 
ఒక శయ్య మీద భీముడు హాయిగా నిద్రించాడు. 


కౌరవ పాండవులు తమ ఆటపాటలు చాలించి 
హస్తినాపురం తిరిగి పోయారు. పాండవులలో భీముడు 
లేకపోవడం చూచి దుర్యోధనుడు ఎంతగానో 
ఆనందించాడు. “అమ్మా, భీముడు, తిరిగి వచ్చాడా?” 
అని యుధిష్టిరుడు తల్లి నడిగితే, ఆమె ఆశ్చర్యపోతూ 


స. 


“రాలే”దని చెప్పింది. యుధిష్టిరుని ముఖం చూచి కుంతి 
భయపడింది. దుర్యోధనుడు తప్పుకుండా ఏదో కుతంత్రం 


దుర్యోధనుడు మాత్సర్య పీడితుడవడం 21 
lems ~<a) 


పన్ని ఉంటాడని ఊహించిన కుంతి, విదురుని దగ్గరకు 
వెళ్ళింది. విదురుడు ఆమెను ఓదారుస్తూ, “సోదరీ! 
బాధపడవద్దు. నీ కుమారులు  దీర్షాయువులని 
బుషులందరూ చెప్పారు కదా! భీముడు తప్పక తిరిగి 
వస్తాడు” అన్నాడు. కుంతి కుమారులతోపాటు 
ఆదుర్దాతో భీమునికోసం వేచివున్నది. 


భీముడు ఆ విధంగా ఎనిమిది రోజులు 
నిద్రపోయి మేల్ళొన్న వెంటనే అమృతం 'సేవించినందువల్ల 
తాను అత్యంత బలవంతుడయినట్లు గ్రహించాడు. 
నాగులు వీడ్కోలు చెప్పగా భీముడు అచ్చటి నుండి 
బయలుదేరి రాజాంతపురం చేరాడు. జరిగిన 
వృత్తాంతమంతా తన సోదరులకు వివరించాడు. అప్పుడు 
యుధిష్టిరుడు భీమునితో ఆ వృత్తాంతమంతా తనలోనే 
రహస్యంగా ఉంచుకొని చెప్పి, “పిస వ వరంగా 
తప్పించుకున్నావో ఎవ్వరికీ తెలియనీయవద్దు, మనం 
ఇప్పటి నుండి జాగరూకులై ఉండాలి” అన్నాడు. 


కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ దుర్యోధనుడు భీముని 
ఆహారంలో ఘోరవిషం కలిపాడు. కాని దుర్యోధనుని 


- 
> 


a 
4 
టి 
సీ 
టా 
గ 
a 

a 

as 

> 

~ 

" 


సోదరులలో యుయుత్సు ఆ విషయం తెలుసుకొన్నాడు. 
అతడు పాండవులకు మిత్రుడు. ఆ విషయం భీమునికి 
తెలియచేసి ఆతని ప్రాణాలు కాపాడాడు. 


దుర్యోధనుడు, అతని మామయైన శకుని, 
భీముని చంపడానికి ఎన్నో పన్నాగాలు పన్నారు. కానీ 
అవి ఏవీ ఫలించలేదు. విదురుని సలహా ప్రకారం ఆ 
విషయం గురించి పాండవులు మౌనం వహించారు. 


om 


22 బాలల మహాభారతము 
Lemus ~<a) 


15 
(idea) అనే-ఈం 


గౌతముని పుత్రుడైన కృపాచార్యుడు, కౌరవ 
పాండవులకు విలువిద్య మున్నగు యుద్ధ విద్యలు 
నేర్పడానికి నియమింపబడ్డాడు. వారు ఆ విద్యల్లో కొంత 
ప్రావీణ్యం సంపాదించిన తర్వాత భీష్ముడు యుద్దకళలలో 
వారిని మరింత కోవిదులను చేయగల గురువు కోసం 
అన్వేషించసాగాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఆ పనిలో 
నియుక్తుడు అయినాడు. 


ద్రోణాచార్యుడు భరద్వాజ మహర్షి పుత్రుడు. 
పాంచాల రాజైన ప్రిశతుడు భరద్వాజుని స్నేహితుడు. 
ప్రిశతుని కుమారుడు ద్రుపదుడు. అతడు రోజూ 
ద్రోణునితో ఆడుకోవడానికి భరద్వాజుని ఆశ్రమానికి 
వచ్చేవాడు. వారిరువురూ కలిసి చదువుకునేవారు. 
ప్రిశతుడు మరణించిన తర్వాత ద్రుపదుడు పాంచాల 
దేశానికి రాజయ్యాడు. ఆ సమయానికి ద్రోణుని తండ్రి 
మరణించాడు. కానీ [ద్రోణుడు తన సమయాన్నంతా 
చదువులోను, తపస్సులోనే గడిపాడు. కృపాచార్యుని 
సోదరియెన కృపితో ఆతని వివాహం జరిగింది. ఆ 
దంపతులకు అశ్వత్థామ అనే పుత్రుడు కలిగాడు. 


మహా తేజస్వియైన పరశురాముడు తన 
సంపదనంతా బ్రాహ్మణులకు దానం చేస్తున్నట్లు విని 
ద్రోణుడు దివ్యాస్తములు సంపాదించాలనే ఉద్దేశంతో 
అక్కడికి వెళ్ళాడు. అప్పుడు పరశురాముడు, “నేను నా 
బంగారము, మిగిలిన సంపత్తినంతా దానంగా ఇచ్చేశాను. 


Ping 


ఇక మిగిలినవి నా శరీరమూ, దివ్యాస్రాలు. నీవు వీటిలో 
ఏది కోరినా దానిని ఇవ్వడానికి సిద్ధమే” అన్నాడు. 
ద్రోణుడు వినమతతో దివ్యాస్తాలనన్నింటిని స్వీకరించి 
ఇంటిముఖం పట్టాడు. 


ఒకసారి అశ్వత్థామ తోడిపిల్లలు పాలు త్రాగడం 
చూచాడు. వెంటనే తనకు కూడ పాలు కావాలని మారాం 
చేశాడు. ద్రోణుడు నిరుపేద కావడంతో తన పుత్రునికి 
పాలు కూడా ఇవ్వలేకపోయాడు. ఎన్నిచోట్ల యాచించినా 
ఒక్క పాడి ఆవు కూడా దానంగా లభించలేదు. అశ్వత్థామ 
స్నేహితులు బియ్యం పిండిని నీళ్ళల్లో కలిపి పాలని చెప్పి 
ఇచ్చారు. అశ్వత్తామ పాలు త్రాగాననుకున్నాడు. చివరికి 
ద్రోణుడు తన బాల్య స్నేహితుడైన ద్రుపదుని 
కలుసుకోవాలని తీర్మానించుకున్నాడు. 
ద్రుపదుడు పాంచాలరాజైనాడు. 


అప్పటికి 


ద్రుపదుని ఆస్థానానికి వెళ్ళి అతణ్ణి “మిత్రమా” 
అని సంబోధించాడు (ద్రోణుడు. కాని రాజ్య, 
ధన, మద గర్వంతో ఉట్టిపడుతున్న ద్రుపదుడు eSB 
నిరాదరణ చేస్తూ “ఓ బ్రాహ్మణుడా! మాలాంటి 
మహారాజులు నీలాంటి దురదృష్ట జాతకులతో ఎన్నడూ 
స్నేహం చేయరు. బీదలు శ్రీమంతులు, విద్వాంసులు 
మూర్చులు, వీరులు పిరికిపందలు - వీరి మధ్య ఎన్నడూ 
స్నేహితం కుదురదు” అన్నాడు. ద్రోణుడు (ప్రకయకాల 
రుద్రుడిలా మండిపడ్డాడు. ద్రుపదునికి తగిన గుణపాఠం 
త్వరలో నేర్పాలనే ద్భఢ సంకల్పంతో పగపట్టిన త్రాచులా 
అక్కడినుండి తిన్నగా హస్తినాపురానికి బయలుదేరాడు. 
తన బావమరది అయిన కృపుని ఇంటిలో కాలక్షేపం 
చేయసాగాడు. 


ద్రోణుని ప్రవేశం 23 


ఒకసారి కౌరవ పాండవులు ఆడుకుంటున్న 
బంతి హఠాత్తుగా అక్కడున్న బావిలో పడింది. వారు 
దానిని బయటికి తీయలేక తికమక పడుతున్నారు. 
అప్పుడు అచ్చటికి వచ్చిన (ద్రోణుడు మందహాసంతో, 
“మీరందరు క్షత్రియకుమారులని చెప్పుకుంటున్నారు, 
ఆ బంతిని బయటికి తీయలేకపోవడం మీ అస్తవిద్యకు 
సిగ్గుచేటు. నాకు విందు భోజనం పెడితే ఒక్కక్షణంలో 
మీకా బంతే కాకుండా ఈ నా ఉంగరాన్ని కూడా 
గడ్డిపరకలతో బయటికి తీస్తాను” అంటూ తాను వ్రేలికి 
ఉన్న ఉంగరమును తీసి ఆ నీరులేని బావిలో పడవేశాడు. 
తర్వాత కొన్ని రెల్లు తీగెలు తీసుకుని మొదటి తీగెను 
బంతికి గ్రుచ్చుకునేటట్లు నస్‌ తర్వాత క్రమంగా రెల్లు 
తీగెలను ఒకదానితో ఒకటిగా తాడులా అతికించి, బంతిని 
బయటికి తీశాడు. తర్వాత విల్లు తీసుకుని, బాణం 
సంధించి బావిలో వదలగా ఆ బాణం క్షణంలో ఉంగరాన్ని 
బయటకు తీసింది. 


భీష్ముడు ఈ విషయం 


విన్నాడు. అటువంటి 
ప్రజ్ఞావంతుడైన ఆచార్యుడే 
యువరాజులకు గురువుగా 


మనగలడని నిశ్చయించుకుని [ద్రోణుని సాదరంగా 
ఆహ్వానించి ఆయనతో, “ఈ రాకుమారులందరిని మీకు 
అప్పగిస్తున్నాను. విలువిద్యతో సహా సకల విద్యల్లో వీరిని 
(ప్రవీణులను చేయండి. ఈ కురుకుల సంపద మీది. 
ఈనాటి నుండి కురుపుత్రులు మీవారు” అన్నాడు భీష్ముడు. 


ద్రోణుడు అందుకు సమ్మతించి, రాకుమారులతో 

“నెను మీకు గురువుగా ఉండగలను. గురుదక్షిణగా నను 
కోరిన దానిని ఇస్తామని మీరు నాకు ఇప్పుడే వాగ్దానం 
చేయాలి” అన్నాడు. రాకుమార్లులందరు మౌనం 
వహించారు. కాని అర్జునుడ మాత్ర ©.0) షరతు లేకుండా 
వాగ్దానం చేశాడు. , సంతోషంతో ద్రోణుడు అతణ్ణి 
కౌగలించుకొని, తనకు తెలిసిన సర్వ విద్యలినూ, దివ్యాస్త 
ప్రయోగాలనూ నేర్చుతానని వాగ్గానం చేశాడు. అర్జునుని 
రిక్రంటె మిన్నయైన యోధునిగా తీర్చిదిద్దాడు. 
కుమారుడైన అశ్వత్ధామకూ 
నీర తెమ్మని పంపించేవాడు. 


24 బాలల మహాభారతము 
Lens exe) 


నింపుకుని ద్రోణుని వద్దకు రాగానే ఇతరులు వచ్చేలోపల 

అతనికి యుద్ధవిద్యలలోని ఉన్నత రహస్యాలన్నీ ఆ 

విరామంలో నేర్ప్చేవాడు. అర్జునుడు ఆ విషయం 

తెలుసుకొని వారుణాస్త సహాయంతో తన పాత్రను 

అతిత్వరగా నీటితో నింపి అశ్వత్తామతో పాటే వచ్చేవాడు. 
Q 

తత్ఫలితంగా అశ్వత్థామతో సమానంగా విద్య లభించింది. 


w)) 


Pack 
Cg 
చ 


నను 


{|| : 
<i శ్ర 
4 | 
\ 


గ్ర 
4 
4 

4, 


Pig 


ఒక రోజు ద్రోణుడు అర్జునునకు చీకటిలో 
భోజనం పెట్టవద్దని వంటవానితో చెప్పాడు. కాని ఒకసారి 
అర్జునుడు రాత్రిపూట భోజనం చేస్తున్నప్పుడు పెనుగాలి 
వీచి దీపం ఆరిపోయింది. అందువల్ల అర్జునుడు 
చీకటిలోనే భోజనం చేయాల్సి వచ్చింది. వెంటనే ఒక 
ఆలోచన అతని మనస్సులో కలిగింది. “చీకటిలో కూడా 
విలువిద్య ఎందుకు అభ్యసించకూడదు?” తర్వాత 
చీకటిలో అర్జునుడు విలువిద్య అభ్యసించటం చూచి 
ద్రోణుడు పరమానందభరితుడై అతణ్ణి కౌగలించుకొని 
“విలువిద్యలో నీకు సాటిరాగల విలుకాడు ఉండడని 
చెప్తున్నాను” అన్నాడు. 

16 
మకలవ్ముడు 

ఒక రోజు పాండవులు, కౌరవులు అందరూ 
వేటకు బయలుదేరారు. వారితోపాటు ఒక కుక్క ఒక 
సేవకుడు ఉన్నారు. ఆ కుక్క దారితప్పి అడవి మధ్యకు 
పోయింది. ఆ సమయంలో ఏకలవ్యుడనే నిషాద 
రాజకుమారుడు పులిచర్మం ధరించి అటువైపు వెళ్తున్నాడు. 
అతణ్ణి చూచి కుక్క మొరిగింది. ఏకలవ్యుడు వెంటనే 
ఏడు బాణాలు దాని నోట్లోకి ప్రయోగించాడు. కుక్క 
నోరు మూయలేక పరుగెత్తుకుంటూ పాండవులున్న 
చోటికి వెళ్ళిపోయింది. నోటినిండా బాణాలున్న ఆ 
కుక్కను చూచి అందరూ ఆశ్చర్యపడ్డారు. ఇలాంటి 
విలుకాడు ఎవరా అని వెదుకసాగారు. అతణ్ణి కలువగానే 
“నీ వెవరవు?” అని అడిగారు. అప్పుడా విలుకాడు “నేను 
ద్రోణాచార్యుని శిష్యుడైన ఏకలవ్యుడను” అన్నాడు. 
అర్జునుడు ఆశ్చర్యపడి వెంటనే ద్రోణుని వద్దకు వెళ్ళి 
“నన్ను మీరు ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప విలుకానిగా 
చేస్తానని మాట ఇచ్చారు, కానీ నా కంటే గొప్ప విలుకాడు 
ఇంకొక శిష్యుడు ఉన్నాడు” అన్నాడు. అర్జునుని మాటలు 
ద్రోణునికి అర్ధం కాలేదు. అర్జునుడు, ద్రోణుని ఏకలవ్యుడు 


"అర్జునుని సర్వోత్కుష్టత 25 
mus ఆకలి) 
విలువిద్య అభ్యసించే (ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. 17 
ఏకలవ్వుడు ద్రోణునికి Sapo వందనం చేశాడు. న న 
వ్యు % అర్హునుని సర్వ్పోత్నష్టత 


ద్రోణుడు అతణ్ణి గుర్తుపట్టలేదు. కొన్ని సంవత్సరాల 
పూర్వం ఏకలవ్యుడు (ద్రోణుని ఆశ్రయించి తనకు 
విలువిద్య నేర్పమని ప్రార్థించాడు. SO) ధాటి 
క్షత్రియులకు మాత్రమే విద్య నేర్పటం వల్ల ఏకలవ్యుని 
ప్రార్థనను నిరాకరించాడు. అయినా ఏకలవ్యుడు 
ద్రోణాచార్యుని విగ్రహం పెట్టుకుని ఆ విగ్రహ స్ఫూర్తితో 
విలువిద్యలో ఆరితేరాడు. ఇదంతా ఏకలవ్యుడు 
(దోణునకు విపఠించాడు అప్పుడు (ద్రోణుడు గొప్ప 
సంకోచంతో ఇలా అన్నాడు: “ప్రక సై శిష్యుడవు కదా! 
నాకు గురుదక్షిణ ఇవ్వాలి!” ఏకలవ్యుడు ఆనందంతో 
సమ్మతించాడు. (ద్రోణుడు “నీ కుడిచేతి బొటన eo 
గురుదక్షిణగా ఇవ్వు” అని అడిగాడు. ఏమాత్రం 
తొట్రుపాటు లేకుండా ఏకలవ్యుడు కత్తితో తన కుడి 
బొటన ట్రేలిని కోసి సమర్పించాడు. అర్జునునిలో ఉన్న 
మాత్సర్యం తొలగిపోయింది. విలువిద్యలో అర్జునునికి 
సాటిలేరనే ద్రోణుని వచనాలు నిజమైనాయి. 


రాకుమారుల విద్యాభ్యాసం ముగిసిన తర్వాత 
వారందరికి ద్రోణుడు ఒక పరీక్ష పెట్టాడు. ఒక పెద్ద 
వృక్షంపై ఒక మరపక్షిని ఉంచి రాకుమారులను పిలిచి 
“ఆ చెట్టుమీద ఉన్న ఆ పక్షిని గురిచూసి మీ బాణాలు 
ఎక్కుపెట్టి న! కొట్టమన్నప్పుడు ఆ పక్షి తలను ప్ర 
బాణాలతో ఛేదించాలి” అన్నాడు. 

ద్రోణుడు మొదట యుధిప్టిరుని పిలిచి, 
“ముందు నీవు బాణం ఎక్కుపెట్టు” అన్నాడు. అతడు 
బాణం ఎక్కుపెట్టిన వెంటనే “నీకు పక్షి కనిపిస్తున్నదా” 


won err. — “eoxxo” 
“SoSsso irq శ్రీ. 
కనిపించేదంతా వివరించు 


అన్నాడు. 


26 బాలల మహాభారతము 
eras eng) 


యుధిష్టిరుడు “నేను పక్షిని, చెట్టును, మిమ్ము, 
సోదరులను చూస్తున్నాను” అన్నాడు. “ప్రక్కన నిలబడు, 
నీవంతు అయిపోయింది” అన్నాడు ద్రోణుడు. అలాగే 
తక్కిన వారినందర్నీ ప్రశ్నించాడు. అర్జునుడు తప్ప 
అందరూ యుధిష్టిరుని లాగానే సమాధానమిచ్చారు. 
అర్జునుడు తన వంతు వచ్చినప్పుడు నాకు పక్షితల 
తప్ప వేరేమీ కనపడటం లేదు అన్నాడు. ద్రోణుడు 
ఆనందభరితుడై “ఆ పక్షి ఎలా ఉందో వివరించు” 
అన్నాడు. “నాకు పక్షి తల మాత్రమే కనిపిస్తున్నది” 
అన్నాడు అర్జునుడు. “అయితే బాణం ప్రయోగించు” 
అన్నాడు ద్రోణుడు. మరుక్షణమే పక్షితల తెగి క్రింద 
పడింది. ద్రోణుడు ఆనందంతో అర్జునుని కౌగలించుకొని 
అర్జునుని ద్వారా ద్రుపదుని గర్వం అణచి 
అవమానించాలని మానసికంగా సంకల్పించుకున్నాడు. 


ఒక రోజు ద్రోణుడు గంగానదిలో స్నానం 
చేస్తున్నప్పుడు భీకరమైన ఒక మొసలి హఠాత్తుగా అతని 
తొడను పట్టుకుంది. ఆ మొసలి పట్టు నుండి 
విడిపించుకోగల సామర్థ్యం తనకు ఉన్నా శిష్యులందరిని 
ఎలుగెత్తి పిలిచి “అందరూ త్వరగా రండి, ఈ మొసలిని 
చంపి, నా ప్రాణాలు కాపాడండి” అన్నాడు. అందరూ 
స్తంభించిపోయి చూస్తున్నారు. కాని ఆ మాటలు విన్న 
వెంటనే అర్జునుడు తీక్షణమైన ఐదు బాణాలను 
ప్రయోగించి ఆ మొసలిని చంపాడు. ద్రోణుడు అర్జునుని 
తన శిష్యులందరిలో శ్రెష్టతమునిగా ఎంచటంలో 
ఆశ్చర్యంలేదు. అతనికి దివ్యాస్రాలన్నింటి లో 


| 


శిరోభూషణమైన బ్రహ్మాశిరోనామకాస్తాన్ని ప్రసాదిస్తూ 
దానిని ఎటువంటి విరోధి మీదా ప్రయోగించవద్దనీ 
“అస్త విద్యల్లో నిన్ను మించినవారు ఉండరు. నీవు 
అజేయుడవు, కీర్తిమంతుడవు” అని చెప్పాడు. 


18 
(dew) అఉ్రతికంరం 


ద్రుపదుడు తన బాల్య స్నేహితుడైన (ద్రోణుని 
ఎలా అవమానించింది అందరికీ తెలుసు. అర్జునుని 
ద్వారా ఆ దద్రుపదునికి మంచి గుణపాఠం నేర్పాలని 
తీర్మానించుకొని అర్జునుని పిలిచి పాంచాలదేశం వెళ్ళి 
ద్రుపదుని బంధించి తీసుకొని రమ్మన్నాడు. తక్షణమే 
అర్జునుడు రథారూఢుడై బయలుదేరి యుద్దంలో 
ద్రుపదుని జయించి, బంధించి తన గురువు వద్దకు 
తీసుకు వచ్చాడు. 


అప్పుడు ద్రోణుడు “ద్రుపదా! ఒక రాజు 
మాత్రమే మరొక రాజుకు మిత్రుడు కాగలదని ఆనాడు 
నీవు నిండుసభలో అన్నావు. నేను ఇప్పుడు నీ రాజ్యాన్ని 
జయించి, రాజునయ్యాను. నీవు ఇప్పుడు రాజువు 
కాదు. అందువల్ల నాతో సరితూగటానికి నా రాజ్యంలో 
సగభాగం అన్నాడు. ద్రుపదుడు 
అవమానంతో కుంగిపోయి నిరుత్తరుడయినాడు. 
తరువాత ద్రోణుడు ద్రుపదుని బంధవిముక్తుని చేసి 
రాజ్యాన్ని కూడా తిరిగి ఇచ్చి పంపించాడు. కాని, 
ద్రుపదుడు మాత్రము క్రోధంతోనూ, విషాదంతోనూ 


నీకిస్తున్నాః 99 


సూర్య పుత్రుడు 27 
los అ) 


19 
సూర్యపుతుడు 


ద్రోణాచార్యుల వద్ద రాకుమారుల విద్యాభ్యాసం 
పూర్తయింది. వారు తాము నేర్చుకున్న విద్యలను 
ప్రదర్శించడానికి ఒక రోజు నిశ్చయించబడింది. ఆ రోజు 
రాజకుటుంబమూ, ఆ నగర ప్రజలు అందరూ ఆ 
ప్రదర్శనను తిలకించడానికి సమావిష్టులైనారు. భేరీలు, 
Gosren (మైోగించబడ్డాయి. అందరు రాకుమారులు 
తమ యుద్ధ నైపుణ్యతను అద్భుతంగా ప్రదర్శించారు. 
భీమ దుర్యోధనులు గదాయుద్ధంలో చూపిన ప్రావీణ్యం 
అందరినీ ఆకర్షించింది. తుదకది నిజమైన యుద్ధంగా 
మారింది. వెంటనే oxen వారిని ఆపాడు. చివరిగా 


'విల్లువిద్యలో ఆరితేరిన అర్జునుడు సభాసదులకు ఎన్నో 


వింతలు చేసి చూపించాడు. ఆగ్నేయాస్తంతో మంటలు 
పుట్టించి, వారుణాస్త్రంతో వర్షం కురిపించి, ఆర్చివేశాడు. 
ఇలాంటివెన్నో అద్భుత ప్రదర్శనలు చేసి తనవంటి వాడు 
ఎవరూ లేరని అనిపించుకున్నాడు. అందరి మన్ననలూ 
పొందాడు. కాని దుర్యోధనుడు మాత్రం ఈర్ష్యతో 
కృంగిపోయాడు. 


ముగి  Stoe0é ఇక 
దృఢకాయుడైన యువకుడు 
హఠాత్తుగా ప్రదర్శనశాలలో ప్రవేశించి అర్జునుని సవాలు 
చేశాడు. అతడు కుంతి మొదటి కుమారుడైన Swe. 
సింహంలా ముందుకు దూకి గర్జిస్తూ, “అర్జునా! నీవు 
ప్రదర్శించిన విలువిద్యా కౌశలం కంటె మరింత 
కౌశలాన్ని నేను ప్రదర్శిస్తాను” అంటూ అందరూ 
చూస్తుండగానే అర్జునుడు చేసిన ప్రదర్శనలన్నింటిని 
చూపాడు. దుర్యోధనుడు 
మహదానందంతో వెంటనే SHA దగ్గరకు పరుగెత్తుకుని 
వచ్చి అతణ్ణి కౌగిలించుకుని, “ఓ రాజకుమారా! నీకు 
స్వాగతం. నీవు ఎవరివైనా సరే, నేనూ నా కురురాజ్యమూ 


ప్రదర్శన 


ఆజానుబాహుడు, 


అనాయాసంగా చేసి 


మం... 
chia 


28 బాలల మహాభారతము 
Cray eng) 


నీ ఆజ్ఞకు వేచివుంటాము” అన్నాడు. అందుకు SOO, 
“నాకు కావాల్సినవి రెండు! ఒకటి నీ స్నేహము, రెండవది 
అర్జునునితో యుద్ధం” అన్నాడు. అర్జునుడు, Ste 
ఒకరినొకరు కవ్వించుకుంటూ పోరాటానికి నిలబడ్డారు. 

కర్ణార్డునుల తల్లియైన కుంతి ఈ దృశ్యం చూచి 
మూర్చపోయింది. మొదటి చూపుతోనే SQA తన 
పుత్రునిగా గుర్తించింది. తన ఇద్దరు బిడ్డలు ఇలా 
పోట్లాడటానికి ఉపక్రమించడం చూచి ఆమె హృదయం 
విపరీతమైన వ్యధ చెందింది. అప్పుడు కృపాచార్యుడు 
లేచి SHAS’, “రాకుమారుడైన అర్జునుడు ఒక అజ్ఞాత 
యోధునితో పోరాడడం కుదరదు. నీ రాజవంశాన్ని 
నిరూపించు. నీ తల్లిదండ్రులెవరు?” అని అడిగాడు. ఆ 
మాటలు విని Shih తలదించుకున్నాడు. అప్పుడు 
దుర్యోధనుడు వెంటనే లేచి, “అర్జునుడు ఒక రాజుతోనే 
యుద్ధం చేస్తానంటే మంచిదే. ఇప్పుడే నేను కర్ణుణ్ణి 
అంగదేశానికి రాజుగా చేస్తున్నాను” అంటూ 
రాజకిరీటము, ఇతర ఆభరణములు తెప్పించి 
అంగదేశానికి రాజుగా అభిషిక్తుణ్ణి చేశాడు. అంతలో 
సూర్యుడు అస్తమించగా దుర్యోధనుడు, కర్గుణ్ణి తన 
శిబిరానికి తీసుకువెళ్ళాడు. 


if Vy = ॥గ్ని a 
| ap 
| (కాశ 
NC 

{ 
/ i స 

m2 NY 

en క 

be, =n న్‌ 


| 


పదునారేండ్ల ప్రాయంలో కర్ణుడు విలువిద్య 
నేర్చుకోవడానికి ద్రోణుని దగ్గరికి వెళ్ళాడు. [ద్రోణుడు 
అతడు సూత పుత్రుడని తెలుసుకొని, తన శిష్యునిగా 
చేసుకోవటానికి _నిరాకరించగా, పరశురాముని 
ఆశ్రయించి తాను బ్రాహ్మణుడనని అబద్ధమాడాడు. 
ఆతని శ్రద్ధను చూచి పరశురాముడు మెచ్చుకొని తనకు 
తెలిసిన సకల rox ఆతనికి బోధించి బ్రహ్మాస్త్రాన్ని 
కూడ అనుగ్రహించాడు. 

ఒక రోజు పరశురాముడు SOA ఒడిలో తల 
పెట్టుకొని నిద్రిస్తున్నాడు. అప్పుడు ఒక కందిరీగ SHA 
తొడను తొలవగా రక్తం ధారగా ప్రవహించి అతనికి 
భరింపరాని నొప్పి కలిగింది. కాని తన గురువుకు 
నిద్రాభంగం కలుగుతుందని కర్ణుడు కదలలేదు. వేడిరక్తపు 
స్పర్శ తగలగానే పరశురాముడు లేచి ఇంతటి బాధను 
భరించగల వాడు నిశ్చయంగా బ్రాహ్మణుడు కాదని 
(గ్రహించాడు. అప్పుడు Stee తాను సూతపుత్రుణ్ణి అనే 
సత్యాన్ని అంగీకరించక తప్పలేదు. పరశురాముడు 
కోపంతో, “నాతో అబద్ధమాడి విలువిద్య నేర్చుకున్నావు. 
బ్రహ్మోస్రం కావాల్సి వచ్చినప్పుడు నీకు జ్ఞాపకశక్తి 
పోతుంది” అని శపించాడు. ముందు జరుగబోవు 
కర్ణార్ణునుల యుద్ధంలో పరశురాముని శాపం ఎలా 
నెరవేరిందో తెలుస్తుంది. కర్ణుడు, దుర్యోధనునికి అత్యంత 
ఆప్తమిత్రుడై చివరి వరకు విశ్వాసపాత్రుడై ఉన్నాడు. 


"అక్క ఇల్లు 20 

lens exe) 
20 కూడా పాండవుల దగ్గర బిచ్చమెత్తుకోవాల్సిందే” 
ents, Sheu అన్నాడు. అందుకు ధృతరాష్ట్రుడు, “మరి ఇంకేం 


రోజులు గడిచాయి. అంధుడైన దృతరాష్ట్రుడు 
తన రాజ్యాధికారాన్ని యుధిష్టిరునికి అప్పజెప్పాలని 
ప్రజలందరు అభిప్రాయబడ్డారు. యుధిష్టురునికి 
మనిషిలో ఉండవలసిన మంచి గుణాలు అన్నీ OPS 
శీలత, దక్షత, సత్యసంధత, నిస్వార్థత లాంటి 
శీలసంపదలన్నీ పుష్కలంగా ఉన్నాయి. అందువలన 
భీష్ముని సలహాతో ధృతరాషుడు హస్తినాపురానికి 
యుధిష్టిరుని యువరాజుగా ప్రకటించాడు. అప్పటికే 
ఈర్ష్యతో మండిపోతున్న దుర్యోధనుడు పాండవులను 
హతమార్చడానికి తీవ్రప్రయత్నాలు చేయసాగాడు. 
దుష్టచతుష్టయమయిన SHA, _ దుశ్శాసనుడు, 
దుర్యోధనుడు, కర్ణుడు ఆలోచన చేసి కుంతితో సహా 
పాండవులను కాల్చి చంపడానికి ఒక పన్నాగం పన్నారు. 


ఆ ప్రణాళిక ప్రకారం దుర్యోధనుడు 


HEYA సమీపించి, “తండ్రీ! యుధిష్టిరుడు 
యువరాజైతే ఇక మా గతేమిటి? మేము భోజనానికి 


చేయను? వారు గుణవంతులు కాబట్టి, ప్రజలందరూ 
వారిని (ప్రేమిస్తున్నారు. మనం వారికి కీడు ఏమైనా చేస్తే 
(ప్రజలు మన మీద తిరగబడతారు” అన్నాడు. 


“నాకొక ప్రణాళిక ఉంది. మన వైపు చాలా 
మంది మహాయోధులున్నారు. పాండవులను 
వారణావర్తమునకు పంపించండి. వారు ఇచ్చట 
లేనప్పుడు మనం బలం కూడదీసుకోవచ్చు. (ప్రజలు 
కూడ క్రమంగా పాండవులను మరచిపోతారు” అన్నాడు 
దుర్యోధనుడు. 


పుత్రవ్యామోహ  పీడితుడైన ధృతరాష్ట్రుడు 
ఇందుకు సమ్మతించాడు. ఆతడు పాండవులను పిలిచి, 
“నాయనలారా! వారణావర్తంలో శివుని గౌరవార్థం ఒక 
గొప్ప ఉత్సవం జరుగనున్నది. మీరు ఆ ఉత్సవానికి 
వెళితే అచ్చటి ప్రజలు సంతోషిస్తారు. అందువల్ల 
మీరందరు వెళ్ళి రండి” అన్నాడు. ఆతని ఆజ్ఞను 
శిరసావహిస్తూ ధర్మరాజు తన తల్లీ సోదరులతో 


30 బాలల మహాభారతము 
వారణావర్తానికి బయలుదేరాడు. దుర్యోధనుడు పాండవులకు ఈ విషయాన్ని రహస్యంగా తెలియజేశాడు. 


పాండవులు నివసించడానికి లక్కతో ఒక పెద్ద భవనాన్ని 
నిర్మింపవలసిందిగా పురోచనుడు అనే వానిని 
నియమించాడు. లక్క భవనంలో 
నిద్రిస్తున్నప్తుడు రాత్రిపూట పాండవులను సజీవదహనం 
చేయాలనే కుతంత్రం. కానీ ధర్మరాజు విదురుని వద్ద 
సెలవు తీసుకుంటున్నప్పుడు, అతనికే అర్హమయ్యేటట్లు 
విదురుడు ఇలా అన్నాడు “తెలివిగల విరోధి 
కుతంత్రమును పసిగట్టగలిగే వారే ఆపదనుండి 
తప్పించుకోగలరు. అరణ్యమునే దహించగల అగ్ని, 
భూమి కన్నములో ఉంటున్న ఎలుకను ఏమీ 
చేయజాలదు.” 


వారు ఆ 


విదురుడు రహస్యంగా లకృభవనం నుంచి 
నదీతీరం వరకు ఒక సొరంగమార్గమును నిర్మింపచేసి, 


నూ 
(సమన 


లక్క భవనానికి నిప్పు పెట్టడానికి పురోచనుడు ఒక 
సంవత్సరకాలం వేచివున్నాడు. కానీ ధర్మజుడు ఒక రోజు 
సోదరులను పిలిచి తాము తప్పించుకునే మార్గాన్ని 
వివరించాడు. యుధిష్టిరుని ఆజ్ఞ ప్రకారం భీముడు 
అర్దరాత్రి ఆ భవనానికి నిప్పంటించి తన తల్లి సోదరులతో 
సొరంగమార్గం ద్వారా సురక్షితంగా నదీతీరానికి 
చేరుకున్నాడు. భీముడు నిప్పంటించే సమయానికి ఆ 
భవనంలో పురోచనునితో పాటు ఒక ఆటవిక స్త్రీ ఆమె 
ఐదుగురు కుమారులు ఉన్నారు. ఆ భవనం వీరితో 
పాటు ధగ్గమై బూడిద అయిపోయింది. పాండవులు 
దక్షిణదిశలో చాలా రోజులు పయనించారు. 


అగ్ని ప్రమాదంలో పాండవులూ, కుంతీ 
చనిపోయారనే వార్త వ్యాపించింది. ప్రజలందరూ 
దుఃఖీతులయ్యారు. దుర్యోధనుడు వెంటనే ఆ ప్రదేశానికి 
వచ్చి దుఃఖాన్ని నటించాడు. తన విరోధులు 
మరణించినందుకు ఆనందించాడు. 


ఘటోత్కచుని జననం a= 
me erm) 


21 అతణ్ణి ఎలాగైనా పెళ్ళిచేసుకోవాలనే తీవ్రవాంఛ కల్లి ఒక 
ఘటోత్కచుని జననం అందమైన యువతిగా మారి భీముని అకర్షించదానికి - 
ముసిముసి నవ్వులతో వచ్చింది. oS wenden! 


“అయ్యా! మీరెవరు? ఈ > మా — 


భీముడు తన తల్లిని మెడమీదా, నకుల 
సహదేవులను తొడల మీదా ఎక్కించుకొని 
ధర్మార్దునులను తన బాహువులతో తీసుకుని WH 
వెళ్ళాడు. చాలా దూరం పయనించిన తర్వాతి te 
వారందరు అలసిపోయి ఒక వటవృక్ష నట. 
ఛాయలో విశ్రమించి mane Sie 
మునిగిపోయారు. | 

దగ్గరలో ఉన్న ఒక వృక్షం మీద 
హిడింబి అనే రాక్షసి తన సోదరుడైన | 
హిడింబుడనే రాక్షసునితో వసిసూ 
ఉన్నది. ఆహారం కోసం వెదుకుతూ 
వెళ్ళుతూ ఉండగా హిడింబుడా 
సమీపంలోనే మానవుల వాసన 
పసిగట్టాడు. హిడింబిని పిలిచి ఆ 
వాసన ఎక్కడి నుంచి వస్తున. 
తెలుసుకోమన్నాడు. ఆమె మానవుల 
వాసనను అనుసరించి వెళ్తూ ఒక 
చెట్టునీడన నిద్రిస్తున్న పాండవులను 
చూసింది. ధృడకాయుడు 
ఆజానుబాహుడయిన _ భీముని 
చూచి వెంటనే (ప్రేమలో పడింది. 


BP బాలల మహాభారతము 
ena ene) 


చెందినదని మీకు తెలియదా? నరమాంస భక్షకుడైన 
ఆతడు మిమ్మల్ని చూస్తే వెంటనే పట్టి తినివేస్తాడు. కానీ 
నేను నిన్ను వివాహం చేసుకోవాలని ఆశిస్తున్నందువల్ల 
నిన్ను కాపాడాలనుకుంటున్నాను” అన్నది. అంతలో 
హిడింబుడు తన సోదరిని వెదుక్కుంటూ వచ్చి, 
పాండవులను చూచాడు. భీమ హిడింబుల మధ్య ఘోర 
యుద్ధం జరిగింది. చాలాకాలం పోరాడిన తర్వాత 


భీముడు హిడింబుని చంపివేశాడు. ఇప్పుడు 


నిరాశ్రయురాలైన హిడింబి, కుంతీదేవిని తనకు 
భీమునితో వివాహం చేయమని బ్రతిమాలింది. ఆమె 
మాటలకు కరిగి తుదకు భీమునితో హిడింబిని వివాహం 


Bacal 


చేసుకోమని చెప్పింది. భీముడు SQ మాటను 
శిరసావహించాడు. కాలక్రమేణ వారికి ఘటోత్మచుడనే 
కుమారుడు కలిగాడు. కొన్ని రోజుల తరువాత 
పాండవులు హిడింవీని, ఘటోత్కచుని వదలి ముందుకు 
acdeonots. “ao లుబఠరబు మకు 
DSBAdDEePDs సిద్ధంగా ఉన్నాం. మీరు ఎక్కడవున్నా 
మమ్ము తలచుకున్న మరుక్షణమే మీ ముందు ఉంటాం. 
మీకు సహాయం చేస్తాం” 
ఘటోత్మచులు. 


అన్నారు హిడింబి 


(Ser, 


౯ 


22 
Sais నగరంలో పొండప్పులు 


పాండవులు ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ 
అడవుల వెంబడి సంచరించసాగారు. వారు మార్గంలో 
వ్యాసమహర్షిని దర్శించి, ఆశీర్వాదాలు పొందారు. 
వ్యాసుడు కుంతిని ఓదారుస్తూ, “అమ్మా! కలిమిలేములు 
కావడికుండలు. (ప్రతివారు ప్రారబ్బాన్ని అనుభవింపక 
తప్పదు. మీకు మంచిరోజులు తప్పక వస్తాయి. 
అంతవరకు ఓర్పు వహించి ఉండండి” అంటూ వారిని 
ఆశీర్వదించాడు. 

వ్యాసుని సలహా (ప్రకారం వారు బ్రాహ్మణ 
వేషాలు ధరించి ఏకచక్రపురం చేరి ఒక బ్రాహ్మణుని 
ఇంట బసచేశారు. ప్రతిరోజూ భిక్షాటన చేసి తెచ్చిన 
ఆహారాన్ని కుంతి రెండు సమభాగాలు చేసేది. ఒక భాగం 
భీమునికి. రెండో భాగం తనకూ ఇతర సోదరులకు. 
తోడేలు ఆకలి గల భీమునికి భిక్ష ద్వారా లభించే 
ఆహారం సరిపోయేది కాదు. అతడు రోజు రోజుకు 
చిక్కిపోతూండడం వల్ల కుంతికి ఆందోళన కల్లింది. 


ఒక రోజు వారందరు భిక్షకు వెళ్ళగా, భీముడు 
తన తల్లితో ఉండిపోయాడు. అప్పుడు వారి ఇంటి 
యజమాని బిగ్గరగా రోదించడం విన్నారు. 
విషయమేమిటో కనుక్కోవడానికి కుంతి లోనికి వెళ్ళగా 
బ్రాహ్మణుడు, అతని భార్య, ఇద్దరు బిడ్డలు పరస్పరం 
కౌగిలించుకుని ఏడుస్తున్నారు. కుంతి వారిని ఓదార్చి 
వారి ఏడ్పుకు కారణం అడిగింది. అప్పుడు ఆయన ఇలా 
అన్నాడు: “ఈ నగరం బకాసురుడనే రాక్షసుని అధీనంలో 
ఉంది. ఒక రోజు అతడు అడవిలోనుండి వచ్చి నగరంలో 
విచ్చలవిడిగా మానవులను చంపి, నగరాన్ని సర్వనాశనం 
చేయసాగాడు. చివరకు రాజు పారిపోయాడు. అప్పుడు 
ప్రజలందరు ఆ రాక్షసుని వద్దకు వెళ్ళి ఒక ఒప్పందం 
చేసుకున్నారు. ఈ ఒప్పందంతో రాక్షసుడు నగరానికి 


ఏకచక్ర నగరంలో పాండవులు 33 
ems ఆక) 


వచ్చి ప్రజలను నాశనం చెయ్యటం మాని వేశాడు. దానికి 
బదులుగా ప్రజలు ప్రతిరోజూ ఆతనికి ఒక ఎద్దుల బండి 
నిండుగా ఆహారం పంపేవారు. అతడు ఆ ఆహారంతో 
పాటు బండిలో వచ్చిన వానిని కూడా తినేవాడు. ఈ 
రోజు ఆహారం పంపవలసింది నా వంతు. మాలో ఒకరు 
వెళ్ళి తీరాలి. అందుకే ఈ రోదన.” కుంతి లోనికి వెళ్ళి 
భీమునితో సంప్రదించి ఆ బ్రాహ్మణునితో, “అయ్యా! మీరు 
ఏడవకండి. నాకు ఐదుగురు పుత్రులున్నారు. వారిలో 
ఒకరు రాక్షసునికి ఆహారం తీసుకువెళతారు” అన్నది. 
కాని అందుకు (బ్రాహ్మణుడు “అమ్మా మా కొరకు, మా 
అతిథులు ఎందుకు బాధపడాలి” అని సమ్మతించలేదు. 
కాని కుంతి “మీరేం భయపడకండి, నా కుమారుడు 
దివ్యశక్తులు గలవాడు. సులభంగా ఆ రాక్షసుణ్ణి 
సంహరిస్తాడు” అని నచ్చచెప్పింది. 

ఈ విషయం మిగతా సోదరులకు తెలియగా, 
వారు భీముని పంపటానికి ఇష్టపడలేదు. తమ ఉనికి 
దుర్యోధనునికి తెలుస్తుందని భయపద్దారు. అంతేకాక, 
దుర్యోధనుడు అపహరించిన తమ రాజ్యాన్ని తిరిగి 
పొందటానికి భీముడే వారికి బలము, అండ. చివరకు 
భీముడు ఆ నరహంతకునితో యుద్ధం చేయటానికి 
అంగీకరించాడు. 


భీముడు వివిధ ఆహార పదార్థాలను ఎద్దుల 
బండిలో పెట్టుకుని అడవికి బయలుదేరాడు. రాక్షసుడు 
ఉన్న కొండ చేరిన వెంటనే భీముడు ఎద్దులను విప్పి ఆ 
బండెడు ఆహారాన్ని తానే తినసాగాడు. భయంకర 
రూపుడైన ఆ రాక్షసుడు తనకోసం తెచ్చిన ఆహారాన్నంతా 


34 బాలల మహాభారతము 


ఇంకొకరు తినడం చూచి ప్రచండ కోపంతో గర్జిస్తూ 
భీముని తన ముష్టిఘాతాలతో నొప్పించసాగాడు. కానీ 
మహాబలశాలియైన భీముడు వాటిని పట్టించుకోక 
ఆహారాన్ని తృప్తిగా తింటూ కడవలలో ఉన్న పాయసము, 
పెరుగు త్రాగాడు. ఇలా నెమ్మదిగా ఆహారాన్నంతా పూర్తిగా 
తిని, నీళ్ళు త్రాగి, ముఖము కడుక్కొని ఆ రాక్షసునితో 
యుద్దానికి తలపడ్డాడు. ఇద్దరికీ ఘోరయుద్ధం జరిగింది. 
తుదకు బకాసురుని బంతిలా అవలీలగా పైకెత్తి గిరగిర 
తిప్పి భూమికేసి కొట్టగా భ్రీకరారావల్మత్హేస్తూ ఆ అసురుడు 


మరణించాడు. మృతదేహాన్ని నగరద్వారం వద్ద పూసి 
నిశ్శబ్దంగా ఇంటికి తిరిగి చేరుకున్నాడు. 


మరుసటి ఉదయం నగర ద్వారం ముందు 
పడివున్న బకాసురుని కళేబరాన్ని చూడడానికి నగర 
ప్రజలందరు తరలి వచ్చి ఆనందంతో గంతులు 
వేయసాగారు. 


పాంచాల రాజైన ద్రుపదునికి సంతానప్రాప్తి 
వు. ద్రోణుడు తనకు చేసిన అవమానంతో 
రం తీర్చుకోవడానికి SAS పుత్రునికోసం ఒక 
సలహా మేరక యజ్ఞం తలపెట్టాడు. యజ్ఞంతో 


0" 


(Soe 


తర్వాత అగ్నిగుండంలో నుండి అపురూప లావణ్యం గల 
ఒక కన్య కూడ ఉద్భవించింది. ఆమెకు “కృష్ణా” అని 
పేరు పెట్టారు. ఆమె ద్రుపదుని కుమార్తె కావడం వలన 
ద్రౌపది అని పిలువబడింది. ద్రుపదుడు పరమానంద 
భరితుడయ్యాడు. 

పాండవులు ఏకచక్రపురంలో ఉన్నప్పుడు 
ద్రుపదుడు ద్రౌపదికి స్వయంవరం చాటించినట్లు 
విన్నారు. తల్లి సమ్మతితో వారు బ్రాహ్మణ వేషంలో ఇతర 
బ్రాహ్మణులతో కలిసి పాంచాల దేశానికి బయలుదేరారు. 
స్వయంవరంలో పాల్గొనటానికి చాలా దూరం ప్రయాణం 
చేసి అలసిపోయిన పాండవులు ఒక కుమ్మరి ఇంటిలో 
బసచేశారు. తర్వాత సుందరంగా అలంకరింపబడ్డ 
పట్టణం చూడడానికి బయలుదేరారు. కన్నులకు, 
వీనులకు విందుగొలిపే సంగీతము, నృత్యము, క్రీడలు 
పదునాలుగు రోజులు జరిగాయి. స్వయంవరం రోజున 
బ్రాహ్మణ వేషాలలో ఉన్న పాండవులు బ్రాహ్మణుల మధ్య 
వెళ్ళి కూర్చున్నారు. ఆ స్వయంవరంలో ఎన్నో చోట్లనుండి 
వచ్చిన ఎంతోమంది యువరాజులు ఆసీనులై ఉన్నారు. 
వారిలో దుర్యోధనుడు, కర్ణుడు, శ్రీకృష్ణుడు కూడ 
ఉన్నారు. మంటపమంతా నిండిపోయింది. 


అందరూ తమ తమ ఆసనాలను స్వీకరించిన 
తరువాత ధృష్టద్యుమ్నుడు ద్రౌపదిని స్వయంవర 
మంటపానికి తీసుకువచ్చాడు. 
అలంకరించుకున్న ద్రౌపది దేవకన్యలా మెరసిపోతోంది. 
మధుర వాద్యాల నేపథ్యంలో ద్రౌపది ఏనుగు మీద 
సభాంగణం చేరుకున్నది. పట్టువస్రాలలో సౌందర్యరాశిగా 
వెల్లొందుతూ, ఆమె ఏనుగు దిగి, చేతిలో పుష్పహారంతో, 
అత్యంత మార్దవంతో (ప్రవేశించింది. ధృష్టద్యుమ్నుడు 
ఆమెను సభాంగణం మధ్యలో నిలిపి గంభీరమైన 


అందంగా 


కాజు 
ద్రౌపది - మహాభారత కథానాయకి 35 
erie ene) 


వాక్కులతో ఇలా ప్రకటించాడు: “ఇదిగో రాకుమారి, 
ఇదిగో ధనుస్సు. ఈ మత్స్యయంత్రాన్ని మీరు 
చూస్తున్నారు కదా! నీళ్ళలో కనిపిస్తున్న ప్రతిబింబాన్ని 
చూచి పైన గిరగిర తిరుగుతున్న యంత్రరంధ్రము 
ద్వారా బంగారు చేపను ఐదుసార్లు వరుసగా ఛేదించే 
వీరుణ్ణి మా ద్రౌపది వరిస్తుంది.” 

ఎంతో మంది యువరాజులు ప్రయత్నించి 
విఫలులైనారు. వారు ఆ విల్లును సైతం ఎత్తలేకపోయారు. 
కొందరు అతి ప్రయాసతో ఆ విల్లును ఎత్తారు. కాని 
అలసటతో స్పృహ తప్పి పడిపోయారు. అందరి ఆశలు 
అడియాసలైనాయి. వీరందరి దుర్దశను చూసి కర్షుడు 
ముందుకు వచ్చాడు. సునాయాసంగా విల్లును తీసి 
సంధించాడు. ద్రౌపది eSB చూసి, 
“నేను సూతపుత్రుని వరింపజాలను అంది. కర్ణుడు 
ఏమీచేయలేక విల్లంబులను వదలి ఒక్కసారి సూర్యునివైపు 
దృష్టి సారించి తన స్థానంలో కూర్చున్నాడు. తర్వాత 
శిశుపాలుడు, జరాసంధుడు, శల్యుడు, దుర్యోధనుడు 
ఇతర మహారాజులందరూ ప్రయత్నించి విఫలులయ్యారు. 
ఎవరూ దీనిని సాధించలేక పోవడంతో .............. 
మహారాజులందరినీ అవమానించడానికే ఇలా చేశారనే 
వదంతి బయలుదేరింది. 


బాణం 


అప్పుడు విద్యుత్తీగలా బ్రాహ్మణుల మధ్య నుండి 
అర్జునుడు లేచి క్షణంలో ఆ విల్లును సునాయాసంగా 
ఎత్తి మానసికంగా శ్రీకృష్ణుని ప్రార్ధిస్తూ ఐదు బాణాలను 
వరుసగా వదలి అవలీలగా మత్స్యయంత్రాన్ని ఛేదించాడు. 
ఆ బాణ వేగానికి యంత్రం కూలి నేలపైడింది. అర్జునుని 
అంగ సౌష్టవము చూసి ద్రౌపది సమ్మోహితురాలయింది. 
ఆమె వయ్యారంగా నడుస్తూ వరమాలను అర్జునుని 
కంఠంలో వేసింది. సమావిష్టులైన యువరాజులందరూ 


36 బాలల మహాభారతము 


ఆ అవమానాన్ని సహించలేక ద్రుపదునిపై లేచారు. కానీ 
భీమార్జునులు వారినందరిని ఎదుర్శొని నిర్వీర్యులుగా 
చేసి ద్రౌపదితో సహా పాండవులందరూ తాము నివసించే 
కుమ్మరి ఇంటికి వెళ్ళారు. 


సోదరులందరు ఇంటి బయటనుండి 
సంతోషంతో, “అమ్మా! మేము నీకొక బహుమతి 
తెచ్చాము” అన్నారు. కుంతి “అందరూ సమంగా 
పంచుకోండి” అంది. వారు తెచ్చిన బహుమతి 
ఎలాంటిదో ఇంటిలోపలనున్న ఆమెకెలా తెలుస్తుంది? 
కానీ ద్రౌపదిని చూచిన వెంటనే ఆమె తన మాటలకు 
పశ్చాత్తాప పడింది. కానీ తన భావములను తెలుపకుందా, 
“లోపలికి రామ్మా! ఈ ఇంటిలో నీకు స్వాగతము” అన్నది. 
ద్రౌపది కుంతీదేవికి నమస్కరించింది. తల్లి మాట 
ప్రకారం ఐదుగురూ ద్రౌపదిని వివాహం చేసుకోక 


తప్పలేదు. ఆ సమయానికి కృష్ణ బలరాములు అక్కడికి 
& ge 


చేరుకున్నారు. కుంతీదేవి, శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుని 
చెల్లెలు. అందువలన కృష్ణునికి కుంతి మేనత్త అవుతుంది. 
పాండవులకు శ్రీకృష్ణుడు ఆప్తబంధువు అయ్యాడు. 
స్వయంవరంలో వారిని చూచినప్పుడు ఆప్తబంధువులుగా 
గుర్తించామని బలరాముడు అన్నాడు. వారు పాండవులను 
ఆశీర్వదించి వెళ్ళిపోయారు. (ద్రౌపది ఉదంతం, ఈ 
విధమైన వివాహానికి అనుజ్ఞ కాదు. తెలియక చేసినా 
ఎట్టి పరిస్థితులలోనైనా సత్యాన్ని పాటించటమే దీనిలోని 
నీతి. 


పాండవులకు తెలియకుండా ధృష్టద్యుమ్నుడు 
వారిని వెన్నంటి కుమ్మరి ఇంటికి వెళ్ళాడు. అచ్చట 
కుంతితో వారి సంభాషణను విన్నాడు. తర్వాత 
బలరామకృష్ణులు వారితో మాట్లాడిన పలుకులు విని 
వారు ఎవరో కాదని పంచపాండవులని తెలుసుకుని 
ఎంతో ఆనందిస్తూ తన తండ్రికి ఈ శుభవార్త చెప్పట్లానికి 


as 


పాండవులు హస్తినాపురం తిరిగి రావడం 37 
axe ~<a) 


వేగంగా వెళ్ళాడు. ద్రుపదుడు కూడా ఆనందించాడు. 
తక్షణం రాజమర్యాదలతో కుంతినీ, పాండవులనూ 
ఆహ్వానించమని ఆజ్ఞాపించాడు. ద్రుపదుని ఆహ్వానంపై 
పాండవులూ, కుంతీ రాజభవనం చేరుకున్నారు. కానీ 
పాండవులందరూ కలిసి [ద్రౌపదిని వివాహం 
చేసుకోవటం ద్రుపదునికి ఇష్టం లేదు. ఆ సమయంలో 
వ్యాసమహర్షి అక్కడికి వచ్చారు. అప్పుడు వ్యాసమహర్షి 
(PIO తన పూర్వజన్మలో శివుని ప్రార్థించి ఐదుసార్లు 
తనకు మంచి భర్త కావాలని కోరుకొంది. అందువలన 
(PSA ఈ పంచపాండవులను పరిణయమాడటంలో 
దోషం లేదు” అన్నాడు. ఈ విధంగా సమస్య చిక్కు 
వీడిపోయింది. ఆ ప్రకారమే ద్రౌపది పంచపాండవుల 
వివాహం మహాత్ముడైన ధౌమ్యుని ఆధ్వర్యంలో జరిగింది. 
(ద్రుపదుడు అనేక ధన కనక వస్తు వాహనాదులను, 
దాసదాసీ జనాలను పాండవులకు బహుకరించాడు. 
కుంతీదేవి కులవధువైన [ద్రౌపదిని “అమ్మా! సుఖంగా 
ఉండు. భర్తలను భక్తితో పూజించు, అతిథి అభ్యాగతులను 
ఆదరంతో ఆదరించు” అని దీవించింది. 


24 
ఎందవ్వులు హస్తినాపురం BON osaltso 


పాండవులు జీవించి ఉండడమే కాకుండా 
ద్రౌపదిని వివాహమాడటంతో దుర్యోధనుడు మరింత 
కుమిలిపోయాడు. “అర్జునుడు మాత్రం బ్రాహ్మణ వేషం 
ధరింపకున్నట్లయితే ఆతనికి ద్రౌపది లభించేది కాదు. 
అంతా విధివైపరీత్యమే” అని దుశ్శాసనుడు అతణ్ణి 
ఓదారుస్తూ అన్నాడు. 

కానీ విదురుడు మాత్రం ఈ విషయం విని 
ఎంతో ఆనందించాడు. ఆతడు వెంటనే ధృతరా్ష్రుని 
సమీపించి, “కురుకులం భాగ్యంగా ద్రౌపది వారి 
కోడలయింది” అన్నాడు. ధృతరాష్ట్రుడు తన ప్రియ 
దుర్యోధనుడు స్వయంవరంలో పాంచాలిని జయించి 


ఉంటాడని కలగన్నాడు. సంతోషంతో “ఆహా! ఏమి 
భాగ్యం, ఏమి భాగ్యం. ద్రౌపది దుర్యోధనులకు ఘనంగా 
స్వాగతం చెప్పి తీసుకురండి” అని ఆజ్ఞాపించాడు. 
అప్పుడు విదురుడు పాండవులు ఇంకా జీవించి ఉన్నది, 
స్వయంవరంలో ద్రౌపదిని వివాహమాడింది పాండవులే 
అని, దుర్యోధనుడు కాదని వివరించాడు. 


విదురుని మాటలు ములుకుల్లా తన చెవికి 
సోకినా, బయటికి కనపడనీయకుండా “పాండవులు 
కూడా నా పుత్రులే కదా! అందువల్ల ద్రౌపది నా కోడలే” 
అని సంతోషం నటిస్తూ అన్నాడు. విదురుడు వెళ్ళిన 
తర్వాత దుర్యోధనుడు, కర్ణుడు వచ్చారు. దుర్యోధనుడు 
తండ్రిని సమీపించి “నేను విదురుని సమక్షంలో ఏమీ 
అనటానికి సాహసించలేదు. మీరు పాండవులను 
ఎందుకు శ్లాఘించారు. మీ విరోధుల ఐశ్వర్యాన్ని 
మీదిగా భావిస్తున్నారు. మనమిప్పుడు పాండవులను 
దుర్చలులను చేయాలి. దానికి మీ సలహా చెప్పండి” 
అన్నాడు. 

“పియ దుర్యోధనా! నీ మాటలు నిజమే. 
కానీ పాండవుల పట్ల మనకు ఉన్న ద్వేషాన్ని విదురునికి 
తెలిసేటట్లు మనం నడుచుకోగూడదు. అందుకే 
విదురునితో అలా అన్నాను” అన్నాడు ధృతరాట్రుడు. 

దుర్యోధనుడు పాండవుల మధ్య అంతఃకలపహాలు 
సృష్టించాలని అనుకొన్నాడు. అటువంటి కుట్రలు 
చేయకూడదనీ వారిని యుద్ధంలో పూర్తిగా ఓడించటమే 
మంచిది అని Si చెప్పాడు. ఎటువంటి చర్యలు 
చేపట్టడానికైనా ముందు భీష్మద్రోణుల సలహా పొందాలి 
అని ధృతరాష్టుడు అన్నాడు. పాండవులు జీవించి 
ఉండటం విని ఆనందపడిన భీష్ముడు పాండవులకు 
అర్ధరాజ్యం ఇవ్వవలసిందిగా ధృతరాషునికి సలహా 
ఇచ్చాడు. ద్రోణుడు కూడా దాన్ని ఆమోదించాడు. కానీ 
కర్ణుడు కోపోద్రిక్తుడై “కురువంశజుల ఉప్పు తింటున్న 


38 బాలల మహాభారతము 
eras eng) 


ద్రోణుడు కూడా ఇలా సలహా ఇవ్వటం ఆశ్చర్యంగా 
ఉంది. మహారాజు ఇతరులు ఇచ్చిన సలహాలను కూడా 
పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలి” అన్నాడు. 
తికమకపడుతూ ధృతరాష్రుడు విదురుని వైపు చూడగా 
విదురుడు కూడా “భీష్మద్రోణుల సలహా ఉచితమైనదే” 
అని చెప్పాడు. చివరకు ధృతరాష్లుడు విదురునితో 
“మీరు, భీష్ముడు, ద్రోణుడు చెప్పిన మాటలు 
న్యాయంగా ఉన్నాయి. రాజ్యంపై నా కుమారులకున్న 
హక్కు పాండవులకు కూడా ఉన్నది” అన్నాడు. ఇక 
గత్యంతరంలేక పాండవులను, ద్రౌపదిని హస్తినాపురం 
తీసుకురమ్మని విదురుని పంపించారు. 


విదురుడు వెంటనే పాంచాల దేశం 
బయలుదేరాడు. ధృతరాషుని కోరికను [ద్రుపదునికి 
చెప్పి పాండవులను హస్తినాపురం తీసుకువచ్చాడు. 
పాండవులను చూచి (ప్రజలు ఆనందంతో నాట్యం 
చేయసాగారు. పాండవులను ఆహ్వానించటానికి నగరం 
ఎంతో చక్కగా అలంకరింపబడింది. పాండవులు కుంతి, 
ద్రౌపది శ్రీకృష్ణునితోపాటు రాజ ప్రాసాదంలోకి 
(ప్రవేశించారు. పెద్దలందరికి పాదాభివందనం చేసి, వారి 
ఆశీర్వాదాలు పొందారు. వారి విశ్రాంతి అనంతరం 
ధృతరాష్రుడూ భీష్ముడూ పాండవులకు కబురంపించారు. 

25 

ఎ౭౦డవుల Sdes రాజ్యం 

కుశల ప్రశ్నల తర్వాత ధృతరాష్రుడు ధర్మరాజుతో 
“నేను పాలిస్తున్న ఈ రాజ్యానికి మూలకారకుడు నీ 
తండ్రి. ఈ రాజ్యం పాలించే హక్కు నీకు కూడా ఉన్నది. 
అందువలన నీవు ఖాండవప్రస్థమునకు వెళ్ళి సగం 
రాజ్యము పరిపాలించు” అన్నాడు. 

ధృతరాష్ట్రుని పలుకులు శిరసావహించి 
ధర్మరాజు ఖాండవప్రస్థమునకు బయలుదేరాడు. 


| 


శ్రీకృష్ణుడు ముందు నడువగా ఊరేగింపుతో అరణ్యంలో 
ప్రవేశించారు. వేదావ్యాసుడు ఇచ్చిన సలహాతో ఒక 
మంచి ప్రదేశం ఎంచుకుని ఒక చక్కని నగరం నిర్మాణం 
చేశారు. దానికి ఇంద్రప్రస్థం అని పేరు పెట్టారు. ఆ 
నగరం ఇంద్రుని అమరావతి వలె శోభించి లోకంలో 
అందరి మన్ననలు పొందింది. తన సోదరుల సాయంతో 
యుధిస్టిరుడు తన వంశపు రాజుల సంప్రదాయానుసారం 
రాజ్యాన్ని న్యాయసమ్మతంగా పాలించసాగాడు. 


ఒక రోజు నారదుడు పాండవులను చూడటానికి 
వచ్చాడు. అర్హ్యపాద్యాదులతో వారు ఆయనకు 
స్వాగతమిచ్చారు. ఆయన పాండవులందరికీ భార్యయైన 
ద్రౌపది విషయం గురించి వారిని హెచ్చరించటానికే 
వచ్చాడు. అతడు వారితో “మీకు సుంద ఉపసుందులు 
అనే సోదరులను గురించి చెపుతాను. వారిరువురు ఎంతో 
అన్యోన్యంగా ఒకే రాజ్యాన్ని పాలిస్తూ ఒకే సింహాసనంపై 
కూర్చుంటూ, ఒకరిగా భుజిస్తూ, ఒకే శయ్యపై 
నిద్రించేవారు. ఇంత అన్యోన్యంగా ఉండి కూడా తిలోత్తమ 
అనే సుందరిని పొందటానికై ఒకరితోనొకరు పోట్లాడుకొని 
చివరకు మరణించారు. అందువల్ల మీరందరూ 
అప్రమత్తులై మీ స్నేహానికి ఆటంకం రాకుండా 
చూసుకోవాలి” అని హితవు చెప్పాడు. 

ఈ కథలోని గుణపాఠాన్ని విన్న పాండవులు 
ఒక నిర్ణయానికి వచ్చారు. ద్రౌపది ఒక్కొక్క సంవత్సరం 
ఒక సోదరుని ఇంట్లో గడుపాలి. ఆమె అలా ఉన్నప్పుడు 
వేరొక సోదరుడు వారి ఏకాంతంలో ప్రవెశించకూడదు. 
అలా చేస్తే అందుకు ప్రాయశ్చిత్తంగా పన్నెండేళ్లు తపస్సు 
చేసుకోవటానికి వనములకు వెళ్లిపోవాలి. 


(oe 


26 
అర్జునుడు స్వచ్చానునారం 
తపస్సుకు వెళ్ళడం 

ఒక రోజు ఒక (బ్రాహ్మణుడు తన పశువులను 

దొంగలు దొంగిలించుకు పోతున్నారని అర్జునునికి 
చెప్పాడు. అప్పుడు అర్జునుడు తాను ఆ ఆవులను 
విడిపించి ఇస్తానని ఆయుధములు తీసుకోవడానికి 
వెళ్లాడు. కానీ తన విల్లు ధర్మరాజు ఇంట్లో ఉన్నది. ఆ 
od (ద్రౌపది ధర్మరాజుతో ఉంది. వారిద్దరు 
లో ఉండగా అర్జునుడు లోనికి వెళ్లడానికి 
ండు. కాని విల్లుని ఎలాగైనా తీసుకురావాలి; 
వేరు గత్యంతరం లేక లోపలికి వెళ్ళి తన విల్లు తీసుకుని 
బయటికి వచ్చేశాడు. దొంగలను తరిమి వారి నుండి 
పశువులను విడిపించి బ్రాహ్మణునికి అప్పగించాడు. 


తిరిగి వచ్చిన తర్వాత ధర్మరాజు దగ్గరికి వెళ్ళీ “so 
చేసుకున్న ఒప్పందం నేను ఉల్లంఘించాను. అందువల్ల 


ఏ సంవత్సరాలు తీర్థయాత్రలకు వెళతాను” 
. 


అర్జునుడు స్వేచ్చానుసారం తపస్సుకు వెళ్ళడం 39 
exe “e) 


యుధిష్టిరుడు కలత చెంది తమ్మునికి 
నచ్చచెబుతూ, “నీవు కావాలని నా ఇంటిలో అడుగు 
పెట్టలేదు. అందువల్ల Do వపను వనిత Gao తడు, 
OES) వెళ్ళడం నేను అనుమతించను” అన్నాడు. కానీ 
అర్జునుడు తాను వెళ్ళి తీరుతానని పట్టుపట్టి అన్నను 
ఒప్పించి పన్నెందేళ్ళు శిక్షను అనుభవించటానికి వెళ్ళాడు. 

అర్జునుడు నదులూ, అరణ్యాలూ, పట్టణాలూ 
దాటుకుంటూ తుదకు గంగానది ఉద్భవించే గంగోత్రి 
చేరుకున్నాడు. అచ్చట కొన్ని రోజులు ఉండి తరువాత 


40 బాలల మహాభారతము 
Loms- క. 
దక్షిణ సముద్రతీరానికి పయనించాడు. అక్కడ అన్ని వసతులూ సమకూర్చబడ్డాయి. అచ్చట కొన్ని 


అనేకమంది బుషులున్నారు. ఒకచోట ఐదు సుందర 
సరోవరాలు అతనికి కనిపించాయి. కాని ఎవ్వరూ 
అందులో దిగడం లేదు. విచారిస్తే, అందులో ఐదు పెద్ద 
మొసళ్ళున్నాయని ఆ సరోవరంలో దిగే వారిని అవి 
పట్టుకొని తింటాయని చెప్పారు. కానీ సాహసవంతుడైన 
అర్జునుడు సరోవరంలో స్నానం చేయడానికి దిగినప్పుడు 
ఒక పెద్ద మొసలి అతని కాలు పట్టుకుంది. ధైర్యంతో 
అర్జునుడు ఆ మొసలిని సరోవరంలో నుండి ఒడ్డుకు 
లాగాడు. నీళ్ళ నుండి బయటపడిన వెంటనే ఆ మొసలి 
సర్వాభరణ భూషితురాలైన ఒక అందమైన స్త్రీగా 
మారింది. 

ఆమె అర్జునునితో “నేను “వర్గ అనే అప్సరసను. 
నేను నా నలుగురు స్నేహితురాండ్రతో వెళుతూ దారిలో 
ఒక బ్రాహ్మణుని చూసి, అతనిని మోహింపజేయాలని 
ప్రయత్నించాం. ఆతడు మాపై కోపించి మొసళ్ళు 
అవమని శపించాడు. మేము క్షమించమని బ్రతిమాలితే 
ఆయన కనికరించి వంద సంవత్సరాల తర్వాత ఒక 
సత్పురుషుడు మిమ్మల్ని నీళ్ళనుండి బయటికి 
లాగినప్పుడు, శాపవిముక్తి కలుగుతుందని చెప్పాడు,” 
అన్నది. అర్జునుడు ఆమె స్నేహితురాండ్రను కూడా 
శాపవిముక్తులను చేశాడు. ఆ తర్వాత అతడు మరింత 
దక్షిణము వైపు ప్రయాణంచేసి ద్వారక సమీపంలో ఉన్న 
ప్రభాస తీర్ధం చేరుకున్నాడు. 

ఆ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు, అర్జునుని 
కలుసుకోవడానికి ప్రభాస తీర్ధం వచ్చాడు. కృష్ణార్ణునులు 
నరనారాయణులు కాబట్టి ఒకరినొకరు కౌగిలించుకుని 
కుశల ప్రశ్నలు వేసుకున్నారు. వారు అచ్చట కొన్నాళ్ళుండి 
తర్వాత ద్వారక సమీపములో ఉన్న రైవతక పర్వతానికి 
వెళ్ళారు. శ్రీకృష్ణుడు ముందుగానే తమ రాకను 
తెలియచేయగా, అచ్చట వారు సౌకర్యంగా ఉండడానికి 


రోజులు ఉన్న తరువాత వారు యాదవులకు 
రాజధానియైన ద్వారకకు బయలుదేరారు. శ్రీకృష్ణుడు 
బలరామునికి ముందుగానే ఈ రాక తెలియచేయటం 
వలన అర్జునునికి ద్వారకలో ఘనస్వాగతం లభించింది. 
నగర ప్రజలు బారులుగా నిలబడి స్వాగతం పలికారు. 
వారికి అర్జునుడు కృతజ్ఞతాభీవందనం చేశాడు. తర్వాత 
అర్జునుడిని శ్రీకృష్ణుడు అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. 
శ్రీకృష్ణుని నివాసస్థలం స్వర్షంలా ఉన్నది. అర్జునుడు 
శ్రీకృష్ణుని సాంగత్యంలో చాలా రోజులు గడిపాడు. 


27 


బు బలిం 


కొన్ని రోజుల తర్వాత రైవతక పర్వతంపై ఒక 
పెద్ద పండుగ జరిగింది. ఆ పండుగలో అర్జునుడు 
ముఖ్య అతిధిగా గౌరవింపబడ్డాడు. ఆ పండుగలో 
ఆనందోత్సాహాలతో గడపటానికి యాదవులందరూ 
సమావేశమయ్యారు. ఆ జన సమూహం మధ్య అర్జునుడు 
కృష్ణుని సోదరి సుభద్రను చూచాడు. మొదటి చూపులోనే 
ఆమె అర్జునుని ఆకర్షించింది. అర్జునుని మనస్సును 
అర్థం చేసుకున్న కృష్ణుడు చిరునవ్వుతో, “ఏం బావా! నీ 
ముఖం చూస్తే నీవు హఠాత్తుగా ప్రేమలో పడినట్లు 
కనిపిస్తున్నది! అదే నిజమైతే దీనిని గురించి నా తండ్రితో 
మాట్లాడతాను” అన్నాడు. 


సుభద్రా పరిణయం 41 
lems -ఆ3క) 


అర్జునుడు బిడియంతో, “ఈ అందగత్తె ఎవరిని 
ఆకర్షించదు? ఆమె నా భార్య అయితే నేను జీవితంలో 
సుఖపడతాను. నాకు ఆమె ఎలా లభిస్తుందో చెప్పు” 
అన్నాడు. “బావా! క్షత్రియ ధర్మం ప్రకారం స్వయంవరం 
ద్వారానైనా కన్యను చేపట్టాలి లేదా బలవంతంగా ఆమెను 
తీసుకుపోయి పరిణయం చేసుకోవాలి” అన్నాడు 
శ్రీకృష్ణుడు. తన చెల్లెలిని అపహరించి తీసుకువెళ్లి 
పోవాలని శ్రీకృష్ణుడు చెబుతున్నాడని [గ్రహించాడు 
అర్జునుడు. ముందుగా తన అన్న ధర్మరాజు అనుమతిని 
పొందడానికి కబురు పంపాడు. ధర్మరాజు సంతోషంగా 
దానికి అంగీకరించాడు. 

అర్జునుడు శ్రీకృష్ణుని రథాన్ని తీసుకొని తగిన 
తరుణం కోసం వేచివున్నాడు. ఒక రోజు సుభద్ర రైవతక 
పర్వతం మీద ఉన్న దేవాలయానికి వెళ్ళింది. అర్జునుడు 
ఆ దేవాలయం వద్ద వేచి ఉండి, ఆమె పూజ ముగించి 
బయటకు రాగానే ఆమెను నెమ్మదిగా రథంలో ఉంచుకొని 
ఇంద్రప్రన్థానికి బయలుదేరాడు. ఆమె అంగరక్షకులు 
పెద్దగా అరుస్తూ ద్వారకలో ఉన్న బలరామునికి ఈ 
విషయం చెప్పారు. బలరాముడు కోపోద్రిక్తుడై అర్జునునికి 
శాస్తి చెయ్యాలని నిశ్చయించాడు. తక్షణమే యాదవ 
ముఖ్యులందరితో తాము అనుసరించవలసిన విధానాన్ని 
గురించి ఆలోచించడానికి సభ జరిపాడు. అందరూ 
బలరాముని సమర్థించారు. కానీ శ్రీకృష్ణుడు మాత్రం 
మౌనంగా ఉన్నాడు. శ్రీకృష్ణుని మౌనం చూసిన 
బలరాముడు “కృష్ణుడు ఏమీ మాట్లాడలేదు. ఆతడి 
మనస్సులో ఏమున్నదో తెలుసుకోకుండా మనం ఎలాంటి 
చర్య తీసుకోలేము. అరచి ప్రయోజనం లేదు. అందువల్ల 
కృష్ణుని ఉద్దేశమేమిటో తెలుసుకుందాం” అన్నాడు. 

అప్పుడు ప్రశాంతంగా కృష్ణుడు, “అర్జునుడు 
మన వంశగౌరవాన్ని అవమాన పరచలేదు. బదులుగా 
Sod 889 వృద్ధి చేశాడు. ఈ సంబంధం సబబుగా 


ఉన్నది. పైగా సుభద్ర కూడ weg చూచి ఇష్టపడింది. 
అర్జునుడు మన సుభద్రకు అన్ని విధాలా తగిన వరుడు. 
పరమేశ్వరుడు తప్ప అతణ్ణి ఎవరూ ఎదిరించలేరు. 
అందువల్ల మనం ఆతలణ్ణి సాదరంగా ఆహ్వానించి 
వివాహానికి ఏర్పాట్లు చేయడం మంచిది” అన్నాడు. 


శ్రీకృష్ణుని మాటలు వారికి ఉపశమనం 
కలిగించాయి. శ్రీకృష్ణుని సలహా ప్రకారం అర్జున 
సుభద్రల వివాహం ఘనంగా జరిగింది. అర్జునుడు ఒక 
సంవత్సరం భార్య సుభద్రతో గడిపి మిగిలిన కాలం 
పుష్మరతీర్ణంలో గడిపాడు. పన్నెండు సంవత్సరాల గడువు 
పూర్తి కనే ఇంద్రప్రస్థం చేరుకున్నాడు. అచ్చటి స్త్రీలు 
అందరూ సుభద్రకు ఘనస్వాగతం చెప్పారు. 
అర్జునుడు ఇంద్రప్రస్థానికి తిరిగి వెళ్ళిన వార్త విని 
బలరామకృష్ణులు అనేక బహుమతులతో వచ్చారు. 


కొంతకాలానికి సుభద్ర అభిమన్యుడు అనే 
కుమారుణ్ణి కన్నది. అనేక శుభలక్షణాలను ఆ శిశువు 
కలిగి ఉన్నాడు. శుభ సమయంలో ధర్మరాజు పదివేల 
గోవులను, బంగారు నాణెములను విప్రులకు దానం 
చేశాడు. 


ద్రౌపది కూడా ప్రతి సంవత్సరం ఒక కుమారుని 
కన్నది. ఆమెకు యుధిష్టిరుని ద్వారా (ప్రతివిందుడు, 
భీముని ద్వారా శృతసోముడు, అర్జునుని ద్వారా 
శృతకర్ముడు, నకులుని ద్వారా శతానీకుడు, సహదేవుని 
ద్వారా శృతసేనుడు అనే కుమారులు కల్లారు. వారందరు 
ప్రఖ్యాతులైనారు. ధౌమ్యమహర్షి వారికి యజ్ఞోపవీత 


సంస్కారం చేశాడు. శస్త్ర విద్యలోనూ, వేద 
శాస్తములలోనూ వారు మంచి. ప్రావీణ్యం 
సంపాదించారు. 

యుధిష్టిరుడు న్యాయసమ్మతంగా 


రాజ్యపరిపాలన సాగించాడు. సోదరులు తమ 


బాహుబలంతో పలుదేశాలను జయించి తమ రాజ్యాన్ని 


42 బాలల మహాభారతము 
axe ~<a) 


విస్తరింపజేశారు. రాజ్యమంతట శాంతి సౌఖ్యములు 
సమృద్ధిగా నెలకొన్నవి. 
28 


aeOtsa) అబాంణం 


ఒక రోజు అర్జునుడు శ్రీకృష్ణునితో కలిసి 
యుధిష్టిరుని అనుమతితో పెద్ద సేవకబృ్బందంతో 
యమునా తీరానికి వెళ్లాడు. సేవకబ్బందం వివిధ 
క్రీడలలో మునిగివుండగా కృష్ణార్జునులు ఒకచోట 
కూర్చుని మాట్లాడుకోసాగారు. అప్పుడు సాలవృక్షంలా 
బంగారపు రంగులో ఉన్న ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. 
పసుపు రంగు గడ్డంతో తామరాకుల లాంటి కళ్ళతోనూ 
ఉన్నాడు. కృష్ణార్ణునులు ఆయనను సాదరంగా 
ఆహ్వానించారు. 

అప్పుడు ఆ బ్రాహ్మణుడు, “అత్యంత ఆహారం 
తినేవాడినైన నాకు చాలా ఆకలి వేస్తున్నది. మృష్టాన్నం 
ప్రసాదించి ఇచ్చి నా ఆకలి బాధను పోగొట్టండి” అన్నాడు. 


కృష్ణార్జునులు అతనికి మృష్టాన్న భోజనం 
పెడతామని వాగ్దానం చేశారు. అందుకు ఆతడు “నేను 
అగ్నిదేవుడను. నాకు సామాన్య ఆహారం పనికిరాదు. 
నేను ఈ ఖాండవ వనమును భక్షించాలి. నా అజీర్తి 
రోగానికి ఈ వనంలోని OSHS మూలికలే విరుగుడు. 
కాబట్టి ఖాండవవన భోజనమే నాకు కావలసింది. కాని 
నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా నిష్టలమయింది. ఈ 


Ping! 


వనంలో ఉంటున్న తక్షకుడనే నాగరాజును రక్షించడానికి 
ఇంద్రుడు మేఘములను పంపి వర్షం కురిపింపజేసి 
నా జ్వాలలు ఆర్పింపజేస్తాడు. మీరు అస్త్రప్రయాగంలో 
ఆరితేరినవారు. నేను ఖాండవ వనాన్ని దహించేటప్పుడు 
నా మీద వర్షం పడకుండా ఈ వనంలోని ఏ 
జంతుజాలం నానుండి తప్పించుకోకుండా చూడండి” 
అని ప్రార్థించాడు. 

అప్పుడు అర్జునుడు అగ్నితో “నేను దివ్యాస్తాలు 
ఎన్నో సంపాదించాను. కానీ వాటిని ప్రయోగించడానికి 
తగిన ధనుస్సు నా వద్దలేదు. నీవు తగిన ధనుస్సు ఇస్తే 
నీవు కోరినట్లే చేస్తాను” అన్నాడు. 

అగ్ని వరుణదేవుని తలచుకొని 
ప్రార్థించాడు, “నీకు సోమరాజు నుండి లభించిన 
గొప్ప గాండీవ ధనుస్సునూ, అక్షయ తూణీరమునూ, 
కపిధ్వజము ఉన్న దివ్యరథాన్ని అర్జునునికి (ప్రసాదించు. 
గాండీవంతో అర్జునుడు, సుదర్శన చక్రంతో శ్రీకృష్ణుడు 
లోకకళ్యాణార్థం ఎన్నో సేవలు చేయగలరు” అన్నాడు. 


ఇలా 


అర్జునుడు కవచమును ధరించి గాండీవం 
సారించాడు. శ్రీకృష్ణునికి సుదర్శన చక్రం ఇచ్చి “నీవు 
తప్పకుండా ఈ ఆయుధంతో ఎంతో మంది దుష్టులను 
సంహరిస్తావు” అని అగ్ని అన్నాడు. 

తర్వాత అగ్ని సంపూర్ణ తేజముతో పెద్దపెద్ద 
జ్వాలలతో ఖాండవ వనము నలుదిక్కుల వ్యాపించి 
భీకరంగా దహించసాగాడు. కృష్ణార్జునులు వనము 
ఇరువైపులా నిలబడి అందులోని జంతువులేవీ 
తప్పించుకోకుండా చూశారు. పెద్ద వృక్షములు మంటల్లో 
కాలి దగ్గమై పెళపెళమని క్రిందపడే శబ్దములు, అగ్నిలో 
కాలి మరణించిన వివిధ పక్షుల, జంతువుల అరుపులు 
మిన్నుముట్టాయి. దేవేంద్రుడు విపరీతమైన కోపంతో 
వెంటనే ప్రళయ మేఘములను పంపి వర్షం 
కురిపించాడు. 


ఖాండవ దహనం 43 


అగ్నికి, నీటికి మధ్య జరిగిన ఈ ఐతిహాసిక 
యుద్ధ సమయంలో సర్పరాజైన తక్షకుడు అచ్చట 
లేడు. హస్తినాపురంలో ఉన్నాడు. ఆతని కుమారుడు 
అశ్వసేనుడు ఆ అగ్ని నుండి తప్పించుకోవడానికి 
విశ్వప్రయత్నాలు చేశాడు. కానీ అర్జునుడి శర పరంపర 
నుండి తప్పించుకోలేకపోయాడు. తుదకు అతన్ని 
కాపాడటానికి అతని తల్లి ఒక ఉపాయం ఆలోచించింది. 
ఆతని తలను ముందు (మింగి తర్వాత తోక వరకు 


(మ్రింగి ఆ స్థితిలో ఆకాశంలోనికి ఎగసింది. ఆమె 
తప్పించుకోవడం చూసిన అర్జునుడు ఒక వాడి 
బాణంతో ఆమె తలను ఖండించాడు. అప్పుడు ఇంద్రుడు 
సుడిగాలితో అర్జునుని స్పృహ కోల్పోయేట్లు చేశాడు. 
అశ్వసేనుడు తప్పించుకున్నాడు. తరువాత ఇంద్ర 
అర్హునుల మధ్య ఘోరయుద్ధం జరిగింది. దేవతలందరు 
ఇంద్రునికి అండగా నిలిచారు. వారు కృష్ణార్ణునులను 
జయింపలేమనీ, అగ్నిజ్వాలలను ఆర్పజాలమని త్వరలో 
గ్రహించారు. కృష్ణార్జునుల సాహసాన్ని మెచ్చుకుంటూ 


44 బాలల మహాభారతము 


వారందరు ఇంద్రునితో సహా యుద్ధం నుండి 
విరమించుకున్నారు. అగ్ని ఎడతెగక పదిహేనురోజులు 
ఖాండవవనం దహించాడు. ఆ వనంలో నివసించే 
ఆరుగురు మాత్రం అగ్ని బారి నుంది తప్పించుకున్నారు. 
వారు అశ్వసేనుడు, మయుడు, సారంగికులు అనే 
నాలుగు పక్షులు. 

శ్రీకృష్ణునిచే చంపబడే తరుణంలో మయుడు 
అర్జునుని వద్ద శరణుజొచ్చాడు. సారంగిక పక్షిగా పుట్టిన 
మందపాల మహర్షి సంతానమే ఆ సారంగిక పక్షులు. 
అగ్ని వనం దహిస్తున్నప్పుడు మందపాలుని ప్రార్థనతో 
ఆ పక్షులను అగ్ని వదిలేశాడు. | 


తర్వాత అగ్ని సంతోషంగా ఖాండవ వనాన్ని 
పూర్తిగా దహించి తన విపరీతమైన ఆకలిని 
తీర్చుకున్నాడు. “దేవతలు సాధించలేని ఘనకార్యాన్ని 
మీరు సాధించారు” అని శ్రీకృష్ణార్ణునులను అగ్నిదేవుడు 
మెచ్చుకున్నాడు. అప్పుడు దేవతలతో సహా ఇంద్రుడు 
క్రిందికి దిగివచ్చి అర్జునుని వరం కోరుకోమన్నాడు. 


Pig 


అర్జునుడు దివ్యాస్రాలనన్నింటి నీ కోరుకున్నప్పుడు తగిన 
తరుణంలో వాటిని ప్రసాదిస్తానని చెప్పి ఇంద్రుడు 
వెళ్ళిపోయాడు. 


తర్వాత శ్రీకృష్ణార్దునులు మయునితో పాటు 
కొంత కాలం విహరించి యమునా తీరం చేరుకున్నారు. 


య. 
wl 


“Wa 


Mims 


సళ: wee ame Satan 


రెండవ భాగము 


ఆంగ్లమూలం : స్వామి రాఘవేశానంద | // 
తెలుగు సేత : స్వామి జ్ఞానదానంద 
చిత్రాలు : పద్మవాసన్‌ 


సార 
రామకృష్ణ మఠం 


దోమలగూడ, 
హైదరాబాద్‌ - 500 029. 


CE Ue ర్వ 


ver vow tal 


2 ళ్‌ 
సస 
* 


| 


| 
yr 


Published by : 
Adhyaksha 
Ramakrishna Math 
Domalguda, Hyderabad - 29 


న. | Z a - © Ramakrishna Math, Hyderabad 
- All rights reserved 


x 
చ 
et VII - 3M - 11-2012 
Ss 13024 
స 
Printed in India at 
Charita Impressions 


Hyderabad. 


(6006000. 
ial 


| గ ఇ 
[ఘా 
స A 


‘Se 
et, 
= 


టో! 


సభాపర్వం 

మయసభ 

రాజసూయ యాగం చేయమని 
యుధిష్టిరునికి నారదుడు సలహా 

ధర్మరాజుకి శ్రీకృష్ణుడు సలహా ఇవ్వడం 

జరాసంధుని పరిమార్చటం 

రాజసూయ యాగం 

శ్రీకృష్ణుడు శిశుపాలుని వధించటం 

దుర్యోధనుడి మాత్సర్యం 

దూతగా విదురుడు వెళ్ళటం 

దుర్యోధనుడు తన దురదృష్టాన్ని కొనితెచ్చుకోవడం 

శ్రీకృష్ణుని అహేతుక కృప 

ధర్మరాజు తిరిగి జూదమాదటం 

అరణ్య పర్వం 

అక్షయపాత్ర 

విదురుడు పాండవుల వద్దకు వెళ్ళడం 

మైత్రేయుని శాపం 

శ్రీకృష్ణుని వాగ్గానం 

శివార్డునుల యుద్ధం 

ఇంద్రుని నగరంలో అర్జునుడు 

అర్జునుడు తమ మధ్య లేనందువల్ల 
ధర్మజుడు దుఃఖించుట 

గంధమాదన పర్వతాలకు పాండవుల రాక 

భీముడు హనుమంతుణ్ణి కలుసుకోవడం 

భీముడు సౌగంధికా పుష్పాలను ద్రౌపదికి ఇవ్వడం 

అర్జునుడు తిరిగి రావడం 

భీముణ్ణి కొండచిలువ పట్టుకోవడం 

శ్రీకృష్ణుని పునరాగమనం 

దుర్యోధనుడి పన్నాగం 

ధర్మరాజు సహృదయత 

ఊరడిల్లని దుర్యోధనుడు 

దుర్యోధనుడు యాగాన్ని నిర్వర్తించటం 

కృష్ణుడు తన భక్తులను కాపాడటం 

జయద్రధుడు శిక్షింపబడటం 

కవచ కుండలాల దానం 

నకులుడు తదితరులు మరణించటం 

యక్ష ప్రశ్నలు 


బాలల మహాభారతం మొదటి సంపుటంలో 
దాయాదులైన కౌరవ పాండవుల మధ్య వైరం ప్రారంభమైన 
కథనం చదివారు. రాజ్యం మీద విస్తృత విఘాతాలను 
తీసుకొచ్చిన కుటుంబ కలహం ఇది. నేటికీ ఎడతెగని 
పోట్లాటను కురుక్షేత్రయుద్దంగా పరిగణిస్తారు. ఈ రెండవ 
సంపుటంలో ఈ మహా యుద్దానికి నాంది పలికిన 
పూర్వాపరాలను తెలుసుకుంటాం. విధి ఎంత వైపరీత్యమైనదో 
కూడా చూస్తాం. ధర్మవర్తనులు పడరాని అగచాట్లు పడటం 
చూసి ధర్మం అనేది ఈ (ప్రపంచంలో నిజంగా ఉన్నదా అని 
మనం ఆశ్చర్యపోతాం. పాత్రల చిత్రణలో వ్యాసునిది 
అందెవేసిన చెయ్యి. పరిస్థితుల కనుగుణంగా వర్తించే 
వీరోచితమైన వైవిధ్యంగల అనేక పాత్రలను వ్యాసుడు 
ఇందులో ప్రవేశపెట్టాడు. ఈ మహాభారతం కేవలం 
ధర్మసూక్ష్మాన్ని తెలియజేసే స్మ్భతే కాదు, మానవ నైజ 
అగాధాల గురించి ఉత్మంఠతో సాగిన కథనం కూడా. కాబట్టి 
ముందుకువెళ్లి చదవండి. 


he 


Many 
Sines 


ళ్‌ 


అనా 


గ 


సభాపిర్వల 
1 
ముయనుఖ 

ఖాందవవన దహనం తరువాత, ఒకనాడు 
శ్రీకృష్ణుడు, అర్జునుడు, మయుడు విశ్రమించుచుండగా 
మయుడు చేతులు జోడించి వారితో ఇలా అన్నాడు: 
“మీరు నా ప్రాణాలు కాపాడారు. అందుకు 
ప్రత్యుపకారంగా మీకు ఏదైనా చేయడం నా ధర్మం. 
వృత్తిరీత్యా నేను శిల్పిని. మీకు నచ్చినది ఏదైనా చేయమని 
ఆదేశించండి.” అర్జునుడు చిరునవ్వుతో “ప్రత్యుపకారం 
ఆశించి నేను ఎవరికీ సహాయం చేయలేదు. కాని నీకు 
చేయాలని ఉంటే, శ్రీకృష్ణుడు కోరినదానిని చేస్తే 
సంతోషిస్తాను” అన్నాడు. 

మయుడు శ్రీకృష్ణుని వెపు చూశాడు. శ్రీకృష్ణుడు 
క్షణం ఆలోచించి “ధర్మరాజు నాకు ప్రీతిపాత్రుడు. నువ్వు 
ఆతడికి ఒక సభామంటపాన్ని నిర్మించిస్తే సంతోషిస్తాను. 
5 శిల్పచాతుర్యమంతా చూపించి దానిని అతిలోక 
సుందరంగా రూపొందించు” అన్నాడు. తన శిల్ప 


చాతుర్యానికి పరీక్షపెట్టే ఆ కార్యాన్ని, ఆదేశాన్ని మయుడు 
ఆనందంగా స్వీకరించాడు. సభామంటప నిర్మాణ పథకం 
పాండవులతో చర్చించాడు. పాండవుల వద్ద సెలవు 
తీసుకొని, మయుడు కైలాసపర్వతం వెళ్ళాడు. తాను 
అక్కడి బిందుసరోవరంలో భద్రపరచిన అమూల్య 
రత్నాలనూ, వాటితోపాటు తాను భద్రపరచిన ఒక గదను, 
దేవదత్త శంఖాన్నీ కూడా తీసుకుని పాండవుల వద్దకు 
వచ్చాడు. గదను భీముడికి, శంఖాన్ని అర్జునుడికి 
బహూకరించాడు. తరువాత ఒక శుభముహూర్తంలో 
సభామంటప నిర్మాణాన్ని మొదలు పెట్టాడు. కుద్యాలు, 
తిన్నెలు, ప్రాకారాలు పొదగిన వానిని మణులతో 
రూపొందించాడు. 


అక్కడక్కడ  ఇంద్రనీలమణులు sO వాటి 
కాంతులతో యథార్థమైన నీటికోనేరులా కనిపింపచేశాడు. 


2 బాలల మహాభారతము 
Gnas eng) 


అందులో కెంపులను పొదిగి ఎర్రతామర పువ్వులలా 
అమర్చాడు. వెండితో తెల్ల తామరలూ, రాజహంసలూ 
చేశాడు. నిజానికి అది ఒట్టి గచ్చు మాత్రమే. అయినా 
చూసేవారికి అది నిజమైన కోనేరు అనే (భ్రమ 
కలుగుతుంది. నిజమైన కోనేళ్లనూ ఆ సభామంటపంలో 
నిర్మించి స్ఫటిక రాతి కుడ్యాలు ఆ కోనేళ్ళలో 
ప్రతిబింబించేటట్లు చేసి అది మామూలు గచ్చు అనే 
భ్రమ కలిగించాడు. ఇలా తన శిల్పచాతుర్యమంతా 
వినియోగించి ఆ సభామంటపాన్ని పదమూడు నెలల 
కాలంలో నిర్మించాడు. తరువాత పాండవులను 
ఆహ్వానించి ఆ అద్భుత సభామంటపాన్ని వారికి 
చూపించినప్పుడు అనేక మణులతో ఉన్న ఆ 
సభామంటపాన్ని చూచి వారు పరమానంద 


భరితులయ్యారు. మయుడికి కృతజ్ఞతలు తెలిపి, అతడిని 
ఘనంగా సత్మరించారు. జ్యోతిష్కులు నిర్ణయించిన లర 
శుభముహూర్తంలో బ్రాహ్మణోత్తములు ఆశీర్వచనాలు, 


ss 
=~ 
మ్‌ 


ప్రశంసాపూర్వకంగా చెప్పాడు తరువాత నారదుడు 


wer 


పుణ్యాహవచనాలు పలుకుతూవుండగా తన సోదరులతో 
ధర్మరాజు సభామంటప (ప్రవేశం చేశాడు. ఈ సందర్భాన్ని 
పురస్కరించుకొని ధర్మరాజు అనేక వేలమంది బీదవారికి 
మృష్టాన్న భోజనం పెట్టాడు. విలువైన దానాలు చేశాడు. 
ఈ సమయంలో అనేక 
బుషిపుంగవులూ ఆ వేడుకలలో పాల్గొని, ఆ ఉత్సవానికి 
మరింత శోభ తీసుకువచ్చారు. 


2 
రాజసూయయాగం చేయమని, 
యుధిష్లిరునికొ ఇఅణంరదుడే Weald 

అప్పుడు వచ్చిన అతిథులలో దేవర్షి భక్తశిరోమణి 
నారదుడు కూడా ఉన్నాడు. ధర్మరాజు దేవర్షిని 
అర్హ గ్రపాద్యాదులతో పూజించి, ఆహ్వానించాడు. అప్పుడు 
నారదుడు “ధర్మరాజా! నేను అనేక సభామంటపాలను 
దేవలోకాలలో చూశాను. కానీ వైభవంలోనూ, 
సౌందర్యంలోనూ అవేవీ ఈ సభకు దీటురావు” అని 


దేశాల రాజులూ, 


రాజసూయయాగం చేయమని యుధిష్షిరునికి నారదుడి సలహా 3 
lems స 2250) 
ధర్మరాజుతో ప్రజల యోగక్షేమాల గురించి ఇతరులు చేయని సత్మార్యాలేవైనా ఆయన చేశారా?” 


విచారించాడు. అప్పుడు ధర్మరాజు వినయంతో “దేవర్నీ! 
వేదాధ్యయనమూ, సంపద, భార్య, ధీవికాసం అవన్నీ 
ఎప్పుడు ఫలవంతం అవుతాయి” అని అడిగాడు. అందుకు 
నారదుడు “వేదాధ్యయనం చేసినవాడు అగ్నిహోత్రాది 
యజ్ఞాలు నిర్వర్తించినప్పుడూ, ధనవంతుడు తన 
సంపదను ఇతరులకు పంచి పెట్టినప్పుడూ, భార్య 
మాతృస్థానాన్ని వహించినప్పుడూ, శాస్తజ్ఞానం వినయం 
మొదలైన పెంపొందినప్పుడు 


ఫలవంతాలవుతాయి” అన్నాడు. 


సద్గుణాలు 


పరలోకపాలకుల సభామంటపాలు ఎలా 
ఉంటాయో తెలుసుకోవాలని ధర్మరాజు 
కుతూహలపడ్డాడు. ఇంద్ర, వరుణ, యమ, కుబేర 
సభామంటపాలు ఎలా ఉంటాయో నారదుడు సవివరంగా 
చెప్పాడు. మొదట ఇంద్రసభను వర్ణిస్తూ సూర్యవంశానికి 
చెందిన హరిశ్చంద్రమహారాజు ఇంద్రుని సింహాసనంలో 
భాగం పంచుకున్నాడని నారదుడు అన్నాడు. శంతనుడు, 
పాండురాజు లాంటి మహారాజులెందరో స్వర్గంలో 
ఉన్నట్లు చెప్పాడు. అప్పుడు ధర్మరాజు, “నారదమునీంద్రా! 
మా పెద్దలందరూ స్వర్గంలో ఉన్నారని చెబుతూ, 
హరిశ్చంద్ర మహారాజు మాత్రం ఇంద్రుడితోపాటు 


స్వర్గసింహాసనాన్ని అధిష్టించిన్నట్లు చెప్పారు కదా! 


అని అడిగాడు. అందుకు నారదుడు ఇలా అన్నాడు: 
“హరిశ్చంద్ర మహారాజు రాజసూయ యాగం చేసి ఆ 
స్థానాన్ని పొందగలిగాడు. ధర్మరాజా! నువ్వు ఈ 
భూమినంతా జయించగల శక్తిమంతుడవు, స్స్‌ తమ్ములు 
అసహాయశూరులు. మీ తండ్రి నాతో వెలిబుచ్చిన 
ఆశయాన్ని నువ్వు నిర్వర్తించాలని చెప్పడానికే నేను 
వచ్చాను.” “మా తండ్రి ఆశయం 
నెరవేరుస్తాను” అన్నాడు ధర్మరాజు. 


తప్పకుండా 


నారదుడు “రాజులందరిలోనూ sso 
నిరూపించడానికి నువ్వు రాజసూయయాగం తప్పకుండా 
చెయ్యాలి” అన్నాడు. తాను రాజసూయయాగం నిర్వర్తిస్తే 
తన తండ్రి ఆశయం నెరవేరడం మాత్రమే గాక, 
మీద తన సార్వభౌమత్వం 
నిరూపించబడుతుందని ధర్మరాజు తలపోశాడు. తన 
తమ్ముళ్ళతోనూ, ఇతర పెద్దలతోనూ ఈ విషయం గురించి 
సంప్రదించాడు. అందరూ ధర్మరాజు అభిప్రాయంతో 
ఏకీభవించారు. తమ మార్గదర్శి, హితుడు అయిన 
శ్రీకృష్ణునికి ఈ విషయం తెలియజేసి తుది నిర్ణయానికి 
రావడానికి ముందు శ్రీకృష్ణునితో సంప్రదించాలని 
ఆయనను ఆహ్వానించారు. 


రాజులందరి 


4 బాలల మహాభారతము 
: Lens exe) 


ఢర్నరాజుకె Ans spt ners ఇవ్వడం 

ధర్మరాజు ఆహ్వానం అందగానే శ్రీకృష్ణుడు 
ఇంద్రప్రన్థానికి వచ్చాడు. పాండవులు శ్రీకృష్ణుని 
ఆప్యాయంగా ఆహ్వానించి, సముచితంగా సత్మరించారు. 
శ్రీకృష్ణుని సాన్నిధ్యమే పాండవులకు ఎంతో ఆనందాన్ని 
కలిగించింది. యోగక్షేమాలన్నీ విచారించిన పిదప 
ధర్మరాజు, “కృష్ణా! నువ్వు మహాపురుషుడివి. నీకు 
తెలియని విషయమంటూ ఏదీ ఉండదు. నారదమహర్షి 
నన్ను రాజసూయయాగం చేయమని, మా తండ్రి 
మాటగా చెప్పాడు. అందరూ దానికి సమ్మతించారు. 
కానీ ఈ విషయంలో సలహా కోసం నిన్ను 
ఆహ్వానించాను” అన్నాడు. 


శ్రీకృష్ణుడు ఆలోచించి 
“రాజసూయయాగం నిర్వర్తించడానికి అన్ని విధాల నీకు 
సమర్థతవున్నది. కానీ నీకు అడ్దుపడేది మగధరాజు 
జరాసంధుడొక్కడే. అతడు ఎంతోమంది రాజులను 
జయించి, వారిని చెరసాలలో పెట్టాడు. క్షత్రియ 
రాజులందరూ అతడికి భయపడుతున్నారు. అతడి బారి 
నుండి తప్పించుకోవడానికి మేము కూడా 
మధురానగరాన్ని వదిలి ద్వారక వెళ్ళాం కదా” అన్నాడు. 


కణకాలం 
లు 


Ping 


సహా ల్ల 


భా 


S88 sy ak ahh 
లు Tord liye 


was 
SAX 


ieee ae ue a ‘ 

fy | : ‘cS 

Cw 
గ " TF సంతలో! 


“నిజమే” అన్నాడు ధర్మరాజు. “నీవ్రగాని, 
భీమార్జునులు గానీ ఈ జరాసంధుణ్ణి హతమార్చలేరా? 
చూడబోతే నేను రాజసూయయాగం తల పెట్టకుండా 
ఉండటం మంచిదేమో!” 


“కృష్ణుని దయవుంటే మనకు సాధ్యం 
కానిదంటూ ఏదీ ఉండదు” అని భీముడు అన్నాడు. 
“గెలిచినా ఓడినా పోరాడితే వీరునితోనే పోరాడాలి. 
అప్పుడే మన ఘనత తెలిసివస్తుంది. కృష్ణుని వివేకం, 
అర్జునుని విలువిద్యానైపుణ్యం, నా కండబలం ఏకమైతే 
సాధించలేనిది ఏదీ ఉండదు.” 

అప్పుడు కృష్ణుడు కూడా “జరాసంధుడు 
రాజులందరికీ సింహస్వప్నం అయి కూర్చున్నాడు. 
ఇప్పటికే ఎనభై ఆరు మంది రాజులను చెరసాలలో 
పెట్టాడు. ఇంకొక పదునాలుగు మంది రాజులను 
చెరసాలలో పెట్టి తరువాత భైరవపూజ ప్రారంభించి 
వారినందరినీ నిర్దాక్షిణ్యంగా బలి ఇస్తాడు. ఇంతమంది 
రాజులను _ కాపాడగలిగినవాడు ముల్లోకాలలోనూ 
కీరిమంతుడు అవుతాడు” అన్నాడు. 


కాని ధర్మరాజు “ఈ సాహసానికి నేను 
ఒప్పుకోను. భీమార్జునులు నా రెండు కళ్లు, నువ్వు ఆత్మవి. 
మీకేమైనా జరిగితే నేను బ్రతకగలనా?” అన్నాడు. 


జరాసంధుని పరిమార్చటం ర్‌ 


అందుకు కృష్ణుడు “మరణం ఎప్పుడొస్తుందో 


ఎవరికి తెలుసు? రణరంగంలో మరణించడం - 


క్షత్రియుడికి ఎంతో గర్వకారణం కదా! మన మందరం 
ఏకమై అతడిని ఎందుకు ఎదుర్మోకూడదు?” అని 
ప్రశ్నించాడు. 
4 
మంంనుంభుణు చణమంర్హటుం 

ధర్మరాజు జరాసంధుని పుట్టుపూర్వోత్తరాలు 
తెలుసుకోవాలని కోరగా శ్రీకృష్ణుడు అతడి గురించి ఇలా 
వివరించాడు: “మగధ దేశాధిపతి అయిన బృహద్రధుడు, 
కాశీరాజు కవల కుమార్తెలను వివాహం చేసుకొన్నాడు. 
ఇద్దరూ సౌందర్యవతులే కావడంతో ఇద్దరి పట్ల 
సమానమైన (ప్రేమతో ఉండేవాడు. కానీ బృహద్రధుడికి 
ఎంతకాలానికీ సంతానం కలుగలేదు. ఎన్నో వ్రతాలూ, 
నోములూ చేసినా ఫలితం లేకపోయింది. ఇలావుండగా 
ఒక రోజు తన నగరానికి వచ్చిన చండకెౌశికుదనె 
మునిశ్రేష్టుని బృహద్రధుడు భార్యలతోపాటు వెళ్ళి 
దర్శించుకున్నాడు. భక్తితో తనకు చేసిన సేవలకు 
సంతోషించిన కౌశికుడు బృహద్రధుణ్ణి ఏదైనా వరం 
కోరుకోమనగా “పుత్ర భాగ్యం ప్రసాదించండి” అని 
బృహద్రధుడు ప్రార్థించాడు. ఆ ముని మంత్రించిన ఒక 
మామిడి పండును రాజుకు ఇచ్చాడు. బ్రహ్మానందంతో 
బృహద్రధుడు ఆ పండును స్వీకరించి, ఇద్దరు భార్యలకూ 
ఇవ్వ [ల వారు దానిని సమంగా కోసి తిన్నారు. 


pa 


“in 
pra rn 
FEF 
కీ 


= 


మలయ 


‘4. 


స్ట 


| 


AA ay Yu SN 


t 
_ 
Ty నా. 


Ee ee ES, = ote 

aa. = ee 

చ a = 
బు 

: 


6 బాలల మహాభారతము 
ena eng) 


ఇరువురు విచిత్రంగా సగం శరీరభాగం గల శిశువులను 
కన్నారు. (ప్రతి శరీరభాగంలో ఒక కన్ను ఒక భుజం, 
ఒక కాలు, సగం కడుపు, ముఖం ఉన్నాయి. 

రాణులిద్దరూ ఈ వైచిత్రానికి భయపడ్డారు. 
దాదుల్ని పిలిచి “ఎవరికీ తెలియకుండా ఈ శరీర 
భాగాలను కోట బైట పారవేసిరండి” అనగా ఆ 
శరీరభాగాలు కోట బైటకు విసిరివేయబడ్డాయి. 

ఆ రాత్రి అటువైపు వెళుతున్న 'జరి అనే రాక్షసి 
ఆ రెండు శరీర భాగాలు దారిలో పడివుండటం చూసి, 
మాంసం ముక్కలనుకుని సంతోషంగా వాటిని చేతుల్లోకి 
తీసుకొన్నప్పుడు ఆ రెండు శరీర భాగాలు మెల్లగా 


అతుక్కున్నాయి. జర చేతిలో చిన్నారి బాలుడు 
రూపొందాడు. ఆ బాలుడిది వజకాయమని ఆ రాక్షసి 
తెలుసుకొంది. అతడి శరీరం బరువెక్కి ఆమె చేతులలో 
ఇమడలేకపోతున్నాడు. ఏడవడం 
ప్రారంభించాడు. పిల్లవాడి ఏడుపు విని దాదులు 
పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ పసిబాలుణ్ణి చూసి 
ఆశ్చర్యపోయి, అతడిని రాజు వద్దకు తీసుకువెళ్ళారు 
రాజు .పరమానందభరితుడయ్యాడు. జర వలన. 

Bc: is అందువలన ఆతడికి 


పిల్లవాడు 


పిలవాదికి (పాణ 
? ౧ 


— 


కదులుతున్నాయి. కుతూహలం కొద్దీ ఆ రాక్షసి రెండు / 


శరీర భాగాలను సంధించగా ఆ శరీరభాగాలీ! 
Ca i 


Sea 


తల్లిదండ్రులకు సంతోషాన్ని చేకూర్చుతూ 
జరాసంధుడు సాటిలేని వీరునిగా ఎదిగాడు. 
కాలక్రమంలో జరాసంధుడికి రాజ్యభారం అప్పగించి, 
భార్యలతో బృహద్రధుడు తపోవనానికి వెళ్లి పోయాడు. 
తరువాత జరాసంధుడు కన్నుమిన్నూ కానక పిట్టల మీదికి 
డేగలా అనేకమంది రాజుల మీద దండయాత్ర జరిపి, 


వారిని నానాహింసలూ పెట్టాడు. జరాసంధుడి అల్లుడైన 


— 
= A SS 
చస్తూ / 


అమా 


జరాసంధుని పరిమార్చటం 
Lens వూ 


Somes నేను సంహరించినందువల్ల యాదవవంశాన్నే 
నిర్మూలిస్తానని జరాసంధుడు ప్రతిజ్ఞ చేసి, పదిహేను 
పర్యాయాలు మధురానగరంపై దాడిచేశాడు. చివరికి 
నేను మధురను విడిచి సముద్రం మధ్యలో 
ద్వారకానగరాన్ని నిర్మించి అందరమూ _ అక్కడికి 
తరలిపోయాము.” 


జరాసంధుని శక్తిసామర్థ్యాల గురించి 
తెలుసుకున్న తరువాత ధర్మరాజు అతడితో యుద్ధం 
చేయడానికి వెనుకంజవేశాడు. కానీ భీమార్జునులు 
పోరాడడానికి కృతనిశ్చయులై ఉన్నారు. అప్పుడు కృష్ణుడు 
“అతడు సేనతోపాటు ఉండగా గెలవటం అసంభవం. 
కానీ ద్వంద్వ యుద్ధంలో భీముడుగానీ, అర్జునుడుగానీ 
అతణ్జిని ఓడించగలరు” అన్నాడు. 


ఇష్టంలేకపోయినా, సమ్మతించాడు. 


ధర్మరాజు 


భీమార్జునులూ, కృష్ణుడూ స్నాతకవ్రతులైన 
బ్రాహ్మణవేషాలు ధరించి మగధకు బయలుదేరారు. 
గురుకులంలో విద్యాభ్యాసం పూర్తిచేసుకొని, వచ్చే 
వారిని స్నాతకవ్రతులంటారు. వీరిని గౌరవనీయులుగా 
పరిగణిస్తారు. మగధ రాజధాని వద్దకు రాగానే 
జరాసంధుడు, అతడి ప్రజలు అర్చించే Bess గిరిని 
భేదించారు. అన్యులు నగరంలో ప్రవేశించినప్పుడు 
వాటంతట అవే (మోగే మూడు పెద్ద భేరీలను 
పగలగొట్టారు. రాజవీథిలో నడుస్తూ దారిలో కనిపించే 
వివిధ పుష్పగంధపరిమళాలతో గుబాళించిపోతున్న 
అంగళ్లను, వివిధ రమ్య వస్తువులతో శోభిల్లుతున్న ఆ 
నగర ఐశ్వర్యాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. వారికి 
చందనం, పుష్పాలూ 
అందుకొన్నారు. పూలమాలలు ధరించి రీవిగా 
రాచవీథిలో వెళుతూవుండగా పౌరులందరూ వారిని 
విచిత్రంగా చూడసాగారు. 


కావలసిన గంధాలు, 


కృష్ణుడు, _భీమార్గునులతో జరాసంధుని 
మందిరంలో ప్రవేశించాడు. స్నాతక బ్రాహ్మణులుగా ఎంచి 
జరాసంధుడు వారిని సాదరంగా ఆహ్వానించాడు. కృష్ణుడు 


“నా స్నేహితులు ఈ రోజు పూర్తిగా మౌనవ్రతం పూని 
ఉన్నారు. అర్ధరాత్రి తరువాతనే మాట్లాడతారు” అన్నాడు. 

జరాసంధుడు “మంచిది! అంతవరకు మీరు 
విశ్రమించండి. అర్ధరాత్రి దాటాక మిమ్మల్ని నేను 
కలుసుకుంటాను” అంటూ వెళ్లిపోయాడు. 

చెప్పినట్లుగానే అర్థరాత్రి దాటాక స్నాతక 
బ్రాహ్మణులను కలుసుకోవడానికి జరాసంధుడు వచ్చాడు. 
వారి ధోరణి, ప్రవర్తన చూసి జరాసంధుడికి సందేహం 
కలిగింది. “మీరేదో వేషధారుల్లా ఉన్నారు. మీ వేషాలు 
(బ్రాహ్మణులలా ఉన్నప్పటికీ, మీ చేతులమీది విల్లు నారి 
గుర్తులు, ఇతర అంశాలు చూస్తే మీరు క్షత్రియులని 
కొట్టవచ్చినట్లు తెలుపుతున్నాయి. ఏమిటి సంగతి?” అని 
అడిగాడు. అప్పుడు కృష్ణుడు, తామెవరైనది చెప్పి, 
కోపంతో ఉన్న జరాసంధుని ఉసిగొల్పుతూ “నువ్వు మా 
ముగ్గురిలో ఎవరినైనా మల్లయుద్దానికి ఎన్నుకోవచ్చు” 
అన్నాడు. అందుకు జరాసంధుడు “కృష్ణా! నువ్వు 
గోపాలుడివి, అర్జునుడు ఇంకా చిన్నవాడు. నాకు సమ 
eg భీముడే. అతడిని మల్లయుద్దానికి 
ఎన్నుకొంటున్నాను” అన్నాడు. 

వారి మధ్య మల్లయుద్ధం (ప్రారంభమయింది. 
బలంలో ఇద్దరూ సమానులు. ఇద్దరూ భీకరంగా 
కలయబడుతూవుంటే కాలయముడు విజృంభించి ఈ 


8 బాలల మహాభారతము 
eras ene) 


సంక్షోభాన్ని సృష్టిస్తున్నాడా అని ప్రజలు భయపడ్డారు. 
ఇలా వారిద్దరూ నిర్విరామంగా పదమూడు రోజులు 
పోరాడారు. పదునాలుగవ రోజు జరాసంధుడు 
అలసిపోయినట్లు కనబడ్డాడు. వెంటనే జరాసంధుణ్ణి 
చంపమని కృష్ణుడు, భీముణ్ణి ఉత్సాహపరిచాడు. తక్షణం 
భీముడు తన బలాన్నంతా కూడదీసుకొని జరాసంధుణ్ణి 
పైకెత్తి నూరుసార్లు గిరగిరా త్రిప్పి క్రిందపడవేసి, ఆతడి 
శరీరాన్ని రెండు ముక్కలుగా నిలువునా చీల్చివేశాడు. 
కాని విచిత్రంగా ఆ రెండు శరీర భాగాలు ఒకటై 
అతుక్కుని, జరాసంధుడు ప్రాణాలతో లేచాడు. భీముడు 
ఆశ్చర్యపోతూ కృష్ణుని వైపు చూశాడు. కృష్ణుడు ఒక 
గడ్డిపరకను తీసుకొని రెండుగా చీల్చి, ఆ ముక్కలను 
వ్యతిరేక దిశలలో పారవేశాడు. ఆ సూచనను గ్రహించిన 
భీముడు, విజృంభించి జరాసంధుణ్ణి నేల మీద పడవేసి 
అతడి శరీరాన్ని నిలువుగా చీల్చి, ఆ రెండు ముక్కలు 
తిరిగి కలుసుకోకుండా వాటిని వ్యతిరేక దిశలలో 
పారవేశాడు. అలా జరాసంధుడు భీముడి చేతిలో 
వధింపబద్దాడు. జరాసంధుడి కళేబరాన్ని కోట 
ముఖద్వారం ముందు పడవేశాడు. చెరలో మగ్గుతున్న 
రాజులందరినీ విడిపించారు. బంధవిముక్తులైన రాజులు 
సంతోషించి, కృతజ్ఞతలు తెలుపుతూ, ధర్మజుడు నిర్వర్తించే 


రాజసూయ యాగానికి యథోచితంగా 


సహాయపడతామని వాగ్దానం చేశారు. 


st నిర్మించబడ్డాయి. 


Pig 


5 
Deeznweod aero 


వారు జయప్రదంగా తిరిగి రాగానే, యుధిష్టిరుడు 
శ్రీకృష్ణుని సగౌరవంగా ఆహ్వానించి, భీమార్జునులను 
అనురాగంతో కౌగిలించుకున్నాడు. కృష్ణుడు పాండవుల 
వద్ద సెలవు తీసుకొని ద్వారకకు వెళ్లిపోయాడు. 
జైత్రయాత్రకు బయలుదేరాలన్న సంకల్పంతో అర్జునుడు 
“అగ్రజా! నా వద్ద ఎన్నో దివ్యాస్తాలున్నాయి. వాటితో 
రాజసూయయాగానికి కావలసిన ధనాన్ని సంపాదిస్తాను. 
నన్ను ఆశీర్వదించి పంపు” అన్నాడు. ధర్మరాజు, అర్జునుణ్ణి 
దీవించి పంపాడు. చతురంగబలాలతో అర్జునుడు 
ఉత్తరదిశగా బయలుదేరాడు. భీముడు, నకులుడు, 
సహదేవుడు తక్కిన వైపులకు బయలుదేరారు. భీముడు 
తూర్పు, సహదేవుడు దక్షిణ, నకులుడు పళ్చిమ, 
అర్జునుడు ఉత్తర దిశలను జయించారు. 


ఇలా నలుగురు సోదరులు తమ జైత్రయాత్ర 
ద్వారా సంపాదించిన అపార ధనరాశులతో యుధిస్టిరుని 
ఖజానాలు పొంగిపొరిలాయి. ధర్మరాజు రాజసూయ 
యాగానికి సన్నాహాలు చేయసాగాడు. శ్రీకృష్ణుడు తన 
పరిజనులతో, విలువైన కానుకలతో వచ్చినప్పుడు, 
కృష్ణుని చూసి పాందవుల ఆనందానికి 
అంతులేకపోయింది. కృష్ణుడూ, వ్యాసుడూ యజ్ఞానికి 
కావలసిన ఏర్పాట్లు చేయసాగారు. దేశంలోని 
రాజులందరినీ ఆహ్వానించడానికి దూతలు అన్ని దిక్కులకు 
పంపబడ్డారు. అతిథులు ఒక్కొక్కరుగా రాసాగారు. 
అతిథుల కోసం ఇంద్రప్రస్థంలో రమ్యమైన విడిదిగ్భహాలు 
నగరమంతా భూతలస్వర్గంలా 
రూపొందింది. ధర్మరాజు 
ఖజానాలో ధనం 
EF ప్రవహిస్తోంది. 


శ్రీకృష్ణుడు శిశుపాలుని వధించటం 3) 


ఖజానాను చూసుకోవలసిన బాధ్యతను శ్రీకృష్ణుడు, 
దుర్యోధనుడికి అప్పగించాడు. ధర్మరాజుకి లభిస్తున్న 
అఖండగారవానికి దుర్యోధనుడు ఈర్ష్యతో లోలోన 
కుమిలిపోసాగాడు. కాని తన మనోభావాలను 
బయటపడనీయలేదు. వ్యాస ధౌమ్యులు యాగానికి 
బుత్విక్కులయ్యారు. ధర్మరాజు యాగానికి యజమానిగా 
విభూషితుడయ్యాడు. రాజసూయయాగం ఆరు 
అగ్నులతో శాస్త్రోక్తంగా, ఎక్కడా ఏ లోపం రాకుండా 


నిర్విఘ్నంగా _ జరిగింది. 
రాజులందరూ గౌరవసత్మారాలతో సంతృప్తలయ్యారు. 
అగ్నిముఖంగా మంత్రాహుతులతో దేవతలూ తృప్తిపడ్డారు. 
అందరూ యుధిష్టిరుని, ఆతడి సోదరులను ఎంతగానో 


(ప్రశంసించారు. 


దక్షిణలు ఇవ్వబడ్డాయి. 


యాగం చివరి రోజు 
ధర్మరాజుకి అవబ్బధన్నానం 
జరిపించారు. అందరూ 
సమావేశమైన ఆ తరుణంలో 
భీష్ముడు తన ఆసనం నుండి 
లేచి ధర్మరాజుతో “నాయనా! 


రాజూ, 20083, బుత్విజుడూ, 


స్నాతకుడూ, గురువూ,  ఇష్టుడూ వీరందరూ 
పూజనీయులు. యజ్ఞం దివ్యంగా జరిగింది. ఈ 
సమయంలో ఇక్కడ సమావేశమైన వారిలో ఒక 
మహాత్ముని నువ్వు పూజించటం సబబుగా ఉంటుందని 
నా అభిప్రాయం” అన్నాడు. 


“తప్పకుండా. అయితే అలాంటి ఉత్తముడైన 
మహాత్ముడెవరో మీరే చెప్పి అనుగ్రహించండి” అన్నాడు 
ధర్మరాజు. “చెప్పడానికేముంది? యజ్ఞపురుషుడూ, 
సర్వలోకపూజ్యుడూ అయిన శ్రీకృష్ణుడే అందుకు అర్హుడు. 
ఆయన్నే పూజించు” అన్నాడు భీష్ముడు. ధర్మరాజు, భీష్ముని 
ఆనతిపై సహదేవునితో అర్హా SQ తెప్పించాడు. శాస్త్రరీత్యా 
ఆ మహాసభలో శ్రీకృష్ణునికి అర్హ్యమిచ్చి పూజించాడు. 
అది చూసి శిశుపాలుడు “ధర్మరాజా! ఇంతమంది 
మహారాజులూ, బుషులూ, పండితోత్తములూ ఉండగా 
ఈ చరిత్రహీనుని పూజించడమా? ధర్మసూక్ష్మం 
తెలియని పసివాడిలా ప్రవర్తించావు! అందరికంటే 


E ఫి 


ge, 


౯ డు 
J ( 
Pi క 

Wy 4: 
eA ళ్‌ 


ముక 


10 బాలల మహాభారతము 


వయస్సులో పెద్దవారు వసుదేవుడున్నాడుగా? 
బుత్విజుడైన వ్యాసుడేమయ్యాడు? ఆచార్యులంటావా? 
కృపాచార్య ద్రోణాచార్యులున్నారుగా? వీరిలో ఎవరితో 
సమానుడని ఈ గొల్లవాడిని పూజించావు? అగ్రపూజ 
కృష్ణుడికే చేయాలన్నది నీ నిర్ణయమైనప్పుడు ఇంతమంది 
రాజులను ఆహ్వానించింది వారిని అవమానించడానికే 
కదా!” అంటూ వ్యంగ్యంగా పలికాడు. 


తరువాత శిశుపాలుడు, కృష్ణుడి వైపు తిరిగి “ఓరీ 
గొల్లా! ఈ పూజకు అర్హుడవుకాని నువ్వు ఏమాత్రం 
సిగ్గులేకుండా పూజను ఎలా స్వీకరించావు?” అంటూ 
నిందించాడు. 


ఇలా నోటికి వచ్చినట్లు కృష్ణుణ్ణి నిందించి, 
శిశుపాలుడు సభనుండి వెళ్లిపోయాడు. ధర్మరాజు అతణ్ణి 
వెంబడించి, అనునయించి మళ్లీ సభలోకి తీసుకువచ్చాడు. 
శిశుపాలుడితో, “నువ్వు శ్రీకృష్ణుణ్ణి 
అనరానిమాటలు ఎన్నో అన్నావు. చివరికి భీష్ముణ్ణికూడా 
నిందించావు. సభలోని పెద్దలందరూ శ్రీకృష్ణుణ్ణి 
పూజించడమే సరి అయినది అని ముక్తకంఠంతో 
పలికారు,” అన్నాడు. భీష్ముడు 
కలుగచేసుకొంటూ “శ్రీకృష్ణుని మహిమ తెలుసుకోలేని 
ఈ మూర్భుడితో మాట్లాడుతూ సమయం వృథా 
చెయ్యవద్దు. శ్రీకృష్ణుడు కేవలం మనకు మాత్రమేకాదు, 
ఈ  ముల్లోకాలకూ పూజనీయుడు. మంత్రాలలో 
గాయత్రీమంత్రంలాంటివాడు. ఈ శిశుపాలుని 
వాచాలత్వాన్ని పట్టించుకోకు” అన్నాడు. 


ధర్మరాజు 


అప్పుడు 


తరువాత సహదేవుడు సభను ఉద్దేశించి, “మేము 
చేసింది ముమ్మాటికీ సబబే! మాకు శ్రీకృష్ణుడే సర్వస్వం. 
శ్రీకృష్ణుని అగ్రపూజను వ్యతిరేకించే నీతో యుద్ధం 
చెయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నాను. శ్రీకృష్ణుణ్ణి 
అర్చించనివారు (OBB Har చచ్చినవారితో సమానులు” 
అన్నాడు. 

శిశుపాలుని లెక్క చెయ్యక శ్రీకృష్ణుణ్ణి 
పూజించారు. శిశుపాలుడు మండిపడుతూ “యుద్దానికి 
సిద్ధంకండి” అంటూ అరిచాడు. శిశుపాలుడు గొడవ 
చేయడానికే పూనుకున్నాడని శ్రీకృష్ణుడు గ్రహించాడు. 
ధర్మరాజు ఈ కల్లోలపరిస్థితిని చూసి తడబాటుతో భీష్ముని 
వైపు తిరిగాడు. భీష్ముడు ధర్మరాజుతో “సింహాన్ని చూసి 
కుక్కలు మొరుగుతాయి. వాటిని మొరగనీ, నీవు నీ పని 
చూడు” అన్నాడు. అప్పుడు శిశుపాలుని క్రోధం భీష్ముని 
మీదికి మళ్ళి భీష్ముణ్ణి నానామాటలూ అనసాగాడు. 
అప్పుడు కృష్ణుడు కలుగచేసుకొని “మా అత్త నూరు 
తప్పులు సహించమని కోరటంతో ఇంతవరకు ఈ 
శిశుపాలుణ్ణి సహించాను. ఇక ఇతడిని మన్నించను” 


ees 
గ్‌ | 
నన! 


దుర్యోధనుడి మాత్సర్యం ? 11 
Lens exe) 


అంటూ ఉండగానే మంటలు చెలరేగుతూ కృష్ణుని చేతి 


నుండి చక్రాయుధం రావడం, శిశుపాలుడి కంఠం తెగి — ogee 
క్రిందపడటం రెండూ ఒకేసారి జరిగిపోయాయి. & wegen . 
శిశుపాలుడి శరీరం నుండి ఒక దివ్యతేజస్సు వెలువడి య. 
కృష్ణునిలో లీనమైపోయింది. శిశుపాలుడు ఏదో ; 
శాపకారణంగా మానవజన్మ ఎత్తిన మహావిష్ణువు ము బీ క్ష్‌ 
పరిచారకుడు. శ్రీకృష్ణుని ద్వారా అతడికి ముక్తి కలిగింది. = = జ 49 
: | ట్ల ur ey’ FEF SEER 
యుధిష్టిరుడు శిశుపాలుడి మృతదేహానికి అనుజులతో a Se ప్ల NE Be 
యథారీతిగా దహనసంస్మారాలు చేయించాడు. _ స్‌ న = 
Be సస @ 


దుర్కోధనుడె మాత్సర్వం 

రాజసూయయాగం జయప్రదంగా ముగిసింది. 
కృష్ణుడు, పాండవుల వద్ద సెలవు తీసుకొంటూ “ప్రజలను 
కన్నబిడ్డలలా చూసుకో. మహావృక్షాలు పక్షులకు 
నీడనిచ్చినట్లు, ఇంద్రుడు దేవతలను చూసుకొన్నట్లు నీ 
స్నేహితులకు, బంధువులకు, ఆగ్రితులకు ఆశ్రయమివ్వు” 
అని ధర్మరాజుకు హితబోధ చేసి వెళ్ళాడు. 


hms ప 
: వ. 
టి ళ్‌ న. 
శో రా A లీ పల 


మేనమామ శకునితోపాటు దుర్యోధనుడు Ls : 
ఇంద్రప్రస్థంలో కొంతకాలం ఉన్నాడు. మయ నిర్మిత . వ | oe 
సభామంటప సౌందర్యానికీ, శిల్పచాతుర్యానికీ : | | | : క్ష aN 
దుర్యోధనుడు ఆశ్చర్యపోయాడు. మయసభ నిర్మాణమే సై, ౨. 


లే 
అతనికి అయోమయంగా కన్పించింది. తెరచివుంచిన టు ee (. (ర an Tn 


12 బాలల మహాభారతము 
eras eng) 


ద్వారం మూసివుందనుకొని వెళ్లేవాడు కాదు. మూసివున్న 
ద్వారం తెరచివుందని (భ్రమపడి స్ఫటిక తలుపులకు 
తలను కొట్టుకొనేవాడు. ఇంద్రనీలాలు తాపడం చేసిన 
స్థలాలు కొలనులనుకొని అందులో దుస్తులు ఎత్తి 
దిగబోయేవాడు. ఒకసారి స్వచ్చమైన నీటికోనేటిని 
సామాన్య (భ్రమించి, అందులో 
పడిపోయాడు. నానా అవస్థలుపడి తడి దుస్తులతో పైకి 
వచ్చాడు. అతడి అవస్థను చూసి ద్రౌపది నవ్వు ఆపుకోలేక 
పకపకా నవ్వింది. భీముడు ఇతరులు చప్పట్లు కొట్టారు. 
దాంతో దుర్యోధనుడు సిగ్గుపడి, ప్రచండ కోపంతో 
హస్తినాపురం వెళ్లిపోయాడు. 


నాపరాయిగా 


ఆ పరాభవం దుర్యోధనుణ్ణి దావానలంలా 
దహించి చివరికి అతడు ఆత్మహత్యకు తె eS. 
అప్పుడు అతడిని శకుని అనునయిస్తూ పాండవులను 
తుదముట్టించడానికి త్వరలో పథకం _ వేద్దామని 
నచ్చచెప్పాడు. “మహావీరులైన పాండవులను యుద్ధంలో 
జయించలేము, కాని మరో మార్గముంది. ధర్మరాజుకి 
జూదమంటే మోజు, కానీ అందులో అతడు 
నిపుణుడుకాదు. నేను జూదంలో ఆరితేరినవాడినని నీకు 
బాగా తెలుసు. నన్ను జూదంలో ఓడించే వాడు ఇంకా 


See 


ఎవరూ పుట్టలేదు. నువ్వు ధర్మరాజును, జూదానికి 
ఆహ్వానించు; అతడి సామాజ్యాన్నంతా గెలుస్తాను. కాని 
ఈ జూదానికి నీ తండ్రి అనుమతిని సంపాదించాలి 
సుమా!” అని అన్నాడు. 


| శకుని దుర్యోధనుణ్ణి _ వెంటబెట్టుకుని 
ధృతరాషుని వద్దకు వచ్చి “బావా! నీ కొడుకు అవస్థ 
చూశావా?” అంటూ దుర్యోధనుడి మనోవ్యధను 
వివరించాడు. ధృతరాష్రుడు ఆ మాటలకు భయపడ్డాడు. 
కొడుకును తడివి చూస్తూ “నాయనా! ఇంతగా 
చిక్కిపోయావు ఎందుకు? నీకేమయింది?” అంటూ 
అనునయంగా అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు 
“పాండవుల కీర్తి దిగంతాలకు వ్యాపించింది. వారికి కప్పం 
చెల్లించని రాజు ఈ భూప్రపంచం మీద లేడు అనడం 
అతిశయోక్తికాదు. రాజసూయయాగ సమయంలో 
కోశాగారం చూసుకొనే బాధ్యత నా మీద పెట్టారు..ఇప్పుడు 
సప్తసముద్రాలలో ఉన్న రత్నాలన్నీ వారివద్దే ఉన్నాయి. 
ఇదంతా చూసి నా మనస్సు స్థిమితంగా ఎలా ఉంటుంది? 
జూదంలో శకుని మామ SHH, యుధిష్టిరునితో 
జూదం ఆడడానికి శకుని మామకు అనుమతియిస్తే, 
పాండవుల సంపదనంతా మామ జూదంలో గెలుస్తాడు,” 


దూతగా విదురుడు వెళ్ళడం 18 
eras “emg 


అన్నాడు. కానీ ధృతరాష్రుడు “నువ్వు చెప్పిన మాటలు 
మంచికో చెడుకో నాకు బోధపడటం లేదు. నాకు కొంత 
వ్యవధి కావాలి, విదురునితో సమాలోచించి చెబుతాను” 
అన్నాడు. 

వెంటనే దుర్యోధనుడు “పాండవ పక్షపాతియైన 
ఆ విదురుడు ఇందుకు ససేమిరా ఒప్పుకోడు. మీరు 
దీనికి సమ్మతించకపోతే నాకు ఆత్మహత్యే శరణ్యం” అని 
బెదిరింపు ధోరణిలో అన్నాడు. ఆ మాటలతో 
ధృతరాష్రుడికి కాళ్ళూ చేతులూ ఆడలేదు. జూదం 
చేయతగని పని అని తెలిసినా గత్యంతరంలేక తన 
సమ్మతినిచ్చాడు. 

8 
ముతా ఇదురుడు 32,650 


ధృతరాష్రుడు వెంటనే జూదక్రీడకోసం ఒక 
చక్కని సభామంటపాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడు. 
విదురుడు ఈ వార్త DIPS పరుగున ధృతరాషుని 
వద్దకు వచ్చి “మహారాజా! జూదక్రీడకు 
అనుమతించవద్దు. ఈ జూదం వల్ల కలహం తప్పదు, 
కురువంశం సర్వనాశనమౌతుంది” అంటూ 
హెచ్చరించాడు. కానీ ధృతరాష్ట్రుడు “దైవానుగ్రహంవల్ల 
అలాంటిదేదీ జరగదు. నీవూ, నేనూ, భీష్ముడూ అంతా 
అక్కడే ఉండగా కలహం ఎందుకు వస్తుంది? bx) a 
దూతగా ఇంద్రప్రస్థం వెళ్లి ధర్మరాజుని జూదక్రీడకు 
ఆహ్వానించు” అన్నాడు. 

దుఃఖభారంతో విదురుడు 
బయలుదేరాడు. విదురుని రాకకు ధర్మజుడు ఎంతో 
ఆనందించాడు. కుశల ప్రశ్నలయ్యాక విదురుడు 
“దుర్యోధనుడు నూతనంగా ఒక సభామంటపాన్ని 


ఇంద్రప్రస్థం 


అ కా py ry ఫ్య = . 7 
PE MN ne లంతా WE Mee 
ia ae 


Zap 


నిర్మించాడు. మీరందరూ ద్రౌపదితో హస్తినాపురానికి 
వచ్చి, నీకు ప్రియమైన జూదక్రీడలో పాల్గొనాలని 
ధృతరాష్ట్రుని సందేశం” అన్నాడు. 

ఆ వార్త వినగానే యుధిష్టిరుడు తత్తరపాటు 
చెంది, “మహాత్మా! జూదం ఎప్పుడూ కలహంతో 
ముగుస్తుంది. వివేకవంతుడు దాని దగ్గరకుపోడు. 
జూదమాడటం తగినదేనా? మీ అభిప్రాయం ఏమిటి?” 
అంటూ (ప్రశ్నించాడు. 


“జూదం ఎలాంటి వినాశనకారో అందరికీ 
తెలిసిన విషయమేగదా! నేను సాధ్యమైనంతవరకు 
నచ్చచెప్పినా నా మాట వినకుండా ధృతరాష్ట్రుడు, నిన్ను 
ఆహ్వానించడానికి నన్ను ఇక్కడకు పంపించగా నేను 
వచ్చాను. నీ ఇష్టప్రకారం నువ్వు చేయి” అన్నాడు 
విదురుడు. 

ధర్మరాజు ఆ హెచ్చరికను కూడా లెక్కచెయ్యక, 
QO EDO ఆదేశాన్ని పాటించాలి అన్న ఏకైక తలంపుతో 
తన తమ్ముళ్ళతో, పరివారంతో హహ్హూపూనికి బయలుదేరాడు. 

9 


దుర్కోధనుడు తన దురదృష్టాన్ని. 
కానితెచ్చుకొకేవడం 


హస్తినాపురాన్ని చేరుకోగానే పాండవులు 
ధృతరాష్రుని మందిరానికి వెళ్ళి పెద్దలందరికీ 
నమస్కరించి, ఆసీనులయ్యారు. ముందుగా శకుని 
“ధర్మరాజా! ఈ సభ నిండుగా ఉన్నది. వెంటనే జూదక్రీడ 
ప్రారంభిద్దాం” అన్నాడు. దానికి ధర్మరాజు “జూదం 
మహాపాపకార్యం. నీతినియమాలు లేనిది, వినాశనకారి. 
మమ్మల్ని మోసంతో ఓడించడానికి ఎందుకింత 


CA 
soe 


14 బాలల మహాభారతము 
eras eng) 


కుతూహలపడుతున్నావు” అని అడిగాడు. “ధర్మరాజా! 
ఇద్దరు యుద్ధం చేస్తే వారిలో బలసంపన్నుడే గెలుస్తాడు, 
ప్రత్యర్థిని ఓడించడం క్రీడలో సహజమేకదా! నువ్వు నాతో 
ఆడడానికి భయపడితే, నువ్వు పాల్గొనవద్దు” అన్నాడు 
శకుని. అప్పుడు ధర్మరాజు “ఓ శకునీ! వెనుదీయడానికి 
నేను పిరికి పందను కాను. విధి బలీయం, నే నెవఠితో 


ఆడాలి?” అని అడిగాడు. 


వెంటనే దుర్యోధనుడు “ధర్మరాజా! మామామ 
శకుని నా తరుఫున ఆట ఆడతాడు” అన్నాడు. “ఒకరి 
తరుఫున మరొకరు ఆడడం న్యాయం కాదు. కాని నువ్వు 
పట్టుబడితే, నేను ఈ నియమాన్ని ఉల్లంఘించడానికి 
సిద్ధమే. ఆట ప్రారంభిద్దాం” అన్నాడు ధర్మరాజు. 


భీష్ముడు, ద్రోణుడు, కృపుడు మొదలైన 
పెద్దలెందరో అక్కడ కూర్చుని బాధతో ఆటను 


See 


చూస్తున్నారు. ధర్మరాజు మొదట రత్నాల కడియాలు 
మణిహారాలు పణంగా పెట్టాడు. కపటి శకుని పాచికలు 
విసిరి వాటిని గెలుచుకున్నాడు. తరువాత ధర్మరాజు తన 
కోశాగారాన్నంతా పణంగా పెట్టాడు. ఈసారీ శకునే 
గెలిచాడు. శకుని వేస్తున్నవి మంత్రించిన పాచికలు 
కాబట్టి కపటంగా ప్రతిసారీ ధర్మరాజుని ఓడించాడు. 
తన సంపదలను, తన సామ్రాజ్యాన్ని, తన పరివారాన్నీ, 
ఒక్కొక్కరిగా తన తమ్ముళ్ళను, చివరికి తననుకూడా 
కోల్పోయి ఇంకా పణంగా పెట్టడానికి ఏమీ లేదని 
ధర్మరాజు అన్నాడు. అప్పుడు శకుని “ఏం, ద్రౌపదిని 
మరిచిపోయావా?” అన్నాడు. చివరికి ద్రౌపదిని కూడా 
కోల్పోయాడు. 


పాండవులు భార్యతోసహా తనకు 
బానిసలయ్యారనే గర్వం ఒక్కసారిగా కళ్ళు కప్పి, 


త ene 
దుర్వోధనుడు తన దురదృషాన్ని కొనితెచుకోవడం 15 
కద్‌ DRY కొనితెచ్చుక్‌ వడ 


దుర్యోధనుడు ద్రౌపదిని తన అంతఃపురాన్ని శుభ్రం 
చేయడానికి పిలుచుకురమ్మని, విదురుడితో చెప్పాడు. 


సభ నలుమూలలనుండి సిగ్గుచేటు” సిగ్గుచేటు” 
అనే కేకలు వినవచ్చాయి. దుర్యోధనుడి అహంకారం 
విదురుడు సహించలేక “దుర్యోధనా! అహంకారంతో 
నీ గోతిని నువ్వే తవ్వుకుంటున్నావని మరిచిపోకు. చేతిని 
నాగుపాము పుట్టలో తెలిసే ఎందుకుపెడుతున్నావు?” 
అని అడిగాడు. 


కాని విదురుని నీతివాక్యాలు దుర్యోధనుడికి 
తలకెక్కలేదు. దుశ్శాసనుని వైపు తిరిగి “ఆ ద్రౌపదిని 
ఈడ్చుకునిరా!” అన్నాడు. వెంటనే దుశ్శాసనుడు ద్రౌపది 
వద్దకువెళ్లి “మా రాజు నిన్ను సభకు తీసుకురమ్మన్నాడు. 
మర్యాదగా వస్తావా? రావా? నీవిప్పుడు మా దాసివి” 
అన్నాడు. 

ఈ మాటలు విన్న ద్రౌపదికి తన కాళ్ళక్రింది 
నేల కుంగిపోతున్నట్టనిపించి బిగ్గరగా విలపిస్తూ, తాను 
సురక్షితంగా ఉండగల గాంధారి మందిరం వైపు 
పరుగెత్తింది. కానీ దుశ్శాసనుడు ఆమెను వదిలిపెట్టక 
“ఎక్కడకు వెళ్తున్నావు” అంటూ ఆమె శిరోజాలు పట్టుకుని 
సభలోకి ఈడ్చుకు వచ్చాడు. ఆమె విడిపోయిన 
శిరోజాలతో, వివర్ణమైన ముఖంతో పరాభవంతో 


తలలువంచి కూర్చున్న భర్తలను చూసి “భరత చక్రవర్తి 
వంశంవారు తమ క్షత్రియ ధర్మాన్ని ఇలా జూదంలో 
మంటగలపడమా? ఇంతమంది కురువృద్దులూ, పెద్దలూ 
తమ కళ్ళ ముందే నన్ను ఈ దుర్మార్గుడు ఈడ్చుకు 
రావటం చూస్తూ మాట్లాడకుండా ఊరకున్నారే! నా 
(ప్రశ్నకు జవాబు చెప్పగలవారు ఈ సభలోనే లేరా? నన్ను 
పణంగా పెట్టడానికి నా భర్తకు హక్కు ఉందా?” అని 


అడిగింది. 


సభలో అందరూ తలలు దించుకొని నిశ్శబ్దంగా 
కూర్చున్నారు. ఆమెకు బదులు చెప్పే ధైర్యం ఎవరికీ 
లేకపోయింది. చివరికి భీష్ముడు “మహాసాధ్వీ! ధర్మం 
అత్యంతసూక్ష్మమైనది. దానిని అర్ధం చేసుకోవటం ఎంతో 
కష్టం. నీ ప్రశ్నకు నేను జవాబు చెప్పలేకపోతున్నాను” 
అన్నాడు. ఏకధాటిగా విలపిస్తూ, నిస్సహాయంగా తన 
పతుల వైపు చూస్తున్న ద్రౌపదిని నానా దుర్భాషలూ 
ఆడాడు దుశ్శాసనుడు. భీముడు ఇక సహించలేక 
ధర్మరాజుని చూస్తూ “అన్నా! నువ్వు సామ్రాజ్యాన్నంతా 
కోల్పోయినపుడు బాధపడలేదు. మమ్మల్ని 


కోల్పోయినప్పుడు కూడా నాకు కోపం రాలేదు. కానీ 
ద్రౌపదిని పణంగా పెట్టటం మన్నించరాని పాపం” 
అంటూ “సహదేవా! నిప్పు తీసుకురా! ఇలాంటి పాపం 
చేసిన అన్న చేతులను కాల్చాలి” అన్నాడు. 


16 బాలల మహాభారతము 


కానీ అర్జునుడు కలుగచేసుకొని “అన్నా కోపం 
చూపడానికి ఇది సమయం కాదు. ధర్మజుడు మనకు 
అన్న ఆయన మాటకు కట్టుబడి ఉండటం మన 
కర్తవ్యం” అంటూ ఎలాగో భీముణ్ణి శాంతపరిచాడు. 


ఇదివరకు తనను కించపరచిన పాండవులను 
అగౌరవపరచడానికి ఇదే తగిన సమయం అని గ్రహించిన 
SQM, దుశ్చాసనుడితో “PHOS సహా పాండవులందరి 
వస్త్రాలను తీసివేయించు” అన్నాడు. పాండవులు తమ 
రాజోచితమైన, వస్త్రాలను తీసి కిందవేశారు. అందరి 
ముందు (ద్రౌపది ధరించిన వలువలను దుశ్శాసనుడు 
లాగివేయసాగాడు. (ద్రౌపది దీనంగా Xow 
కలయచూసింది. తనను కాపాడే నాథుడే లేడు. ఇక 


5 
HYD అహేతుక కృప 17 
OS)B ఫ్రీ 


ఆర్తత్రాణపరాయణుడు ఆ శ్రీకృష్ణుడే తనను రక్షించాలి 
అని ఎలుగెత్తి శ్రీకృష్ణుని ప్రార్థించినది. “హే గోవిందా! 
ఆపద్భాంధవా! నువ్వు తప్ప ఈ అనాథను రక్షించే 
వారెవ్వరూ లేరు. దీనబంధూ! నా మానం కాపాడు” 
అంటూ ఆర్తితో ప్రార్థిస్తూ కళ్లు మూసుకుంది. 
ఆపద్భాంధవుడైన శ్రీకృష్ణుడు ఆమె మొరను 
విన్నాడు. జరిగింది. 
దుశ్శాసనుడు ఆమె చీరను విప్పుతూ ఉన్నాడు. ఆశ్చర్యం! 
ఆ చీరకు అంతమేలేదు. లాగేకొద్దీ ఆ చీర వస్తూనే ఉంది. 
ఒక వైపు అది గుట్టలాగా పెరిగిపోతూ ఉంది. చివరకు 
దుశ్శాసనుడు అలసిపోయి, క్రిందపడిపోయాడు. ఈ 
అద్భుతం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. 
ఆపద్భాంధవుడైన భగవంతుడు తన భక్తులను ఎప్పుడూ 
ఆదుకుంటాదని ఈ సంఘటన చక్కగా నిరూపించింది. 


అప్పుడు ఒక అద్భుతం 


భీముడు తమ కళ్ళ ముందు తమ భార్యను 
హేయమైన పరాభవానికి గురిచేస్తున్న దుశ్శాసనుణ్ణి చూసి 
పళ్ళు కొరుకుతూ భీకరంగా ప్రతిజ్ఞ చేశాడు. 
“కురువృద్దులూ, పెద్దలూ, బంధువులూ అందరూ వినండి! 
ఇలాంటి మాటలు మీరు ఇంతవరకు విని ఉండరు. 


eee: Fe 
ES TIER 


ఇకముందు ఎవరూ ఇలాంటి మాటలు పలకరు. రాబోయే 
యుద్ధంలో ఈ దురాత్ముడు దుశ్శాసనుని రొమ్మును నా 
చేతులతో చీల్చి, రక్తాన్ని తాగుతాను. ఇలా చెయ్యలేకపోతే 
నేను నా తండ్రులకు తప్పి పుట్టినవాడినవుతాను.” ఈ 
భీమ ప్రతిజ్ఞకు సభంతా స్తంభించిపోయింది. 
దుర్యోధనుడి ఈ పాపకార్యమే కాలక్రమంలో 


కురువంశం సర్వనాశనం కావడానికి మూలకారణంగా 
పరిణమించింది. 


దుర్యోధనుడు 'తొడమీద కూర్చుందువుగానిరా” 
అంటూ ద్రౌపది కేసి కన్నుగీటాడు. దాన్ని చూసి భీముడు 
సింహంలా లేచి నిలబడి, క్రోధంతో, భీకరంగా 
“రాజగర్వం నెత్తికెక్కింది వీడికి, ద్రౌపదిని తొడ మీదికి 
పిలుస్తున్నాడు దురాత్ముడు. యుద్ధంలో నా గదతో వీడి 
తొడలు విరగ్గొట్టకపోతే నా పూర్వులు పోయిన 
పుణ్యలోకాలకు నేను పోలేను” అని గర్జించాడు. 

భీముని ప్రతిజ్ఞలు విని ధృతరాష్ట్రుడు భయపడి 
దుర్యోధనుని బానిసత్వం నుండి పాండవులను 
విడుదలచేయడమే సర్వ (్రేయస్మరమైనదని భావించి, 
ధర్మరాజు జూదంలో కోల్పోయినదంతా అతడికి తిరిగి 
ఇచ్చి వేశాడు. 


1D Dee తలగె జeూాదమాడటం 


తరువాత ధర్మరాజు తన తమ్ముళ్ళతోను, 
భార్యతోను ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు. తమ 
ప్రయత్నమంతా బూడిదెలో పోసిన పన్నీరైనదే అనుకొని 


18 బాలల మహాభారతము 
erase eng) 


దుర్యోధనుడు, కర్ణుడు, శకుని మరోఎత్తు వేశారు. తీయని 
మాటలతో ధృతరాషుని సమీపించి “పాండవుల్ని ఇలా 
వదిలివేస్తే వారు మనల్ని సర్వనాశనం చేస్తారు. ద్రౌపదికి 
మేము చేసిన అవమానం మరచిపోరు. మమ్మల్ని ఏనాటికీ 
క్షమించరు. ఇక మేము బ్రతికి ఉండాలంటే మరల 
జూదమాడటమే మార్గం. ఈ సారి జూదంలో ఓడినవారు 
పన్నెండు సంవత్సరాలు వనవాసం చేసి, ఎవరికంటికి 
కనబడకుండా ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలన్న 
నియమం పెట్టుకుందాం. మనమే గెలిచి వారిని 
అడవులకు పంపించి ఆ పదమూడేళ్లకాలంలోను 
మన సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకుందాం” అంటూ 
అనేక విధాల నచ్చచెప్పారు. 

ధృతరాష్ట్రుడు మళ్ళీ దూతను పంపి పాండవులను 
పిలిపించాడు. విదురుడు, ద్రోణుడు మొదలైన పెద్దలు 
ఎంతగా వారించినా, అంధరాజు పట్టించుకోలేదు. శకుని 
ఈసారి గురించి _ వివరించినప్పుడు 
ఓడిపోయినవారు అజ్ఞాతవాసంలో వారి ఉనికి తెలిస్తే 
అందుకు శిక్షగా మళ్ళీ పన్నెండేళ్ళు వనవాసం 
చెయ్యాల్సివుంటుందని చెప్పాడు. 


పందెం 


జూదం ప్రారంభమైంది. ఈ సారి కూడా శకునే 
గెలిచాడు. పాండవులు వనవాసం వెళ్ళడానికి 
సిద్ధమయ్యారు. అప్పుడు దుశ్శాసనుడు “ఇప్పటినుండి 
దుర్యోధనుని ఏకఛత్రాధిపత్యం ప్రారంభమయింది. 
పాండవుల ఆధిపత్యం ముగిసింది” అన్నాడు. ఆ మాటలు 
విన్న భీముడు కోపోద్రిక్తుడై అతడి వైపు తిరిగి “నువ్వు 
ఇలాంటి మాటలతో మా గుండెలను గుచ్చినట్లు, 
రణరంగంలో నీ గుండెను నేను చీలుస్తాను” అన్నాడు. 
దుర్యోధనుడు పాండవులు వెళుతూ ఉండగా, భీముని 
నడకను తాను అనుకరిస్తూ వెక్కిరించాడు. అప్పుడు 
భీముడు “దుర్మార్గుడైన ఈ దుర్యోధనుణ్ణి నా 
గదాఘాతంతో చంపి, క్రిందపడవేసి తల మీద తన్నుతాను. 
దుశ్చాసనుణ్ణి చంపి వాడి రక్తం తాగుతాను. అర్జునుడు, 
SB హతమారుస్తాడు. సహదేవుడు కుటిల శకునిని 


Pig 


వధిస్తాడు. సూర్యుడు తన వేడిమిని కోల్పోయినా, 
హిమాలయాలు తన చోటు మారినా, చంద్రుడు తన 
చల్లదనాన్ని కోల్పోయినా మా ప్రతిజ్ఞలను నెరవేర్చడంలో 
మేం తప్పక సఫలీకృతులమౌతాం” అన్నాడు ఆక్రోశంతో. 

ఉనను ఇప్పుడు మీ అందరి వద్దా సెలవు 
తీసుకుంటున్నాను. వచ్చిన తరువాత మళ్లీ కలుస్తాను” 
అన్నాడు ధర్మరాజు. 


ద్రౌపది కుంతీదేవి వద్దకు వెళ్ళి ఆశీర్వచనం 
పొందింది. ద్రౌపదితో పాండవులు వెళ్లిపోయాక, బెంగపడ్డ 
HEED పాందవులు నగరం DBD ఏ వైపు వెళ్ళారో 
అని విదురుణ్ణి వివరించమన్నాడు. 

అప్పుడు విదురుడు ఇలా చెప్పాడు: “వస్త్రాన్ని 
ముఖంమీద కప్పుకొని ధర్మరాజు వెళ్లాడు. రెండు చేతులూ 
చాచి భీముడు వెళ్ళాడు. ఇసుక చల్లుకుంటూ అర్జునుడు 
వెళ్లాడు. ఒంటినిండా బూడిదపూసుకుంటూ నకులుడు 
వెళ్లాడు. సహదేవుడు సిగ్గుతో తలవంచుకొని వెళ్లాడు. 
వికారంగా తలవిరబోసుకొని, దుఃఖిస్తూ ద్రౌపది వెళ్ళింది. 
అప్పుడు ఆకాశంలో మబ్బులు లేకుండానే మెరుపులు 
మెరిసాయి. హఠాత్తుగా భూమి కంపించింది. ఇలాంటి 
చెడు శకునాలు నీవు దురాలోచనతో చేసినదానికి 
పర్యవసానంగా జరుగబోయే కురువంశ సర్వనాశనానికి 
పలుకుతున్నాయి.” వారు 
మాట్లాడుకునేటప్పుడు దేవర్షి నారదుడు అక్కడికి వేంచేసి 
“వచ్చే పద్నాలుగో సంవత్సరంలో అత్యంత భయంకరమైన 
భారత జరుగుతుంది. దుర్మార్గుడైన 
దుర్యోధనుని కారణంగా కురువంశం 
సర్వనాశనమౌతుంది. భీమార్జునుల పరాక్రమంతో 
పాండవులు విజయం సాధిస్తారు” అంటూ వెళ్లిపోయాడు. 
అప్పుడు ద్రోణాచార్యుడు దుర్యోధనుని దుష్టచర్యలతో 
జరుగబోయే విపరీతాల గురించి ధృతరాష్రుజ్ఞి 
హెచ్చరించాడు. ధృతరాషుడు భయంతో, దుఃఖంతో 
కూలబడిపోయాడు. 


నాంది ఇలా 


సంగ్రామం 


సభాపర్వం సమాప్తం 


అరణ్య పర్వం 


అంక్షయపాత 


పాండవులు ద్రౌపదితో అడవులకు 
బయలుదేరారు. ప్రజలు భీష్మద్రోణ విదురులను నిందిస్తూ 
పాండవులతో పాటు బయలుదేరారు. ప్రజల ఆదరం 


C= 
Or “ETB 


ME 
LLL 


\ 


py) 


చూసి ధర్మరాజు చలించి, A \ 

వారిని తిరిగివెళ్ళమని కోరాడు. } kr 
అందరూ దుఃఖిస్తూ | 
హస్తినాపురానికి తిరిగి a X 


వెళ్ళిపోయారు. తరువాత పాండవులు తమ 
రథాలను గంగాతీరం వైపు మళ్ళించి, గంగా స్నానం 
చేసి ఆ రాత్రి అక్కడే గడిపారు. మరునాడు ఎంతోమంది 


ily 


బ్రాహ్మణులు పాండవులతోపాటు 
చేయడానికి వచ్చారు. కానీ ధర్మరాజు “నా ప్రార్థన 
మన్నించి మీరు తిరిగి వెళ్ళండి. నేను ఇప్పుడు 
మునుపటిలా మిమ్మల్ని పోషించలేను, మేము ఎలాగో 
కందమూలాలు తిని అరణ్యవాసం పూర్తిచేసుకొంటాము” 
అన్నాడు. కానీ బ్రాహ్మణులు పట్టుబట్టారు, పాండవులతో 
పాటు కష్టాలలో పాలుపంచుకోవడానికి సిద్ధంగా 
ఉన్నారు. ఇంతమందికి ఆహారం ఎలా సమకూర్చగలమని 
ధర్మరాజు చింతించి తన తమ్ముళ్ళతోను, గురువు 
ధౌమ్యుడితోను ఈ సమస్య గురించి చర్చించాడు. 


అరణ్యవాసం 


అప్పుడు ధౌమ్యుడు ధర్మరాజుతో “నువ్వు 
సహాయార్థం సూర్యదేవుని ఉపాసించు. సూర్యుడే ఆహారం 
సృష్టిస్తాడు. ప్రపంచంలోని సంపదకంతా కర్త ఆతడే. 
అందువల్ల అతడిని ఉపాసిస్తే నీ కోరిక నెరవేరుతుంది” 
అన్నాడు. ధౌమ్యుని ఉపదేశం అక్షరాల పాటించి ధర్మరాజు 
అత్యంత భక్తిశ్రద్ధలతో సూర్యదేవుని పూజించాడు. 
సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. “నీ తపస్సుకు 
సంతోషించాను. నీ పన్నెండేళ్ల 
వనవాసంలో, d 


20 


వంటఖఇల్లు తరుగు లేకుండా ఉంటుంది. కందమూలాలూ, 
కాయగూరలూ అన్నీ ద్రౌపది చేతిలో దివ్యంగా నాలుగు 
రకాల వంటకాలౌతాయి. ఇదిగో ఈ రాగిపాత్ర తీసుకో. 
ఇది అక్షయపాత్ర. ఎంతమందికి వడ్డించినా దీనికి 
తరుగంటూ ఉండదు. (ద్రౌపది ఆ పాత్రనుండి ఆహారం 
స్వీకరించిన తరువాత ఆ రోజుకు పాత్ర ఇక ఆహారం 
ఇవ్వదు. మరల మరుదినం అది అక్షయంగా ఆహారం 
సమకూరుస్తుంది” అంటూ అక్షయపాత్రను ధర్మరాజుకు 
అందజేసి సూర్యదేవుడు అంతర్జానమయ్యాడు. ధర్మరాజు 
ఆ అక్షయపాత్రను ద్రౌపదికిచ్చాడు. ద్రౌపది స్వల్పంగా 
ఆహారం వండి అందులో వేసింది. మరుక్షణమే రకరకాల 
ఆహారపదార్ధాలు అందులో నుండి పుట్టుకొచ్చాయి. 
ద్రౌపది బ్రాహ్మణులందరికీ తృప్తిగా భోజనం పెట్టింది. 
పాండవులందరూ భోజనం చేశాక, (ద్రౌపది కూడా 
భోజనం చేసింది. అంతటితో ఆనాటికి ఆ పాత్ర పని 
ముగిసింది. 


తరువాత ధర్మరాజు, ధౌమ్యుడు మొదలైన 


బ్రాహ్మణోత్తములతో కామ్యక వనానికి 
ప్రయాణమయ్యాడు. 
2 
ఇటురుటు, వంందడవు్రుల వద్దకు వెళ్ళిడం 
పాండవులు వనవాసానికి _ వెళ్లిపోయాక 


Sor (Ke విదురుణ్ణి పిలిచి “ఇప్పుడేం చెయ్యాలి?” 
అని అడిగాడు. వివేకవంతుడైన విదురుడు “మహారాజా! 
నేను సలహా ఇవ్వగలను కానీ, అది మీకు నచ్చదని 
నాకు బాగా తెలుసు. పాండవులను పిలిచి వారి రాజ్యం 


a= 


A = 
=< a : . QS, a 


బాలల మహాభారతము 
eras eng) 


ages నను Be = (= 


“Se al హ్‌ 
రార fa Re S Gey 
+ (= > 
SN aad 


Ping 


వారి కిచ్చెయ్యి. ఇలా నువ్వు చెయ్యకపోతే కురువంశ 
సర్వనాశనం చూడడానికి సిద్ధపడి ఉండు. ఇదేనా ఉద్దేశం! 
తర్వాత నీ ఇష్టం” అన్నాడు. 

విదురుని పలుకులు ధృతరాషుడికి 
ములుకుల్లా గుచ్చుకున్నాయి. అతడు ఉక్రోషంతో 
“నువ్వెప్పుడూ పాండవ పక్షపాతివే! పాండవులకోసం నా 
బిడ్డలను వదలుకోమంటావా? నన్ను 
సముదాయించడానికి బదులు నీ మాటలతో నన్ను 
బాధ పెడుతున్నావు. అసాధ్యమైన దానిని 
చేయమంటున్నావు. ఇక నా మొహం చూడకు. ఇక్కడ 
నుండి వెళ్లిపో” అన్నాడు. ఆ మాటలు వినగానే విదురుడు 
కట్టుగుడ్డలతో కామ్యక వనానికి వెళ్ళిపోయాడు. 


పాండవులు విదురుని ఎంతో సత్మారపూర్వకంగా 
ఆహ్వానించారు. విదురుడు పాండవుల స్థితిని చూసి కంట 
తడిపెట్టాడు. ధృతరాష్రుడితో తన అభిప్రాయభేదం 
గురించి చెప్పాడు. “ఆయన వెళ్లిపొమ్మంటే వచ్చేశాను” 
అన్నాడు. 

విదురుడు వెళ్లిన తరువాత పశ్చాత్తాపపడి 
DHS స్పృహతప్పి పడిపోయాడు. కొంతసేపటికి 
తెప్పరిల్లి సంజయుణ్జి పిలిపించి “నువ్వు తక్షణం వెళ్ళి 
విదురుణ్ణి పిలుచుకురా. అతడు మూర్తీభవించిన 
ధర్మదేవత” అంటూ విలపించసాగాడు. వెంటనే 
సంజయుడు వెళ్ళీ విదురుణ్ణి కలుసుకొని ధృతరాషుని 
నిస్సహాయ పరిస్థితి గురించి తెలిపాడు. విదురుడు 
పాందవులను ఆశీర్వదించి, ధృతరాషునిపై తనకున్న 
(ప్రేమకొద్ది తక్షణమే హస్తినాపురానికి తిరిగి వచ్చేశాడు. 


స్‌ = “ | = | వసి 


“మేత్రేయుని శాపం | 2] 

lems cage) 
3 ధృతరాష్టుని వద్దకు SY “నీవు పాండవులను అడవుల 
మెతేయుని -ఈాపం పాలుచేసి, ఇప్పటికే నీకు, నీ వంశానికీ ఎంతో అనర్థం 


విదురుడు తిరిగి రావడం దుర్యోధనుడికి నచ్చక 
వెంటనే దుశ్శాసన, కర్ణ శకునులతో చర్చ జరిపాడు. 
“విదురుడు పాండవుల దగ్గరకువెళ్ళి వెంటనే తిరిగి 
వచ్చేశాడు. దానికి కారణం తెలియదు. బహుశా 
డవులను పిలిచి, వారి రాజ్యం వారికి 
ఇప్పించివెయ్యాలని మా తండ్రిని ఒప్పించి ఉందవచ్చు. 
ండవులు తిరిగి వచ్చిన పక్షంలో 


ఏ కారణం 


నేను ఆత్త ంటాను” అన్నాడు. అప్పుడు 
కర్ణుడు “ వస్తే మరల జూదంలో ఓడిస్తాం, 
లేకపోతే ౩ తురంగబలాలతో వెళ్ళి వారిని 
ఎదుర్శొని నికి పంపుదాం” అన్నాడు. ఈ 
సలహాకు ఒప్పుకొన్నారు. పాండవులపై 
దాడిచేయడ ఎంచుకున్నారు. అదే సమయానికి 


అక్కడికి 3 , వచ్చి, వారిని వారించాడు. 


ree అ nT 0 


మూటకట్టుకున్నావు. అడవుల్లో ఉన్న పాండవులు 
పదమూడు సంవత్సరాలు ఈ ద్వేషాగ్నిని బాగా 
రగిలింపజేసి, తమ అరణ్యవాసం ముగియగానే, తిరిగి 
వచ్చి ఈ భూమండలాన్నే భస్మంచేస్తారు. ఈ అన్యాయానికీ 
నీవే కారకుడివి. నీ కుమారుని అదుపులో 
ఉంచుకోలేకపోతే నీ వంశమే సర్వనాశనమైపోతుంది, 
జాగ్రత్త!” అంటూ హెచ్చరించా! 

వ్యాసుడు వెళ్ళిపోయిన తరువాత Hwa 
మహర్షి హస్తినాపురం వచ్చాడు. ఆయన కామ్యకవనం 
నుండి వస్తున్నాడని తెలుసుకొని ధృతరాష్రుడు పాండవుల 
క్షేమం గురించి విచారించాడు. అప్పుడు మైత్రేయుడు 
“పాండవులను కలుసుకున్న తర్వాతనే మీ వద్దకు వచ్చాను. 
నీవు పాండవులకు చాలా అన్యాయ 
తర్వాత దుర్యోధనుడితో “నీ మంచికోసమే చెబుతున్నాను. 


౦ చేశావు” అన్నాడు. 


22 బాలల మహాభారతము 
eras eng) 


పాండవులు సాటిలేని పరాక్రమవంతులు. వారు ఇప్పటికే 
అవలీలగా _ బకాసురుణ్ణ్జీ, _హిడింబుణ్లీ, కిమ్మీరుణ్ణీ 

(3) (3) (3) 
వధించారు” అన్నాడు. 


మైత్రేయుడు చెబుతున్నంత సేపూ దుర్యోధనుడు 
పెడసరంగా ముసిముసిగా నవ్వుతూ SOS eS Gen 
కిందరాస్తూనే ఉన్నాడు. తొడల మీద చేతో తాళం వేస్తూ 
కూర్చున్నాడు. దానితో మైత్రేయుడు ఆగ్రహించి “ఈ 
పెడసరానికి ప్రతిఫలం అనుభవిస్తావు. యుద్ధంలో 
భీముడు తన గదతో నీ తొడలు విరగ్గొట్టినప్పుడు నీకు 
మరణం కలుగుతుంది” అంటూ ఘోరంగా శపించాడు. 
మైత్రేయుని శాంతింపచెయ్యడానికి 
కాళ్ళావేళ్ళాపడ్డాడు. ముని కొంత 
“పాండవులతో స్నేహం చేసుకొంటే నా శాపం 
తప్పుతుంది. లేకపోతే నా శాపానికి తిరుగులేదు” 
అన్నాడు. 

ధృతరాషుడు భీముడు వధించిన కిమ్మీరుణ్ణి 
గురించి తెలుసుకోవాలని, విదురుణ్ణి వివరించమన్నాడు. 
అప్పుడు విదురుడు ఇలా చెప్పాడు: “అది భీముడు 
వీరవిహారం చేసిన కథ. పాండవులు కామ్యక వనం 
చేరిన అర్ధరాత్రివేళ aS రాక్షసుడు వాళ్ళకు 
ఎదురయ్యాడు. మహాకాయుడుగా పెద్దపెద్ద కోరలతో 
చూడడానికి ఎంతో భయంకరంగా ఉన్నాడు. ధర్మరాజు 
eSB ప్రశ్నిస్తే అందుకు ఆ రాక్షసుడు “నన్ను 
కిమ్మీరుడంటారు. బకాసురుడి తమ్ముణ్ణి. ఈ వనంలో 
ప్రవేశించిన మనుష్యుల్నీీ మృగాల్నీ చంపి తినడమే నా 
పని. మీరెవరు?” అని గద్దించాడు. ధర్మరాజు తమను 
గురించి చెబుతూ భీముడి పేరు చెప్పగానే కిమ్మీరుడు 
ఎగిరి గంతేశాడు. “హిడింబ, బకాసురుల వధకు 
ప్రతీకారం కోసం ఇంతవరకు కాచుకుని ఉన్నాను. నా 
మిత్రుడైన హిడింబుణ్ణి, నా అన్న బకాసురుణ్ణి చంపిన 
భీముణ్ణి హతమార్చి, పగతీర్చుకొంటాను” అంటూ 
ముందుకు వచ్చాడు. భీముడు ఒక పెద్ద వృక్షాన్ని 
ఊడబెరికి ఆ రాక్షసుడితో యుద్దానికి దిగాడు. వారి 


ధృతరాష్రుడు 


శాంతించి 


| 


మధ్య ఘోరయుద్ధం జరిగింది. చివరకు భీముడు 
యమదండాల్లాంటి చేతులతో వాడి నడుమూ, కంఠమూ 
పట్టుకొని నేల మీద పడవేసి బకాసురుణ్జి చంపినట్లే 
కిమ్మీరుణ్ణి వధించాడు.” ఈ కథ విన్న కౌరవుల గుండెల్లో 


రాయి పడింది. 


4 
చక్పమ్లుని ఖాగ్డానం 
శ్రీకృష్ణుడు పాండవులు తమ రాజ్యం కోల్పోయి 
అడవుల్లో ఉన్నారని వినగానే కామ్యకవనానికి 
బయలుదేరాడు. యాదవులూ, వృష్టికులూ, భోజులూ, 
అంధకులూ అందరూ ఆయనతో వచ్చారు. పాంచాలం 
నుండి ద్రౌపది సోదరుడు ధృష్టద్యుమ్నుడు వచ్చాడు. 
పాండవుల అవస్థను చూసి శ్రీకృష్ణుడు సహించలేక 
కోపంతో కాలరుద్రునిలా “దుర్యోధనుడు, దుశ్శాసనుడు, 
SHH, శకుని వీళ్ల రక్తంతో భూదేవికి తర్పణం చేద్దాం. 
వీరందరిని వధించి సమస్త సామ్రాజ్యానికీ ధర్మరాజునే 
సామ్రాట్టుని చేద్దాం” అంటూ పిడుగులా ఉరిమాడు. 
“ధర్మరక్షణకు దుష్టసంహారం తప్పనిసరి” అన్నాడు. 


శ్రీకుషుని వాగానం 28 
ఆకలే సనా 


అర్జునుడు, కృష్ణుణ్ణి శాంతపరిచి క్రిందటి 
జన్మలలో శ్రీకృష్ణుడు జగద్దితార్థం చేసిన అనేక లీలలను 
నారదుని ద్వారా విన్నానని చెప్పాడు. అర్జునుని స్తోత్రంతో 
శాంతించిన శ్రీకృష్ణుడు “అర్జునా! నువ్వు నేనూ ఒకటేగా” 
అన్నాడు చిరునవ్వుతో. “మనం ఆదిపురుషులమైన 
నువ్వు నరుడివి, నేను 
నారాయణుబ్లి. నువ్వు వేరు, నేను వేరు కాదు. అందుచే 
నీ మిత్రుడే నా మిత్రుడు; నీ శత్రువే నా శత్రువు. 
జగద్ధితార్థమే మనం జన్మను స్వీకరించాం” అన్నాడు. 


నరనారాయణులం. 


ఆ సమయంలో ద్రౌపదివచ్చి శ్రీకృష్ణుని ముందు 
నిలబడి కోపంతో “నువ్వు (ప్రజాపతివని 
మహర్షులంటారు. ఈ ప్రపంచ సృష్టికర్తవు, మహావిష్ణువు, 
సనాతన పురుషుడవు. సకల జీవరాసుల ప్రభువు. నా 
పట్ల నీకెంతో వాత్సల్యముంది. కాబట్టి నా మనస్సులోని 
విషయాలు చెబుతున్నాను. ఓ కృష్ణా! నన్ను ఎంత 
దారుణంగా సభకు ఈడ్పుకొచ్చారు? వీరాధివీరులైన 
భీమార్జునులు నేను ఆక్రోశిస్తూంటే కదలనైనా కదలలేదు. 
ఎవరికి (ప్రయోజనం? 
అన్నదమ్ములున్నారు, కొడుకులున్నారు, బంధువులున్నారు. 


వీరి బాహుబలం వల్ల 


ఇందరూ ఉన్నా నేను దిక్కులేనిదాన్నే అయ్యాను. నా 
పరాభవానికి ప్రతీకారం లేదా?” అంటూ వెక్కివెక్కి 
ఏద్చింది. ఆమెను ఓదారుస్తూ “చెల్లీ! నీవిప్పుడు దీనంగా 
విలపిస్తున్నట్లే నీ పరాభవానికి కారకులైన వారి భార్యలు 
రణభూమిలో వారి భర్తల మృతదేహాలను చూసి 
విలపిస్తారు. నా పలుకులు అక్షరాల నిజమని నమ్ము. 
నీవు మహారాణివౌతావు” అన్నాడు కృష్ణుడు. అప్పుడు 
అర్జునుడు “అవును ద్రౌపదీ! శ్రీకృష్ణుడు అన్నది తప్పక 
జరుగుతుంది, విలపించకు” అన్నాడు. 

అప్పుడు ధృష్టద్యుమ్నుడు న్‌ ద్రోణుణ్ణి 
చంపుతాను. శిఖండి భీష్ముణ్ణి, భీముడు దుర్యోధనుణ్ణి, 
అర్జునుడు కర్ణుణ్ణి చంపుతారు,” అంటున్నప్పుడు అందరూ 
శ్రీకృష్ణుని వైపు చూశారు. 

శ్రీకృష్ణుడు వారి వంక చూస్తూ ఇలా అన్నాడు. 
నేను ద్వారకలో ఉండివుంటే ఇలా జరిగివుండేదికాదు. 
జూదంతో సంభవించే అనర్థాలను గురించి వివరించి, 
దానిని నివారించేవాణ్ణి. .@ సమయంలో నేను 


శిశుపాలుడి సోదరుడైన్మసాల్వుని వధించి ద్వారకకు తిరిగి 
వచ్చినప్పుడు మీకు సంభవించిన అనర్థం తెలిసింది. 
dls 


24 బాలల మహాభారతము 
ena eng) 


వెంటనే ఇక్కడకు వచ్చేశాను.” శ్రీకృష్ణుడు కొన్నిరోజులు 
పాండవులతో గడిపి ద్వారకకు బయలుదేరాడు. 


5 
doalathnve) యుద్దం 


శ్రీకృష్ణుడు వెళ్లిపోయిన తరువాత పాండవులు 
ద్వైతవనం చేరుకున్నారు. ప్రతిరోజూ బ్రాహ్మణోత్తములు 
వేదపారాయణం చేస్తూ, ధర్మసూక్ష్మాలను పాండవులతో 
చర్చించేవారు. ఒక రోజు [ద్రౌపది పడుతున్న అవస్థలు 
చూసి భీముడు విచారిస్తూ “ఇలా అడవుల్లో ఉండటంవల్ల 
ఏమి లాభం? దుర్యోధనుడు మన రాజ్యం 
అపహరించాడు. ఆడినమాట తప్పినా, పాటించినా 
ఒక్కటే? ధర్మంకోసం ధర్మాన్ని పాటించడం అన్ని 
ముప్పులకు దారి తీస్తుంది. నాకో ఉపాయం తోస్తూంది. 
సంవత్సరాలకి బదులు నెలలు లెక్క పెట్టడంకద్దు. 
పదమూడు సంవత్సరాలు కదా ఒప్పందం. మనం 
అడవులకు వచ్చి పదమూడు మాసాలైనది. పదమూడు 
సంవత్సరాలకు పదమూడు మాసాలు సరిపోతాయి. ఇది 
ధర్మ విరుద్ధం కాదు. యుద్దానికి తగిన సమయమిదే. 
అంతకంటే క్షతియుడికి వేరే ధర్మం ఏముంటుంది?” 
అన్నాడు. కానీ ధర్మరాజు అక్షరాల ధర్మం పాటించాలని 
గట్టిగా తీర్మానించాడు. ఆ సమయంలో వారి వద్దకు 
వ్యాసమహర్షి వచ్చి. ధర్మరాజుని చూసి మందహాసంతో, 
“భీష్ముడు, ద్రోణుడు మొదలైన వారిని ఎలా ఓడించడం 
అని భయపడుతున్నావా” అంటూ అతని మనసులోని 
విషయాన్ని బయటపెట్టాడు. “నెను నీకు సహాయం 
చేయడానికే వచ్చాను. నీకొక రహస్య DBS 
ఉపదెశిస్తాను. అది ఎంతో యోగం ఉన్నవారికే లభిస్తుంది. 
ఈ మహావిద్య శక్తితో అర్జునుడు 
మహావీర్యవంతుడౌతాడు. ఇంద్రుడు, యముడు, 
వరుణుడు, కుబేరుడు మొదలైన దేవతలనీ, BH! 
ప్రత్యక్షం చేసుకొని, వారివల్ల దివ్యాస్తాలు పొందుతాడు. 
శత్రువులందరినీ అవలీలగా జయిస్తాడు” అంటూ 


వ 


వ్యాసుడు “ప్రతిస్మృతి' అనే ఒక రహస్య విద్యను 
ఉపదేశించి వెళ్లిపోయాడు. 

కొన్ని రోజుల అనంతరం ధర్మరాజు, అర్జునుణ్ణి 
పిలిచి “భీష్ముడు, ద్రోణుడు మొదలైనవారు ధనుర్విద్యలో 
సర్వజ్ఞాలు. అందువల్ల వ్యాసుడు నాకు ఉపదేశించిన 
దివ్యమంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. ఆ మంత్రప్రభావంతో 
నువ్వు దేవతల అనుగ్రహం పొందగలుగుతావు. ఇంద్రుని 
వద్ద దివ్యాస్తాలన్నీ ఉన్నాయి. తపోనిష్టతో దేవేంద్రుని 
మెప్పించి ఆ దివ్యాస్తాలనన్నిటిని సంపాదించు. తరువాత 
ఇంద్రుని ఉపదేశంతో శివుణ్ణి ఆరాధించి ఇష్టసిద్ధి పొందు” 
అన్నాడు. సోదరుల వద్ద సెలవు తీసుకొని, బుషుల 
ఆశీర్వాదాలతో అర్జునుడు తపస్సుకు బయలుదేరాడు. 


ఈశాన్యదిక్కుగా బయలుదేరిన అర్జునుడు 
హిమాలయం చేరి గంధమాదన పర్వతం దాటి 
ఇంద్రకీలపర్వతం అధిరోహించసాగాడు. ఆకాశంనుండి 
“ఆగు” అనే పెద్ద శబ్దం వినబడింది. అర్జునుడు చుట్టూ 
చూశాడు. ఒక చెట్టు క్రింద కూర్చున్న ఒక ముసలి 
(బ్రాహ్మణుడు కనబడ్డాడు. ఆతడి శరీరం కృశించివున్నాా 
ముఖంలో బ్రహ్మతేజస్సు ఉట్టిపడుతోంది. ఆయనకు 
అర్జునుడు నమస్కరించాడు. అప్పుడు ఆ (బ్రాహ్మణుడు 
“ప్రశాంతంగా తపస్సు చేసుకొనే బుషులు నివసిస్తున్న 
ఈ ప్రాంతంలో కత్తి, కవచం, ధనుస్సు ధరించి ఎందుకు 
వచ్చావు? ఈ పుణ్యభూమిలో 
ధరించకూడదు. వాటిని విడిచిపెట్టు” అన్నాడు. 


ఆయుధాలు 


శివార్డునుల యుదం 25 
eras ry) 


కానీ అర్జునుడు చలించకుండా ఆయుధాలను 
దృఢంగా పట్టుకొన్నాడు. “అయ్యా! నేను OD’, 
దివ్యాస్తాలను పొందేందుకు ఇక్కడికి వచ్చాను” అన్నాడు. 
అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు ఇంద్రుని రూపంలో 
అర్జునుడికి దర్శనమిచ్చాడు. “అర్జునా! నీకు కావాల్సిన 
వరం కోరుకో నీ పట్ల ప్రసన్నుడినయ్యాను” అన్నాడు. 


అర్జునుడు ఇంద్రుడికి ప్రణమిల్లి “దేవా! నాకు 
అన్ని దివ్యాస్తాలనూ ప్రసాదించు” అని కోరాడు. అందుకు 
ఇంద్రుడు “అర్జునా! నీకు కావాల్సినవి దివ్యాస్తాలే అయితే, 


రోజులకు ఒక ఆకు తినసాగాడు. మూడవ నెలలో 
పదిహేను రోజులకు ఒక ఆకు తింటూ గడిపాడు. 
నాలుగవ నెలలో వాయుభోజనంతో గడుపుతూ, రెండు 
చేతులు పైకెత్తి, ఒకే కాలు మీద నిలబడి కఠోరమైన 
తపస్సు కొనసాగించాడు. 


ఇది చూసి ఆశ్చర్యచకితులైన మునులు శివునికి 
ఆ విషయం విన్నవించారు. “అర్జునుడు ఎన్నడూ కనీవినీ 
ఎరుగని ఉగ్రమైన తపస్సు చేస్తున్నాడు. కాలమేఘాల్లాగా 
తపోగ్నిపాగలతో తపోవనం నిండిపోతున్నది. అతని 
కోర్మెమన్నించు మహాదేవా!” అన్నారు. 

శివుడు “భయపడకండి” అని అభయహస్తం 
ఇస్తూ, “అతడి అభీష్టమేమిటో నాకు బాగా తెలుసు. 


అతడు కోరిన వరం ప్రసాదిస్తాను. మీరు నిశ్చింతగా 
వెళ్ళండి” అన్నాడు. 


శివుడు, కిరాతుడిలా వేషం ధరించాడు. చేతిలో 
చక్షని విల్లును పట్టుకుని కిరాతుని భార్యలా వేషం 


26 బాలల మహాభారతము 
lems exe) 


ధరించిన పార్వతీదేవితో, శివుడు బయలుదేరాడు. ఆ 
సమయంలో ఒక అడవిపంది అర్జునుడి మీదికి వచ్చింది. 
అర్జునుడు గాండీవంతో వాడి బాణాన్ని దాని మీదికి 
ప్రయోగించాడు. అదే సమయంలో కిరాతుడు కూడా 
ఒక బాణాన్ని ఆ పంది మీదికి ప్రయోగించాడు. కిరాతుణ్ణి 
చూసి “ఎవరు నువ్వు? నేను బాణప్రయోగం చేసిన ఈ 
పంది మీద మళ్ళీ నీవు ఎందుకు బాణం 
ప్రయోగించావు?” అని అడిగాడు. అందుకు కిరాతుడు 
“ర్త అరణ్యమే నా నివాసం. నువ్వు వనవాసిగా 
కనిపించడం లేదు. నేను ప్రయోగించిన బాణంతోనే ఆ 
పంది చనిపోయింది” అన్నాడు. 


అది క్రమంగా వారి మధ్య వాదంగా ప్రారంభమై 
చివరికి పోట్లాటగా పరిణమించింది. కిరాతుని పరాక్రమం 
ముందు అర్జునుడు నిలువలేక తన ధనుస్సును 
కోల్పోయాడు. కిరాతుడు అర్జునుణ్ణి 
పట్టుకున్నాడు. అప్పుడు అర్జునుడు సహాయార్థం శివుణ్ణి 
ధ్యానించగా, మరుక్షణం కిరాతుడు, శివుడిగా మారి 
దర్శనమిచ్చాడు. 


ada 


/ క 
Wi) 
మ. 


మా 


wi 


ల 


నే 


జీ 


త NN Soe 


iG ఫ్‌ లీ 
IG 3 


\ 


5 


yes it 


NO 
ws ‘4 | 
Wee 6M) 


5 


Pig 


అర్జునుడు భక్తిశ్రద్ధలతో శివుని పాదాల మీద 
సాష్టాంగపడ్డాడు. శివుడు అత్యంత ప్రసన్నుడై “అర్జునా! 
నీ తపస్సుకూ _ శౌర్యానికీ _సంతృప్తుడనయ్యాను. 
నీకు పాశుపతాస్త్రాన్ని ్రసాదిస్తున్నాను. దీన్ని 
అభిమంత్రిస్తే అనేక వేల శూలాలు, గదలూ, సర్పాల్లాంటి 
బాణాలు వెంటనే పుట్టుకొస్తాయి. ఈ పాశుపతాస్తానికి 
అసాధ్యమైనదేదీ ఈ లోకంలో లేదు. త్వరలోనే నీకు 
ఇంకొన్ని దివ్యాస్తాలు లభిస్తాయి” అంటూ శివపార్వతులు 
తమ _ నిజస్వరూపాలు చూపించి, అర్షునుణ్ణి 
ఆశీర్వదించారు. అర్జునుడు తాను ధన్యుడినయ్యానని 
భావించాడు. అప్పుడు శివుడు “నువ్వు ఇంద్రుణ్ణి కూడా 
దర్శించి, ఆయన ఆశీస్సులు కూడా పొందు” అంటూ 
పార్వతీదేవితో సహా అంతర్జానమయ్యాడు. 


6 
ఇం(టుని నగరంలో అర్హునుడు 


తరువాత అర్జునుడు ఇంద్రుణ్ణి స్మరించగా, 
క్షణంలో అతడి ముందు ఒక దివ్యరథం ప్రత్యక్షమైంది. 
అది ఇంద్రుని రథం. దాని సారథి మాతలి “అర్జునా! నీ 


ఇంద్రుని నగరంలో అర్జునుడు 
ems cage) 


Sol BSoltht% వ కసం ఈ Sho oar. 
నిన్ను అమరావతికి తీసుకురమ్మన్నాడు” అని చెప్పాడు. 
అర్జునుడు రథాన్ని అధిరోహించగా క్షణాల మీద రథం 
అమరావతి చేరింది. దేవేంద్రుడు రత్న సింహాసనం మీద 
ఆసీనుడై ఉన్నాడు. దేవకన్యలు చామరాలు వీస్తున్నారు. 
అర్జునుడు తలవంచి తండ్రికి నమస్మరించాడు. ఇంద్రుడు 
సంతోషంతో కుమారుణ్ణి ఆలింగనం చేసుకొని తన 
సింహాసనర ముద కూర్చో పెట్టుకున్నాడు. అర్జునుడు 
రెండో ఇంద్రునిలా వెలిగిపోతుండగా, గంధర్వులు 
అర్షునుణ్ణి ప్రశంసిస్తూ గానం చేశారు. మేనక, ఊర్వశి 
మొదలైన అప్సరసలు నాట్యం చేశారు. ఇంద్రుడి ఆనతి 
మేరకు ఐదు సంవత్సరాలు అర్జునుడు అమరావతిలో 
ఆనందంగా కాలం గడిపాడు. ఆ సమయంలో అనేక 
దివ్యాస్త ప్రయోగాలు నేర్చుకున్నాడు. చిత్రసేనుని వద్ద 
నృత్యం, గానం కూడా నేర్చుకున్నాడు. 


స్స ye 


St | Pall 

BOSS SOS") ఊర్వశి అనే అప్పరస అర్జునుణ్ణి 
మోహించింది. అతడికి తన వలపును ప్రకటించి, తనతో 
కొంతసమయం గడపమని కోరింది. కానీ ఆమెను తల్లిగా 
భావించిన అర్జునుడు ఆమె కోరికను తిరస్కరించాడు. 
మోహితురాలైన ఊర్వశి తన కోరిక నెరవేరకపోవడంతో 
“నా అభిలాష నిష్టులం చేసినందుకు నువ్వు నపుంసకుడివై, 
మానవ లోకంలో మానాభిమానాలు లేకుండా ఆడవాళ్ళ 
మధ్య బ్రతుకు” అంటూ శపించి వెళ్ళిపోయింది. ఈ 
విషయం తెలుసుకున్న ఇంద్రుడు “మునులుకూడా 
సాధించలేని మనోని[గ్రహాన్ని నువ్వు చూపించావు. 
నీలాంటి కుమారులను కన్నతల్లి ధన్యురాలు. ఈ శాపానికి 


విచారించకు. 25 అజ్ఞాతవాసకాలంలో ఈ శాపం నీకు 


వరంలా పరిణమిస్తుంది” అన్నాడు. 


య # 


28 బాలల మహాభారతము 
ena eng) 


కొన్నిరోజుల తరువాత రోమశమహర్షి 
లోకసంచారం చేస్తూ ఇంద్రలోకానికి వచ్చాడు. 
ఇంద్రునితోపాటు సింహాసనం అధిష్టించివున్న అర్జునుణ్ణి 
చూసి అలాంటి ఉన్నతస్థాయికి ఎదగడానికి అతడు 
ఎలాంటి పుణ్యకర్మలు చేశాడా అని విస్తుపోయాడు. 
అప్పుడు దేవేంద్రుడు “ఈ అర్జునుడెవరైనదీ, ఇక్కడికి 
ఎందుకు వచ్చిందీ చెబుతాను. ఇతడూ, శ్రీకృష్ణుడూ 
నివాతకవచులనే రాక్షసులు 
దేవలోకాలని నాశనమొనర్పాలని పథకాలు వేస్తున్నారు. 
దేవతలందరూ ఏకమైనా వారిని జయించలేరు. కానీ 
అర్జునుడు ఆ అసురులందరినీ తుదముట్టించగలడు. 
అతడు భూలోకానికి వెళ్ళడానికి ముందు ఈ 
అసురులందరినీ యుద్ధంలో పరిమారుస్తాడు. మహర్షీ 
మీరు నాకో సహాయం చేసి పెట్టాలి. (ప్రస్తుతం 
కామ్యకవనంలో ఉంటున్న ధర్మరాజు వద్దకి వెళ్ళీ అర్జునుని 
గురించి దిగులు చెందవద్దని నేను చెప్పినట్లుగా చెప్పండి. 
దివ్యాస్తాలన్నింటినీ అర్జునుడు సంపాదించాడనీ చెప్పండి. 
తన సోదరులతోనూ, ద్రౌపదితోనూ తీర్ధయాత్రలు చేసి 
పుణ్యం సంపాదించుకోవలసిందిగా ధర్మరాజుకు 
చెప్పండి” అన్నాడు. 


నరనారాయణులు. 


7 
అర్జునుడు తమ మధ్య లేనందువల్ల 
భర్తంంజు దుకఖఅంచటం 


ఇంద్రలోకంలో దేవేంద్రుని 
గడుపుతున్నప్పుడు 


అర్లునుడు 
జ 


అతిథిగా ఆనందంగా కాలం 


Pig 


పాండవులు కామ్యకవనంలో ఉన్నారు. అర్జునుడు వారి 
మధ్య లేకపోవడం వారికి ఎంతో బాధ కలిగించింది. 
ఆ సమయంలో బృహదశ్వుడనే మహర్షి వారి వద్దకు 
వచ్చాడు. ధర్మరాజు తన హృదయపరితాపాన్ని ఆయనతో 
చెప్పుకున్నాడు. “నేనెంత దురదృష్టవంతుణ్లో! అర్జునుడి 
కోసం నా హృదయం పరితపిస్తూ ఉంది” అన్నాడు. 

ధర్మరాజుని ఓదార్చడానికి మహర్షి 
నలదమయంతుల కథ చెప్పాడు. “నలుడు ఒంటరిగా 
అడవుల్లో తిరిగాడు. కానీ నీ సోదరులు, ద్రౌపది నీతో 
ఉన్నారు. దుఃఖించవద్దు. మళ్ళీ నిన్ను ఎవరైనా 
జూదమాడడానికి రమ్మని సవాలు చేస్తారేమోనని 
భయపడుతున్నావా? అక్షహృదయ జూదంలో నేను 
ఆరితేరినవాణ్ణి. ఆ రహస్యం నీకు నేర్చి నిన్నుకూడా 
జూదంలో ఆరితేరినవాణ్ణిగా చేస్తాను” అంటూ ఆ విద్యను 
ధర్మరాజుకు నేర్చి వెళ్ళిపోయాడు. 


ధర్మరాజు, తరువాత ధౌమ్యమహర్షితో “అర్జునుని 
గూర్చిన చింత మమ్ము వేధిస్తూ ఉంది. మా ఆశలన్నీ 


(se 


అతడి మీదనే ఉన్నాయి. అర్జునుడు కౌరవ 
సేనలోని గొప్పయోధులందరినీ ఒంటరిగా DOS Ko 
సమర్ధుడు. అతడు తప్పక దివ్యాస్త సంపన్నుడై తిరిగి 
వస్తాడు. కానీ అతడు మా మధ్యలేనంత వరకు ఈ 
కామ్యకవనంలో మాకు మనశ్శాంతి ఉండదు. అందువల్ల 
మేము దర్శించవలసిన పుణ్యతీర్థాలను గూర్చి తెలుపండి” 
అని కోరాడు. 


పాండవుల దైన్యతను చూసి ధౌమ్యుడు ఉనను 
మీకు కొన్ని తీర్థక్షేత్రాల గురించి వివరిస్తాను. వాటిని 
దర్శించడంతో మీకు ఎంతో పుణ్యం చేకూరుతుంది” 
అన్నాడు. 

ధౌమ్యుడు గురించి 
వివరిస్తూన్నప్పుడు రోమశ మహర్షి అక్కడికి వచ్చాడు. 
ఆయన ధర్మరాజుతో “నేను ఈ భూమండలమంతా 
సంచారం చేసి ఇంద్రుని చూడడానికి ఇంద్రలోకానికి 
వెళ్లాను. అక్కడ నీ తమ్ముడు అర్జునుణ్ణి చూశాను. 
అర్జునుడి గురించి ఒక శుభవార్త ఇంద్రుడు నీతో 
చెప్పమన్నాడు. అర్జునుడు శివుణ్ణి మెప్పించి సాటిలేని 
పాశుపతాస్త్రం సంపాదించాడు. అంతేగాక సంగీతం, 
నృత్యం, సామవేదగానం కూడా నేర్చుకున్నాడు. ఇప్పుడు 
ఇంద్రుడితో ఆనందంగా కాలం గడుపుతున్నాడు. 
అసురులతో జరుగబోయే యుద్దంలో దేవతలకు 
సహాయం చేసి త్వరలో తిరిగి వస్తానని చెప్పమన్నాడు. 
ఈలోపు మీరు తీర్థయాత్రలు చేసుకోవాలని అతడి 
అభిలాష. ఇంద్రార్జునుల అభిలాష మేరకు నేను మీతో 
తీర్థయాత్రలకు వచ్చి, మీకు రక్షణగా ఉంటాను” అని 
చెప్పాడు. 


పుణ్యక్షేత్రాలను 


అర్జునుడి దిగ్విజయాన్ని విన్న పాండవులు ఎంతో 
సంతోషించారు. రోమశ మహర్షి ఆధ్వర్యంలో 
తీర్థయాత్రలకు బయలుదేరారు. ఎన్నో పుణ్యనదులలో 
స్నానమాడి చివరకు వారు ప్రభాస తీర్ధం చేరుకున్నారు. 
ఆ పుణ్యజలాల్లో స్నానం చేసి ధర్మరాజు పితృదేవతలకు 


అర్జునుడు తమ మధ్య లేనందువల్ల ధర్మరాజు దుఃఖించటం 29 
exe eng) 


Bo. 
eR న్నా 
a ay nape 
Swe at fae ee 
~~" == 
గా ప్ర ee Oe 
స ea మఘ “3 
i 1 శ" 
ఇ Fes 
శి . స 


4, 
Sa ta 


4 


es, aan 


ఎలో 
న 
అం 


Ve 


Ro 
శ C 
ARNE 
Mir 
~ aoe 
“ge 
ను 
wae 
* L- య 
న పే 
న క. 4 


తర్పణాలిచ్చాడు. పన్నెండు రోజులు జలం మాత్రమే 
తీసుకొంటూ గడిపాడు. తన చుట్టూ మంటలు రగిలించి, 
ఆ మంటల మధ్యలో కూర్చుని తీవ్రంగా తపస్సు 
చెయ్యసాగాడు. ఇలా ధర్మరాజు తీవ్ర తపస్సులో 
ఉన్నప్పుడు బలరామ కృష్ణులు పాండవులను చూడడానికి 
వచ్చారు. పాందవులు వారిని 
ఆహ్వానించారు. పాండవులు పడే అవస్థలను సహించలేక 
బలరాముడు, సాత్యకి వెంటనే కౌరవులతో యుద్ధంచేసి 
వారిని తుదముట్టించాలని అభిప్రాయపడ్డారు. అందుకు 
శ్రీకృష్ణుడు “నేను మీతో ఏకీభవిస్తున్నాను, కానీ తమ 
స్వశక్తి ద్వారా జయించని రాజ్యం ధర్మరాజు స్వీకరించడు. 
కీర్తిప్రతిష్టల కోసం అతడు ధర్మాన్ని త్యజించడు. ధర్మరాజు 
సమ్మతిస్తే మనమందరమూ ఏకమై కౌరవులను జయిద్దాం” 
అన్నాడు. వారి సంభాషణ విన్న ధర్మరాజు “మీరు అలా 
మాట్లాడటంలో ఆశ్చర్యం లేదు. నాకు సత్యవ్రతపరిపాలనే 
అన్నిటికన్న మిన్నయినది” అన్నాడు. ధర్మజుడి అకుంఠిత 
సత్యవ్రతదీక్షను అభినందిస్తూ బలరామ కృష్ణులు వారి 
వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. 


సంతోషంగా 


80 బాలల మహాభారతము 
8 చెట్ల (క్రింద నిలబడ్డారు. సహదేవుడు ఒక మహాశిల 


[ంధమాదన పర్వతాలకు వంందవ్వుల క 


రోమశ మహర్షి వెంట పాండవులు గంధమాదన 
పర్వతాల వైపు ప్రయాణం సాగించారు. కందమూలాలు 
మాత్రమే స్వీకరిస్తూ గరుకురాళ్ళతో నిండిన ఎగుడు 
దిగుడు ప్రాంతాలను శ్రమతో దాటుకుంటూ వివిధ 
జంతుజాలాల్ని చూస్తూ నడకసాగించారు. చివరకు 
గంధమాదనం చేరుకున్నారు. అది గంధర్వులకు, 
కిన్నరులకు, సిద్దులకు, బుషులకు ఎంతో ఇష్టమైన 
ప్రదేశం. 

గంధమాదన పర్వతాన్ని సమీపిస్తున్నప్పుడు 
పెనుగాలి వీచగా భూమీ ఆకాశమూ ఏకంచేస్తూ 
గొప్పధూళి రేగింది. పెద్దపెద్ద చెట్లు నేల కూలాయి. ధూళి 
దుమారంలో వారికి ఎటు వెళ్ళాలో తెలియలేదు. 
భీముడూ, ద్రౌపది ఒక మహావృక్షం క్రింద 


తలదాచుకున్నారు. ధర్మరాజు, ధౌమ్యుడు దట్టంగా ఉన్న 


క్రింద తలదాచుకున్నాడు. రోమశుడు, నకులుడు 
మొదలైనవారు ఒక చెట్టు నీడన అప్రమత్తతతో 
నిలబడ్డారు. పెనుగాలి వీస్తూనే ఉంది. అంతలో పెద్ద 
వడగళ్లవాన ప్రారంభమైంది. బ్రహ్మాండమైన వర్షం. అలా 
ఎంతోసేపు గాలీవానా కురిసి చివరకు ఆగిన తర్వాత 
అందరూ ఒకచోట చేరి తమ ప్రయాణం సాగించారు. 


గరుకురాళ్లతో దారి ఇరుకుగా ఉంది. ద్రౌపది 
నడవలేక మూర్చపోయింది. వెంటనే భీముడు ఆమెను 
ఎత్తిపట్టుకున్నాడు. ధర్మరాజు (ద్రౌపది పడే అవస్థలను 
చూసి దుఃఖించసాగాడు. ధౌమ్యుడు ఇతర బ్రాహ్మణులు 
ధర్మరాజును అనునయించారు. అంతలో భీముడు, 
ఇతరులు చేసిన శైత్యోపచారాలతో ద్రౌపది మూర్చనుండి 
తేరుకుంది. ధర్మరాజు ఆమె దగ్గర కూర్చుని ఓదార్పాడు. 
తరువాత భీముడితో “తమ్ముడూ, రాళ్ళూ రప్పలతో ఉన్న 
ఈ దారిలో ద్రౌపది ఇక నడవలేదు” అన్నాడు. 


గంధమాదవ పర్వతాలకు పాండవుల రాక 31 


అప్పుడు భీముడు “చింతించకండి! ద్రౌపదిని, 
మిమ్ములను నా భుజాల మీద ఎక్కించుకొని 
తీసుకువెళతాను. లేదా మీరు అనుమతిస్తే ఘటోత్మచుణ్ణి 
పిలిచి మనందరినీ సురక్షితంగా తీసుకువెళ్లమంటాను” 
అన్నాడు. అందుకు ధర్మరాజు సమ్మతించాడు. 


Ses Hes తలచుకోగానే అతడు ఎదుట 
ప్రత్యక్షమైనాడు. తండ్రులకు పాదాభివందనం చేసి, 
భీముని ముందు చేతులు జోడించి నిలబడి “తండ్రీ! ఏమి 
మీ ఆజ్ఞ?” అన్నాడు. భీముడు కొడుకును 
కౌగిలించుకున్నాడు. తండ్రి ఆనతిపై పాండవులనూ, 
(SHON, ధౌమ్యునీ ఎత్తుకున్నాడు. మిగిలిన 
బ్రాహ్మణులకు తన సైన్యాన్ని నియోగించాడు. ఇలా 
అందరూ ఆకాశమార్గంలో మనోరంజకమైన 
నరనారాయణా[శ్రమాన్ని చేరుకున్నారు. అక్కడ 
ఎంతోమంది బుషులు ప్రశాంతంగా తపస్సు 
చేసుకుంటున్నారు. అక్కడి వారికి ఆకలి దప్పులుండవు, 
శీతోష్టాలుండవు. కలుగవు. 
వేదపారాయణంలో మునిగివున్న ఆ బుషులు తమ 
దివ్యశక్తితో పాండవులు అక్కడికి రానున్న విషయం 


ఎలాంటి Soren 


తెలుసుకున్నారు. వనమంతా మెలికలు మెలికలుగా ఉన్న 


రేగుచెట్ల కొమ్మలతో రమ్యంగా ఉంది. అక్కడ ఎప్పుడూ 
చల్లగా, నీడగా ఉంటుంది. చూసి 
పాండవులు ఆశ్చర్యపోయారు. వారు అర్జునుని రాక 
కోసం ఎదురుచూస్తూ అక్కడే ఆరు రోజులు సంతోషంగా 
గడిపారు. వ y 


అదంతా 


9 
భముడు హనుమంతుణ్లై కలుసుకోవడం 


ఒకనాడు భీముడు, (ద్రౌపది గంధమాదన 
పర్వతసానువులలో 
సౌంగధికాపుష్పం గాలిలో ఎగురుకుంటూ వచ్చి వాళ్ళ 
ముందు పడింది. వెయ్యి రేకులతో ఎంతో మృదువుగాను, 
అందంగా ఉన్న ఆ పద్మాన్ని చూసి “ఒక్క పుష్పమే 
మనస్సును ఇలా ఆకర్షిస్తూవుంటే మరిన్ని పుష్పాలు ఉంటే 
ఎంత బాగుంటుందో! దగ్గరలో ఉంటే తెచ్చి పెట్టాలి” అంది 
ద్రౌపది. 


విహరిస్తున్నప్పుడు ఒక 


భార్య కోరిక తీర్చడానికి భీముడు వాయువేగంతో 
బయలుదేరాడు. అతడు పెద్దగా సింహనాదం చేయగా, 
ఆ గర్జనకు అడవిలోని మృగాలన్నీ భయపడి 
పారిపోసాగాయి. 


32 బాలల మహాభారతము 


ఆ దగ్గరలోనే ఒక గుహలో నిద్రపోతున్న 
హనుమంతుడు, భీముని సింహనాదం విని లేచాడు. 
తన తోకను గాలిలోకెత్తి నేల మీద కొట్టాడు. ఆ భీకర 
శబ్దానికి కొండగుహలు ప్రతిధ్వనించాయి. 
హనుమంతుడు, భీముణ్ణి తన తమ్ముడిగా గుర్తించి 
అతడికి వి కలుగకుండా 
హెచ్చరించాలనుకున్నాడు. అరటితోట దారిమధ్యలో ఒక 
పెద్ద బండ మీద పడుకున్నాడు హనుమంతుడు. అతని 
పొడవైన తోక దారికి అడ్డంగా ఉంది. ఒక పెద్దకోతి తన 
దారికడ్డంగా పడుకుని ఉండటం చూసిన భీముడు దాని 


ఆపదా 


దగ్గరకు వెళ్ళి పెద్దగా సింహనాదం చేశాడు. 
హనుమంతుడు మెల్లగా కళ్ళు తెరచి నిర్లక్ష్యంగా భీముని 
చూస్తూ “ముసలివాణ్ణి! జబ్బుగా ఉన్నవాణ్ణి!నా మానాన 
నేను నిద్రపోతూవుంటే నన్ను ఇలా లేపుతావెందుకు నీకు 
కొంచెం జాలికూడా లేదా? నువ్వెవరివో, ఎందుకొచ్చావో 
ముందుగా చెప్పు. ఇక్కడినుండి ముందుకు వెళ్లటం 
దుస్సాధ్యం. ఎలాగూ వచ్చావు కాబట్టి కొంత సేద 
తీర్చుకుని తిరిగి వెళ్లిపో” అన్నాడు. ఆ మాటలకు భీముడు 
“నేను వాయుపుత్రుడైన భీముణ్ణి, నువ్వు సామాన్యమైన 
కోతిలా కనబడటం లేదు. నువ్వేదో రాక్షసుడవై ఇలాంటి 
వేషం ధరిఠలపి ఉంటావు” అన్నాడు. అప్పుడు 
అంజనేయుడు “నువ్వు ముందుకు వెళ్ళడానికి 
అనుమతించను. తిరిగి వెళ్ళిపోవడమే నీకు శ్రేయస్మరం” 
అన్నాడు. “ఓ మర్మటమా! మర్యాదగా నాకు దారి ఇవ్వు. 
లేకపోతే తగిన శాస్తి చేస్తాను” అన్నాడు భీముడు. 


ఆ మాటలకు హనుమంతుడు “నాయనా! చాలా 
జబ్బుతో ఉన్నాను, లేవలేను నువ్వు ముందుకే వెళ్లాలని 


| నిశ్చయించుకుంటే నన్ను దాటుకుని వెళ్లిపో” అన్నాడు. 


“దాటి వెళ్లడమా? 
ఆ దరి  శరీరాల్లోను 


అం! 
ae 


థమ 


ఆయన్ను అవమానించలేను, లేకపోతే హనుమంతుడు 
సముద్రం దాటినట్లు నిన్ను దాటి వెళ్లిపోయేవాళ్ణే!” 
అని దర్పంగా అన్నాడు భీముడు. 


“హనుమంతుడా? ఆయనెవరు?” 


“ఆయన నా అన్న మహా బలశాలి. జ్ఞానులలో 
అగ్రగణ్యుడు. సకల సద్దుణోపేతుడు. నేను కూడా 
ఆయనంతటి బలశాలినే. అందుకే నా దారికి అడ్డం 
తొలగు. లేకపోతే నా చేతులలో నీకు మరణం తప్పదు” 
అన్నాడు భీముడు. 


భీముని కాస్త విసిగించాలని “ఓ అలాగా! సరే, 
నెను LHD, లేవలేను. నా తోకను కొంచెం పక్కకు 
నెట్టి నీ దారిన నువ్వు వెళ్లిపో నాయనా” అన్నాడు 
హనుమంతుడు. 


భీముడు నిర్లక్ష్యంగా ఎడమచేత్తో తోకను 
ఎత్తబోయాడు. అతని వల్లకాలేదు. అప్పుడు రెండు 
చేతులతో తోకను ఎత్తడానికి ప్రయత్నించాడు. కానీ, 
కుదరలేదు. బలాన్నంతా కేంద్రీకరించి ప్రయత్నించగా, 
పడిపోయాడు. ఒళ్ళంతా ముచ్చెమటలు 
పోశాయి. ఎందుకూ చేతకాని 
సిగ్గుపడిపోయాడు. రెండు చేతులూ జోడించి నమస్మరిస్తూ 
“అయ్యా మిమ్మల్ని తెలుసుకోకుండా దుర్భాషలాడాను, 
నన్ను క్షమించి మీ నిజస్వరూపం చూపించండి” అంటూ 
ప్రార్థించాడు. 


బోర్లాగా 


వాడిలా 


హనుమంతుడు తన నిజస్వరూపాన్ని 
చూపించాడు. “తమ్ముడూ, నేనే హనుమంతుణ్ణి, శ్రీరాముని 
కీర్తి ఎంతకాలం ఈ భూలోకంలో నెలకొని ఉంటుందో 
అంతవరకు నన్ను జీవించి ఉండమని శ్రీరాములవారు 
నాకు వరం ప్రసాదించారు. శ్రీరామనామం సదా వినడం, 
జపించడమే నా ధ్యేయం నా జీవితం. ఈ మార్గంలో 
మానవమాత్రులు వెళ్ళలేరు. నేను అన్యులెవ్వరూ నిన్ను 
శపించకూడదనీ, ఓడించకూడదనీ నిన్ను ఆపాను. నువ్వు 
వెదుకుతున్న కొలను ఆ దిశలో ఉన్నది” అన్నాడు 
హనుమంతుడు. 


ముడు హనుమంతుణి కలుసుకోవడం 33 
eas a a) 


(ss 


అన్నా! న్‌ దర్శనంవల్ల నేను 
కృతార్థుడినయ్యాను” అంటూ భీముడు, హనుమంతుడికి 
పాదాభివందనం చేశాడు. “సముద్రం దాటినప్పుడు నువ్వు 
దాల్చిన మహోన్నతరూపాన్ని చూడాలనే కోరిక నాకు 
చాలాకాలం నుండి ఉన్నది. దయచేసి నాకా రూపాన్ని 
చూపించు” అని ప్రార్థించాడు. 


భీముడి వినయానికి ముచ్చటపడి ఆంజనేయుడు 
తాను సముద్ర లంఘనం చేసినప్పటి రూపాన్ని 
చూపించాడు. అతడి శరీరం మేరుపర్వతంలా 
పెరిగిపోయింది. దిక్కులను తాకేటంత పొడవైన తోక. 
మహోన్నతమూ, అద్భుతమూ అయిన ఆ విశ్వరూపాన్ని 
చూసి భీముడు పాదాభివందనం చేశాడు. తరువాత 
హనుమంతుడు తన సహజ స్వరూపం ధరించి, 
కుశల ప్రశ్నలతో కొంతసేపు భీముడితో గడిపాడు. భీముడు 
సెలవు తీసుకొన్నప్పుడు హనుమంతుడు తమ్ముణ్ణి గాఢంగా 
కౌగలించుకున్నాడు. ఆ స్పర్శతో భీముడికి అంతవరకు 
పడిన శ్రమంతా తొలగిపోయి, నూతన బలం కలిగింది. 


జిల 

= be NM 
SS 

శ్‌ ee a et, టీ 

wt ee ow hp 

Pan a ల్‌ “hy 

ve AS = 

SW Ros 


= 
oe 
ae 


Pee a wa. 
ye Se oe 
. arn కై లక్‌ సజ = దాస గా ఇ 


=, 
latte 


34 బాలల మహాభారతము 
Cray eng) 


“తమ్ముడూ! నేను ఇక్కడ ఉన్న విషయం ఎవరికీ 
చెప్పవద్దు. నీకొక వరం ప్రసాదిస్తాను. నువ్వ కోరుకుంటే 
నేనిప్పుడే హస్తినాపురానికి వెళ్లి ఆ కౌరవులనందర్నీ 
సర్వనాశనం చేస్తాను. ఆ నగరాన్ని పిండి చేస్తాను, 
దుర్యోధనుని కాళ్లు చేతులుకట్టి తీసుకువస్తాను” అన్నాడు 
హనుమంతుడు. “అన్నా! జగదేకవీరుడివైన నీకు ఇదో 
పెద్దపనా? నీ కృపాకటాక్షంతో మేము నిశ్చయంగా 
వాళ్ళను పరిమారుస్తాం” అన్నాడు భీముడు. 

“మంచిది, అతిరథుడైన అర్జునుడి రథ పతాకం 
మిద ఉంది యుద్దాన్నంతా చూస్తూ మిమ్మల్ని 
ఉత్సాహపూరితుల్ని చేస్తూ ఉంటాను” అంటూ సౌగంధికా 
సరోవరానికి దారి చూపించి, జాగ్రత్తగా ఉండమని 
భీముణ్ణి హెచ్చరించి, హనుమంతుడు 
అంతర్థానమయ్యాడు. 


ల 


efalllts) గుతగంథికం వ్యషెల్చిలును 
(dS ఇవ్వడం 

ఆంజనేయుణ్లి కలుసుకున్న ఆనందంతో 
భీముడు వేగంగా సౌగంధికా సరోవరం వైపు నడిచాడు. 
అలా వెళుతూ ఒక వెండికొండ సమీపంలో ఉన్న 
అందమైన ప్రదేశాన్ని చూశాడు. అది కుబేరుడి 
ఉద్యానవనం. అందులో ఉన్న సరోవరంలో వేలకొలది 
సౌగంధికా పుష్పాలు వికసించి ఉండడం భీముడు 
చూశాడు. అనేకమంది యక్షులు ఆ సరోవరాన్ని కాపలా 
కాస్తున్నారు. వారు భీముణ్ణి చూచి “నీవు ఎవరు? ఇందులో 
(ప్రవేశించడానికి నీకు ఎంత ధైర్యం?” అన్నారు. “నన్ను 
భీముడు అని అంటారు” అని ధీమాగా అన్నాడు. 
“ధర్మరాజు తమ్ముణ్ణి, (PHA Sob ఈ పద్మాలు తీసుకు 
వెళ్లాలని వచ్చాను” అన్నాడు. ఆ యక్షులు కుబేరుని 


అ — 
ముడు సౌగ పుష్పాలను ద్రౌపదికి ఇవ్వడ 35 
భీ OOS? పుష్పాలను ద్రౌపదికి ఇ go 


అనుజ్ఞలేనిదే ఆ పద్మాలు తీసుకోడానికి 
అనుమతించమన్నారు. అందుకు భీముడు 
“క్షతియులమైన మేము ఒకరి వద్ద ఏదీ యాచించం. 
కొండవాగులవల్ల రూపొందిన ఈ సరోవరం అందరికీ 
అందుబాటులో ఉండాలి. కుబేరుడు దీన్ని 
తవ్వించనప్పుడు అతని సొంతం ఎలా అవుతుంది? 
అందువల్ల నన్ను ఎవ్వరూ అడ్డగించలేరు” అంటూ పద్మాల 
కోసం ముందుకు వెళ్లాడు. యక్షులు కోపంతో 
వివిధాయుధాలు తీసుకొని భీమునిపై కలియబడ్లారు. 
భీముడు ప్రచండకోపంతో తన మీదికి వచ్చిన 
వారినందరినీ కొట్టాడు. భయభీతులైన ఆ యక్షులు 
పారిపోయి ఆ విషయం కుబేరునితో చెప్పారు. అంతా 
విన్న కుబేరుడు నవ్వుతూ “భీముడు మన స్నేహితుడే, 
OSB కావలసిన పద్మాలను కోసుకోనివ్వండి. ఆతడితో 
పోట్లాడవద్దు” అన్నాడు. భీముడు తనకు కావలసిన 
సౌగంధికా పుష్పాలను తీసుకొని బయలుదేరాడు. 


భీముడు ఇక్కడ యక్షులతో పోరాడుతుండగా 
అక్కడ బదరీవనంలో మబ్బులు లేకుండా పిడుగులు 
పడ్డాయి. కొండలు చలించాయి. ధర్మరాజు ఆ 
దుర్నిమిత్తాలకు భయపడి ఘటోత్మచుణ్ణి పిలిచి, అతడి 
భుజాల మీద ఎక్కి తమ్ముళ్ళతో భీముణ్ణి వెదుక్కుంటూ 
సౌగంధికావనానికి వచ్చాడు. అక్కడ సరోవరం వద్ద తన 
చేతులనిండా సౌగంధికా పుష్పాలతో ఆనందంగా కూర్చుని 
ఉన్న భీముణ్ణి చూశాడు. అతడి చుట్టూ అనేకమంది 
యక్షులు చనిపోయి ఉండటం చూసిన ధర్మరాజు 


“తమ్ముడూ, నిజంగా నీకు నా మీద (పేమ ఉంటే 


ఇకముందు ఇలాంటి పనులు చేయవద్దు” అని హిత 
బోధచేశాడు. అంతలో కుబేరుడు అక్కడికి వచ్చాడు. 
ఆయన కోరికమేరకు పాండవులు అక్కడ కొంతకాలం 
గడిపారు. ధర్మరాజు ఉత్తరదిక్కుకేసి తమ యాత్ర 
కొనసాగిస్తామని భీమునితో అంటూ ఉండగా 
అశరీరవాణి ఇలా పలికింది: “ముందుకు వెళ్లకండి 
నరనారాయణ ఆశ్రమానికి తిరిగి వెళ్ళండి. త్వరలోనే 
మిమ్మల్ని అర్జునుడు కలుసుకుంటాడు.” ఆ (ప్రకారమే 
వాళ్లు నరనారాయణ ఆశ్రమానికి తిరిగి వచ్చేశారు. 


ఇలా ఉండగా ఒక రోజు జటాసురుడనే 
రాక్షసుడు బ్రాహ్మణ వేషం ధరించి వచ్చి, భీముడు లేని 
సమయం కనిపెట్టి ధర్మరాజుని ద్రౌపదినీ, నకుల 
సహదేవుల్నీ ఆకాశమార్గంలో ఎత్తుకొని పారిపోసాగాడు. 
వాడి పట్టునుండి ఎలాగో తప్పించుకున్న సహదేవుడు 
భీముని కోసం ఎలుగెత్తి పిలువసాగాడు. “దురాత్మా! 
ఈ దుశ్చర్యతో నీ పుణ్యం నశిస్తుందని తెలియదా? 
ధర్మసమత్వాన్ని తలక్రిందులు చేశావు? ధర్మం యక్షులతో 
సహా అందరికీ సమానంగా వర్తిస్తుంది” అన్నాడు 
రాక్షసుడితో, ధర్మరాజు. 


గ్‌ా 
ళం 


36 జ మహాభారతము ' 
ue 2) 
అంతలో గాలిలా దూసుకుంటూ భీముడు వచ్చి అకస్మాత్తుగా వెయ్యి మెరుపులతో పెద్ద వెలుగు 
జటాసురుడితో యుద్దానికి దిగాడు. భయంకరంగా వారి కనబడింది. చూస్తూవుండగానే ఒక బంగారు రథం 
మధ్య యుద్ధం సాగింది. వారి తాకిడికి మహావృక్షాలు దేవలోకం నుండి గంధమాదనం మీద దిగింది. మాతలి 
నేలకూలాయి; భూమి కంపించింది. చివరకు జటాసురుడి రథం నడుపుతున్నాడు. రథం మీద అర్జునుడు 
బలం తగ్గుముఖం పట్టింది. భీముడు వాడి మెడ సూర్యునిలా ప్రకాశిస్తున్నాడు. అర్జునుడు రథం దిగి 
కుంగిపోయేట్లు గుద్దాడు. పెద్ద పిడుగు పడితే విరిగిపడే ధర్మరాజు, భీములకు 
నల్లటి కొండ శిఖరంలా జటాసురుడు క్రింద (ప్రణమిల్లాడు. నకుల 
పడిపోయాడు. పడగానే భీముడు కళేబరాన్ని పైకెత్తి సహదేవులు అర్జునుడికి 
పెద్దబండరాయి మీద విసిరికొట్టాడు. జటాసురుడి నమస్మరించారు. 
శరీరం నజ్జునజ్ఞు అయింది. ఆ విధంగా భీముడు 
ఆ రాక్షసుడి బారినుండి తన సోదరులను, [ద్రౌపదిని 
కాపాడాడు. 


అర్జునుడు కాలిగ 
UOaealtso 


పాందవులు ఐదు 
సంవత్సరాల కాలం ఈ రకంగా 
వనవాసం చేస్తూ గడిపారు. 
కందమూలాలు తింటూ, 
రోమశ మహర్షి వినిపించే 
గాథలను వింటూ కాలం 
గడుపుతూ, అర్జునుడి రాక కోనల 
ఎదురుచూడసాగారు. ఒకనాడు ఆకాశంలో 


(oe 


అందరూ మహానంద భరితులయ్యారు. అర్జునుడి 
చుట్టూ అంతా కూర్చున్నారు. అంతలో వెలుపల పెద్దగా 
దేవదుందుభులు (మోగాయి. అప్పుడు దేవగణాలతో 
దేవేంద్రుడు పాండవులను చూడడానికి వస్తూన్నాడు. 
పాండవులు ఆయనను ఎంతో ఆదరంగా ఆహ్వానించారు. 
వారి నందరిని అభినందించి “ధర్మరాజా! న్‌ తమ్ముడు 
దివ్యాస్రాలు సంపాదించాడు. మీ కష్టాలన్నీ 
తీరిపోతాయి. ఇక శత్రువులను చూసి భయపడాల్సిన 
పనిలేదు. అర్జునుడు తిరిగి వచ్చాడు కాబట్టి మీరు 
కామ్యకవనానికి వెళ్ళిపోవచ్చు. అర్జునుడు నా నుంచి 
దివ్యాస్తప్రయోగాల్లో ఆరితేరాడు. శివుణ్ణి మెప్పించి 
పాశుపతం సంపాదించాడు. ఈ ముల్లోకాల్లోను అతణ్ణి 
జయించే వీరుడు లేడు” అంటూ వారినందరినీ 
సంతోషపరుస్తూ దేవేంద్రుడు వెళ్ళిపోయాడు. 
ఇంద్రుడు వెళ్ళిన తరువాత పాండవులందరూ 
అర్జునుడి చుట్టూ కూర్చుని అతడి అనుభవాలను 
వివరించమన్నారు. అర్జునుడు ఇలా చెప్పసాగాడు: 
“ఇంద్రలోకంలో నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. 
అమరేంద్రుడు ఒక రోజు “నువ్వు నాకో సహాయం 
చెయ్యాలి. సముద్రగర్భంలో నివాతకవచులనే మూడు 
కోట్లమంది రాక్షసులున్నారు. వాళ్లెప్తుడూ దేవతలను 
బాధిస్తూ ఉంటారు. వారిని నువ్వు పరిమార్చాలి' అన్నాడు. 


చ = 
wT Ta 


at 


a 

Wis 
పో 
oO cy 
Cig 
తే 


చూడనేలేదు” అన్నాడు. 


అర్హునుడు తిరిగి రావడం 37 
ఆలీ exe) 


ఒక రత్నాల కిరీటం నా తలమీదవుంచి “ఈ రోజునుండి 
ఈ కిరీటం వలన నీకు కిరీటి” అని పేరు కలుగుతుంది” 
అన్నాడు. బుషులు నన్ను ఆశీర్వదించగా, దేవేంద్రుడు 
నాకు తన రథాన్ని ఇచ్చి, మాతలిని సారథ్యం 
చెయ్యమన్నాడు. నేను ఆ రాక్షసులను జయించడానికి 
బయలుదేరాను. సముద్రగర్భానికి వెళ్ళి పెద్దపెద్ద 
సౌధాలతోను, విశాలమైన వీధులతోనూ ఉన్న 
రాక్షసనగరాన్ని చూశాము. నేను ఆ నగర ద్వారం వద్ద 
ఆగి, దేవదత్తం పూరించాను. ఆ శంఖారావం వింటూనే 
యావన్మంది వివిధాయుధాలతో 
పరుగెత్తుకొచ్చారు. మాయాయుద్ధంలో ఆరితేరిన ఆ 
రాక్షసులు నాతో మాయాయుద్దానికి తలపడ్డారు. రాక్షస 
మాయలను పటాపంచలు చెయ్యడానికి నేను ఎన్నో 
దివ్యాస్తాలు ప్రయోగించి చివరకు “మోహిని” అస్త్రం 
ప్రయోగించి వారి మాయలనన్నీ నాశనంచేశాను. 
తరువాత వారు నాతో ప్రత్యక్ష యుద్దానికి తలపడ్డారు. 
గాండీవంతో విరామం లేకుండా బాణాల జడివాన 
కురిపించాను. కొండలు పడినట్లు నివాతకవచులు 
కుప్పలుగా పడి చనిపోయారు. కన్నుమూసి తెరచే లోపల 
వేలమందిపడుతూ ఉండగా భూమి గడగడలాడింది. 
చివరకు అందరూ హతమైపోయారు. మాతలి నన్నెంతో 
“ఇలాంటి యోధుణ్ణి నేనింతవరకు 


రాకసులూ 
OO 


ప్రశంసిస్తూ 


—* 
eo 


lpi ie “iy i ae 
Ke gt 


: wee yn 

PO Co AA Mice, 
న్‌ OSS “en Joe! 5 a 
he 7 భయా. 


38 బాలల మహాభారతము 
eras eng) 


“నినాతకవచులను హతమార్చిన పిమ్మట వారి 
నగరాన్ని చూడడానికి వెళ్లాము. ఆ నగరం ఎంతో 
రమ్యంగా ఉంది. “ఈ నగరం ఒకప్పుడు ఇంధ్రుడిది. 
కానీ నివాతకవచులు తపస్సు చేసి (బ్రహ్మను మెప్పించి 
ఆ నగరాన్ని తమ పరం చేసుకున్నారు” అన్నాడు మాతలి. 

“మేము తిరిగి వస్తున్నప్పుడు దారిలో ఒక 
విచిత్రమైన పట్టణం కనిపించింది. అది గాలిలో తేలే 
హిరణ్యపురం. పూర్వం పులోమ, కలక అనే ఇద్దరు 
దైత్యమహిళలు బ్రహ్మ గురించి తపస్సు చేసి తమ 
కుమారులైన పౌలోమ కాలకేయులు దేవతల వలన 
చావకూడదనీ, వారి కోసం అందమైన బంగారునగరం 
ప్రసాదించమనీ కోరుకుంది. వాళ్లతో యుద్ధం చేయమని 
మాతలి నన్ను ప్రోత్సహించాడు. వారిని యుద్దానికి 
పిలవగా అరవై వేల మంది పౌలోమ కాలకేయుతు 
ఒక్కసారిగా నా మీద విరుచుకుపడ్డారు. వారితో 
పోరాడటం దుస్సహమనిపించింది. చివరకు పరమేశ్వర 
ప్రసాదితమైన పాశుపతాస్త్రం ప్రయోగించాను. 
అమోఘమైన ఆ దివ్యాస్త ప్రభావంతో అరవై వేల మంది 
PEL కాలకేయులు క్షణమాత్రంలో హతమైపోయారు. 


“అటుపిమ్మట అమరావతికి తిరిగివచ్చి 


స 


దేవేంద్రునితో కొంతకాలం ఆనందంగా గడిపాను. కానీ, 
మిమ్మల్ని చూడాలనే గాఢమైన తపన నాలో 
మిగిలిపోయింది. మీ సాన్నిధ్యంతో ఆ దేవలోక సుఖాలు 
తులతూగవు. ఇప్పుడు నేను ఎంతో ఆనందంగా 
ఉన్నాను.” 

“మన (శమ ఫలించింది. మనం 
కృతార్థులమయ్యాము. నీకు ఇంద్రుడు ప్రసాదించిన 
దివ్యాస్తాలు మాకు చూపించు” అన్నాడు ధర్మరాజు. 

అర్జునుడు ప్రతి ఒక్క దివ్యాస్రాన్నీ తీసి అందరికీ 
చూపించాడు. తరువాత వాటిని ప్రయోగించి చూపడానికి 
పూనుకున్నప్పుడు భూమండలం కంపించింది. 
సముద్రాలు అల్లకల్లోలమైపోయాయి. సూర్యబింబం 
మాసింది. సుడిగాలులు వీచాయి. జంతుజాలమంతా 
భీతిల్లింది. మెరుపులా అక్కడకి నారదుడు వచ్చి “అర్జునా! 
ఆగు! ఎదుట శత్రువు లేకుండా ఈ అస్త్రాలను 
ప్రయోగించటం ఘోరం. ఇవి అమోఘమైన శక్తి గలవి. 
వాటిని కారణం లేకుండా ప్రయోగిస్తే ముల్లోకాలను 
నాశనంచేస్తాయి” అని వారించాడు. అంతటితో అర్జునుడు 
ఆ ప్రయత్నం విరమించాడు. నారదుడు తనదారిన 
వెళ్లిపోయాడు. ౫ 


భీముణ్ణి కొండచిలువ పట్టుకోవడం 39 


పది రోజులు అక్కడ గడిపాక రోమశమహర్ని 
అరిష్టసేన మహర్షి సలహాల మేరకు పాండవులు 
ముందుకు బయలుదేరారు. హిమాలయ మహారణ్యాలలో 
భీముడు ఒక రోజు వేటకు వెళ్లి తిరుగుతూ ఉండగా 
హఠాత్తుగా ఒక కొండచిలువను చూశాడు. తనకేమైనదీ 
తెలుసుకొనేలోపే అది భీముణ్ణి పట్టుకుని చుట్టేసింది. ఆ 
మహాసర్పం అతణ్ణి చుట్టుకోగానే అతడు సర్వశక్తులూ 
కోల్పోయాడు. అంత మహాబలం ఆ కొండచిలువకు 
ఎలా వచ్చిందో ఆశ్చర్యపోతూ “నువ్వెవరు? నేను భీముణ్ణి. 
వెయ్యి ఏనుగుల బలం కలవాడిని, అలాటి నన్ను ఎలా 
పట్టుకోగలిగావు?” అని అడిగాడు. 


తన పట్టును సడలించకుండా ఆ కొండచిలువ 
ఇలా చెప్పింది: “చాలాకాలంగా నేను ఆకలితో ఉన్నాను. 
నా అదృష్టం SQ నువ్వు దొరికావు. ఇక నా కథ 
అంటావా! అదొక పెద్ద ఉదంతం. నేను నహుషుడని 
చక్రవర్తిని. మీ పూర్వీకులకు పూర్వుణ్ణి. ఇంద్రుడితో 
సమానమైనవాడిని, ఐశ్వర్య మదంతో అగస్యమహర్షిని 
అవమానించాను. ఆయన కోపంతో నన్ను 
కొందచిలువగా పుట్టమని శపించాడు. ఆయన శాపంతో 
ఇంద్రపదవి కోల్పోయి క్రిందపడిపోతూ శాపవిమోచనం 
ఎలా కలుగుతుందో చెప్పమన్నాను. ఆయన కరుణించి 
“నువ్వు భూలోకంలో చాలా కాలం ఉంటావు. ఒకనాడు 
నీవు అడిగే ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పే మహాత్ముణ్ణి 
కలుసుకుంటావు, అప్పుడు నీకు శాపవిమోచనం 
కలుగుతుంది అన్నాడు.” yi 


40 బాలల మహాభారతము 
ena eng) 


కొండచిలువ రూపంలోని నహుషుడితో అప్పుడు 
భీముడు ఇలా అన్నాడు: “నేను నిన్ను కోపగించుకోవడం 
లేదు. విధిని ఎవరూ తప్పించుకోలేరు. నా సంగతే 
చూడు. మహాబలవంతుడినైన నేను నీకు చిక్కి ఈ 
అవస్థకు వచ్చాను. నా చావును గురించి విచారించడం 
లేదు. రాజ్యం పోగొట్టుకుని ఘోరమైన ఈ కారడవుల్లో 
ఆకులు అలములు తింటూ, నా అన్నదమ్ములు 
తిరుగుతున్నారు. నన్ను చూడకుండా ఎంత 
దుఃఖిస్తున్నారో అని విచారిస్తున్నాను.” 

అక్కడ ధర్మరాజుకి ఎన్నో దుర్నిమిత్తాలు 
కనబడ్డాయి. భీముడు కనిపించకపోవడంతో అతణ్ణి 
వెతుక్కుంటూ వెళ్ళాడు. భీముడి అడుగుజాడలు 
చూసుకుంటూ వెళ్లి, eho ఒక కొండచిలువ పట్టుకుని 
ఉందటం చూసి నిశ్చేష్టదయ్యాడు ధర్మరాజు. “తమ్ముడూ! 
ఏమిటీ వైపరీత్యం! ఈ పెద్దపాము నిన్ను ఎలా పట్టుకుంది” 
అని ప్రశ్నించి, జరిగినదంతా తెలుసుకున్నాడు. 

అప్పుడు ధర్మరాజు “ఓ సర్పరాజా! నా తమ్ముణ్ణి 
విడిచిపెట్టు. నీకు కావలసినంత ఆహారం నేను సమకూర్చి 
పెడతాను” అన్నాడు. 


అందుకా కొండచిలువ “A తమ్ముడే నాకు 
ఆహారం. నువ్వు ఇక్కడనుండి వెళ్లిపో. లేకపోతే 
నిన్నుకూడా పట్టుకొని రేపటికి ఆహారంగా 
చేసుకుంటాను. నేనడిగే ప్రశ్నలకు నువ్వు జవాబు చెబితే 
నీ తమ్ముణ్ణి విడిచిపెడతాను” అన్నది. 

ధర్మరాజు జ (SAGAS అడుగు. జవాబు 
చెప్పడానికి ప్రయత్నిస్తాను” అన్నాడు. 

కొండచిలువ ప్రశ్నలడగసాగింది: “బ్రాహ్మణుడు 
ఎవరు?” 


“సత్యము, దయ, దానము, క్షమ, సత్రవర్తన, 
అహింస, తపస్సు ఉన్నవాడే బ్రాహ్మణుడు.” 

“ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోదగిన 
దేది?” 


Pig 


“సుఖదుఃఖాలకు అతీతమైనదీ, తెలుసుకున్న 
తర్వాత వాటిని కలగనీయనిదీ అయిన పరబ్రహ్మమే 
తెలుసుకోతగింది.” 


ఆ కొండచిలువ రూపంలోని నహుషుడు 
ఇలా వర్ణాశ్రమ ధర్మాలను గురించి, ధర్మం గురించి ఎన్నో 
ప్రశ్నలు వేశాడు. వాటన్నిటికీ ధర్మరాజు సంతృప్తికరంగా 
సమాధానాలిచ్చాడు. ఆ సమాధానాలు విన్న నహుషుడు 
ఇలా అన్నాడు: “నువ్వు నా ప్రశ్నలన్నిటికీ తృప్తికరంగా 
సమాధానాలిచ్చినందువల్ల నేను 
శాపవిముక్తుడినవుతున్నాను. నేను గర్వాంధుడినై 
మహర్షులచేత నా పల్లకీ మోయించాను. ఒకసారి 
అగస్యమహాముని నా పల్లకీ మోస్తున్నప్పుడు ఆయన్ను 
ఘోరంగా అవమానించగా కోపంతో రుద్రుడై నన్ను 


శపించాడు. 


(ss 


ఆ శాపకారణంగా నేను 


కొండచిలువనయ్యాను. శాపవిమోచనం కోరితే ధర్మరాజు 
వచ్చి నిన్ను శాపంనుండి విముక్తుణ్ణి చేస్తాడని చెప్పాడు. 
ఇకనీ తమ్ముణ్ణి తీసుకువెళ్లు.” చూస్తూ ఉండగానే 
సర్పశరీరం వదలిపెట్టి నహుషుడు దివ్యశరీరంతో 
స్వర్గానికి వెళ్లిపోయాడు. 


net Pia 
శ్రీకృష్ణుని పునరాగమనం 41 


13 
5 cpm) త్రునంంగమయునుం 

వృషపర్వుని ఆశ్రమంలో సుమారు ఒక 
సంవత్సరకాలం గడిపి, పాండవులు ద్వైతవనానికి తిరిగి 
వచ్చి అటుపిమ్మట కామ్యకవనానికి వెళ్లిపోయారు. 
పాందవులు కామ్యకవనంలో సాధుసాంగత్యంలో కాలం 
గడుపుతున్నప్పుడు సత్యభామతో శ్రీకృష్ణుడు పాండవులను 
చూడడానికి వచ్చాడు. శ్రీకృష్ణ దర్శనంతో పాండవులు 
ఎంతో ఆనందించారు. శ్రీకృష్ణుడు ద్రౌపదితో “సుభద్ర, 
అభీమన్యులు బాగున్నారు. అభిమన్యుడు విలువిద్యలో 
తండ్రిని మించేలా ఉన్నాడు” అన్నాడు. తరువాత 
ధర్మరాజు వైపు తిరిగి “అంధకులూ, వృష్టికులూ, భోజులూ, 
కుకురులూ యావన్మంది కౌరవులను పరిమార్చడానికి 
సిద్ధపడుతున్నారు” అన్నాడు. 

అందుకు ధర్మరాజు ey శరణుజొచ్చిన మాకు 
కష్టమేముంటుంది కృష్ణా?” అని ఆనందంగా అన్నాడు. 
“వనవాసం దాదాపు పూర్తికావస్తూ ఉంది. ఈ 
అరణ్యవాసం తరువాత కూడా 
పూర్తిచేసుకుని, ఏ దోషమూ లేకుండా శత్రువులను 
జయించడానికి పూనుకుంటాము. ఇదంతా నిర్వహించే 
భారం మాత్రం నీదే” అని అన్నాడు. 


అజ్ఞాతవాసం 


ఆ సమయంలో మార్మండేయ మహర్షి 
పాండవులను చూడడానికి వచ్చాడు. కృష్ణుడు 
పాండవులకు దేవతల గాథలూ, రాజుల చరిత్రలూ 
మొదలైనవి చెప్పమని ఆయనను ప్రార్థించాడు. అప్పుడే 
నారదుడు కూడా అక్కడకు వచ్చాడు. అందరూ 
మార్మండేయ మహర్షి చుట్టూ కూర్చుని ఆయన వినిపించే 
గాథలు వినసాగారు. ఆయన వారికి యుగధర్మం 


గురించీ, మహావిష్ణువు అవతారాలను గురించీ, జ్ఞాన 
ప్రాశస్త్యం గురించీ వివరించాడు. కుమారస్వామి 
అసురులతో చేసిన యుద్ధం గురించి కూడా 
వివరించాడు. 


శ్రీకృష్ణుడు, సత్యభామ పాండవులతో 

కొంతకాలం గడిపి ద్వారకకు తిరిగి వెళ్లిపోయారు. 
14 

tod. bane పన్నాగం 

అరణ్యంలో పాండవులను చూసివచ్చిన ఒక 
(బ్రాహ్మణుడు ఒక రోజు ధృతరాషుని వద్దకు వచ్చాడు. 
పాండవుల సంక్షేమం గురించి ధృతరాష్రుడు 
విచారించాడు. పాండవులు అనుభవిస్తున్న కష్టాలను 
గురించీ, భీముడి బలం గురించీ, అర్జునుడు శివుణ్ణి 
మెప్పించి పాశుపతాస్త్రం సంపాదించిన విషయమూ ఆ 
బ్రాహ్మణుడు తెలిపాడు. అతడు వెళ్లిన తరువాత, తాను 
పాండవులకు చేసిన తలుచుకొని 
ధృతరాష్రుడు దుఃఖించాడు. కానీ, దుర్యోధనుడికి అది 
నచ్చలేదు. అతడు తనకు కర్ణుడు, శకునులతో పెద్దబలగం 
ఉందనీ, పాండవుల పరాక్రమం గురించి 
భయపడనక్కరలేదనీ ధృతరాష్ట్రునికి నచ్చవచెప్పే ప్రయత్నం 
చేశాడు. 


అన్యాయం 


పాండవులకు కీడొనరించడానికి దుర్యోధనుడు, 
శకుని, దుశ్శాసనుడు మరో పన్నాగం పన్నారు. 

శకుని వారితో ఇలా అన్నాడు: “ప్రస్తుతం 
పాండవులు ద్వైతవనంలోని ఒక సరోవరప్రాంతంలో 
నివసిస్తున్నారు. తన శత్రువు సంపదలనూ, వైభవాన్నీ 
కన్నులారా చూడడం కన్నా ఈ ప్రపంచంలో బాధాకరమైన 
విషయం ఇంకొకటి ఉండదు. మనం కామ్యక వనానికి 
ఉల్లాసయాత్రకోసం వెళ్ళీ, కొన్ని రోజులు అక్కడ 
గడుపుదాం. స్త్రీ పరివారంతో వెళదాం. మన BHA), 
సంతోషాన్నీ చూసి పాండవులు కోపంతోనూ, 


“స అసూయతోనూ మండిపోతారు.” 


42 బాలల మహాభారతము 
ena eng) 


ఈ మాటలకు దుర్యోధనుడు ఎంతో సంతృప్తి 
పొందాడు, కాని సందేహించాడు. “నువ్వన్నది యథార్థమే, 
కాని నా తండ్రికి వాళ్లంటే ఇష్టం. ఆయన అనుమతికోసం 
నేను వెళ్ళను. మరో ఆలోచన చేద్దాం” అన్నాడు 
దుర్యోధనుడు. 


మరునాడు ఉదయం దుర్యోధనుని వద్దకు 
కర్ణుడు నవ్వు ముఖంతో వచ్చి ఇలా అన్నాడు: “ఈ 
ఉపాయం ఎలా ఉందో ఆలోచించు? మన ఆవులమంద 
ద్వైతవన ప్రాంతంలో మేస్తూవుంది. వాటిని పరిశీలించే 
పని మీద మనం అక్కడకు వెళదాం. దీనికి నీ తండ్రి 
తప్పక సమ్మతిస్తాడు.” శకుని ఈ పథకానికి ఆనందంగా 


సమ్మతించాడు. ఆవుల మందను తక్షణమే 
పరిశీలించాల్సిన ఆవశ్యకతను వివరించడానికి 


సామంగుడనే ఆవులకాపరిని ధృతరాష్టుని వద్దకు 
పంపారు. 


“మనం పూర్తిగా ఆవుల కాపరుల మీదనే 
ఆధారపడకూడదు. అప్పుడప్పుడు మనం కూడా వెళ్లి 
ప్రత్యక్షంగా చూసుకోవాలి. కానీ, పాండవులు ఆ 
ప్రాంతంలోనే ఉన్నట్లు నేను అనుకుంటున్నాను” అన్నాడు 
ధృతరాషుడు. 

ఆ మాటలకు శకుని “మనం వెళ్ళేది పాండవుల 
గురించి కాదు. ఏ విధంగానూ వారి ఉనికికి భంగం 
కలిగించం” అన్నాడు. 


చివరికి ధృతరాష్ట్రుడు అనుమతించగా 
దుర్యోధనుడు పెద్దపరివారంతో బయలుదేరాడు. అతడితో 
దుశ్శాసనుడు, Ste, శకుని, వారి భార్యలతో సహా 
అనేక మంది How, పెద్ద సైన్యం కూడా బయలుదేరింది. 
15 
(10, Dee? Wold, Diodes 
వాళ్ళు ఆలమందలున్న ద్వైతవన ప్రాంతంలో 


శిబిరాలు వేసుకొన్నారు. దుర్యోధనుడు ఆవులమందలను 
పర్యవేక్షించి, దూడలను లెక్కించాడు. తరువాత తన 


స. 


పరివారాన్ని వినోదక్రీడా భవనాలను నిర్మించమన్నాడు. 


కానీ, అరణ్య సరిహద్దులో సైనికులకు అద్దుగా 
గంధర్వులు బారులుతీరి ఉన్నారు. సైనికులు ఈ విషయం 
దుర్యోధనుడికి విన్నవించగా ఆ _గంధర్వులను 
దుర్యోధనుడు MHS hay. గంధర్వులు తమ రాజైన 
చిత్రసేనుడి ఆజ్ఞతో దుర్యోధనుడి సైన్యంతో యుద్ధం 
చేయగా దుర్యోధనుడి సైనికులు చెల్లాచెదరయ్యారు. 
కర్ణుడు ఒక్కడే గంధర్వుల ధాటిని ఎదుర్శొని నిలిచి 
పోరాడాడు. వాళ్ళు ste కత్తులతో, గొడ్డళ్ళతో, 
శూలాలతో పొడిచారు. SHE రథం కాడి, పతాకధ్వజాన్ని 
విరుగగొట్టారు. కర్ణుడు ప్రాణరక్షణార్థం పారిపోయాడు. 
దుర్యోధనుడు కొంతసేపు యుద్దం చేశాడు కానీ, 
అతడి రథంకూడా విరిగింది. నేల మీద నిలబడే 
యుద్ధం చెయ్యసాగాడు. అప్పుడు చిత్రసేనుడు అతడి 
మీదకు దుమికి, OSH పట్టుకున్నాడు. పరివార 
సమేతంగా దుర్యోధనుడు బంధితుడయ్యాడు. 
కొంతమంది సైనికులు ధర్మరాజు ఉన్న ఆశ్రమానికి 
పరుగెత్తుకుని వెళ్లి ధర్మరాజుతో “గంధర్వులు దుర్యోధనుణ్ణి 
బంధించారు; Rex కూడా వదలిపెట్టలేదు. మీరు 
ఎలాగైనా వారిని కాపాడండి” అన్నారు. ఆ మాటలు 
విన్న భీముడు “మంచిది, ఈ వార్త నాకు ఆనందాన్ని 
కలుగచేస్తూంది. మమ్మల్ని పరిహాసం చేసేందుకు 
దుర్యోధనుడు పన్నిన దుష్టపథకానికి ఇది ఫలితం. 
మా సహాయార్థం వచ్చేందుకు ఈ ప్రపంచంలో ఒక్కడైనా 
ఉన్నాడని తెలుసుకోవడం జరిగింది. దురాత్ముడైన 
దుర్యోధనుడు తగిన ఫలితాన్నే అనుభవించాడు” అన్నాడు. 


ధర్మరాజు సహృదయత 43 
గ్‌ come) 


కానీ ధర్మరాజు, భీముణ్ణి వారిస్తూ “ఇది వైషమ్యం నలుగురు అన్నదమ్ముల రథాలను గంధర్వులు నుగ్గునుగ్గు 
చూపాల్సిన సమయం కాదు. వారు మన సహాయం చేశారు. పైకి ఎగిరిపోతున్న గంధర్వుల మీదికి 
కోరారు. వారు మన శత్రువులే అయివుండవచ్చు. కానీ పాండవులు బాణవర్షం కురిపించారు. చిత్రసేనుడు 
Soe వ్యక్తి ముందు మనం ఐకమత్యంగా ఉండాలి. తమ మీద ప్రయోగించిన ఆయుధాలను అర్జునుడు 
గంధర్వరాజుకు మనం ఇక్కడ నివసిస్తున్న విషయం తెలిసే 
ఉంటుంది. మనల్ని అతడు అవమానించాడు. 
ఆయుధాలు ధరించి, వెంటనే వెళ్లి దుర్యోధనుణ్ణి 
కాపాడి, మన కుల గౌరవాన్ని కాపాడు” అన్నాడు. 


వెంటనే అర్జునుడు అంగీకరించి, భీముడు 
ఇతరులతో యుద్ధం జరిగే చోటుకు వెళ్లాడు. 
“దుర్యోధనుణ్ణి వెంటనే విడిచిపెట్టండి” అంటూ అర్జునుడు 
కేకపెట్టాడు. ఆ మాటలకు గంధర్వులు నవ్వుతూ “మా | 
రాజు చిత్రసేనుడి ఆజ్ఞలు తప్ప ఇతరుల ఆజ్ఞలను క్ల 
మేము పాటించం” అన్నారు. వెంటనే అర్జునుడు 
చాలామంది. . గంధర్వులను - fA 


ae హతమార్చాడు. 
| తన బాణప్రయోగంతో నివారించాడు. అటు 
WIN తరువాత చిత్రసేనుడు మాయా యుద్దానికి దిగాడు. 
) yy) | అతడు ఆకాశంలో అద్భశ్యుడై, కనిపించకుండా 
బాణాలు ప్రయోగించసాగాడు. ఈ చర్యకు 
అర్జునుడు ఏమాత్రం జంకలేదు. అతడు 
దివ్యాస్రాలు ప్రయోగించగా చివరికి 
చిత్రసేనుడు క్రిందికి దిగివచ్చి 
“అర్జునా! నీతో నీ మిత్రుడే యుద్ధం 
చేస్తున్నాడు” అన్నాడు. 


వెంటనే అర్జునుడు 
దివ్యాగస్రాలనుం 


ఉపసంహరించాడు. 
చిత్రసేనుడు, అర్హునుడు 


44 బాలల మహాభారతము 
ena eng) 


దుర్యోధనుణ్ణి ఎందుకు బంధించావు?” అని చిత్రసేనుణ్ణి, 
అర్జునుడు అడిగాడు. అందుకు చిత్రసేనుడు ఇలా 
అన్నాడు “ఓ అర్జునా! ఇక్కడికి రావటంలో దురాత్ములైన 
దుర్యోధనుడి, కర్ణుడి ఆంతర్యం నాకు తెలుసు. మిమ్మల్ని 
ద్రౌపదిని పరిహసించడానికే వారు ఇక్కడికి వచ్చారు. 
ఇంద్రుడు మీకు సహాయం చేయమని నన్ను ఆజ్ఞాపించగా 
నేనిక్కడికి వచ్చాను. ఈ దురాత్ముల్ని గొలుసులతో 
బంధించి ఇంద్రుడి వద్దకు తీసుకెళతాను.” 


“నువ్వు నాకేదన్నా సహాయం చెయ్యాలనుకుంటే, 
వెంటనే దుర్యోధనుణ్ణి బంధవిముక్తుణ్ణి చెయ్యి. ఇది నా 
అన్నగారి ఉత్తరువు” అన్నాడు అర్జునుడు. వాళ్లందరూ 
ధర్మరాజు వద్దకు వెళ్ళారు. ధర్మరాజు దుర్యోధనాదులను 
విడిచిపెట్టమని చిత్రసేనుణ్ణి కోరాడు. తరువాత 
దుర్యోధనుణ్ణి మందలిస్తూ “మళ్ళీ ఎప్పుడూ ఇలాంటి 
పని చేయకు. ఆనందంగా నీ రాజధానికి తిరిగి వెళ్ళిపో” 
అన్నాడు. అవమానభారంతో, జీవితం మీద విరక్తితో 
దుర్యోధనుడు తన రాజధానికి బయలుదేరాడు. ధర్మరాజు 
ఉదాత్తచర్యను బ్రాహ్మణులు ప్రశంసించగా, సంతోషంగా 
ద్వైత వనంలో కాలం గడపసాగాడు. 

16 
ఊరడెల్లని దుర్మోధనుడు 


పచ్చిక, నీరు ఎక్కువగా లభించే ప్రదేశంలో 
దుర్యోధనుడు శిబిరం ఏర్పాటు చేసుకొన్నాడు. ఆనాటి 
రాత్రి కర్ణుడు వచ్చి దుర్యోధనుడితో ఇలా అన్నాడు: “ఓ 
దుర్యోధనా! నువ్వు బ్రతికి ఉండటమూ, మనిద్దరం తిరిగి 
కలుసుకోవడమూ అదృష్టమే. నువ్వు గంధర్వులను 
జయించటం మంచికే జరిగింది. ఆ గంధర్వుల ధాటికి 
నిలబడలేక నేను యుద్ధరంగం నుండి పలాయనమైనాను. 
నువ్వు నేడొనర్చినది ప్రపంచంలో వేరెవరూ చేయలేరు.” 
ఆ మాటలు విని దుర్యోధనుడు ఇలా అన్నాడు: “నీ కసలు 
జరిగినదేమిటో తెలియదు కాబట్టి, నీ మీద నాకు కోపం 
లేదు. మేం గంధర్వుల బందీలమైనాము. పాండవులు 


వ 


వచ్చి మమ్మల్ని బంధవిముక్తులను చేశారు. ఈ పరాభవం 
భరించటంకంటే ఆ యుద్ధరంగంలో మరణించి ఉంటేనే 
బాగుండేది. నన్ను ఒంటరిగా ఒదిలిపెట్టు. సౌశీల్యం, 
సంపద, స్నేహం, రాజరికం మొదలైనవాటితో నాకేం 
పనిలేదు. ఇక్కడ ఆమరణ నిరాహారదీక్ష 
చేయబోతున్నాను.” 


SHH అతణ్ణి ఓదార్చడానికి శతవిధాలా 
ప్రయత్నించాడు. కానీ దుర్యోధనుడు ఓరడిల్లలేదు. అతడు 
తనకు సంభవించిన పరాభవం గురించి విచారిస్తూ 
దుశ్చాసనుడితో, “ఓ దుశ్చాసనా, నిన్ను ఇప్పుడే రాజుగా 
అభిషేకిస్తాను. కర్ణుడు, శకుని రక్షణతో ఈ 
భూమండలాన్ని పరిపాలించు” అన్నాడు. దుర్యోధనుడు 
ఆ మాటలు పలికి స్నానమాచరించి, దర్భల మీద 
ఆసీనుడై, బాహ్య ప్రపంచంతో అన్ని సంబంధాలు 
తెంపుకొని, తపస్సుకు పూనుకున్నాడు. 

దుశ్శాసనుడు ఏడుస్తూ 
కాళ్ళుపట్టుకున్నాడు. శకుని ఇద్దరి మధ్యకు వచ్చి “కర్ణుని 
మాటలు వినండి, ఎంతో కష్టం మీద నేను సంపాదించిన 


అన్నగారి 


ఊరడిల్లని దుర్యోధనుడు 45 
ue అకలి 


ఐశ్వర్యాన్ని ఇలా ఎందుకు కాలరాచుకుంటారు? 
నిరాహారదీక్ష వల్ల ప్రయోజనం లేదు; ఇప్పటివరకు మీరు 
చేసిన దానికి యథార్థంగా పశ్చాత్తప్తులైతే పాండవులతో 
స్నేహం చేసుకొని వారి రాజ్యాన్ని వారికిచ్చివేయండి” 
అన్నాడు. 

అదే సమయంలో దేవతలచేత ఓడింపబడ్డ 
దైత్యులు, దానవులు దుర్యోధనుడు తన నిశ్చయాన్ని 
మార్చుకోకపోతే తాము నాశనం అవుతామనే భయంతో 
పాతాళంలో ఒక  బలిపూజా కార్యక్రమాన్ని 
మొదలుపెట్టారు. వారి బలిపూజకు సంతసించిన ఒక 
విచిత్రదేవత ప్రత్యక్షమై వారితో “మీకేం కావాలో 
కోరుకోండి?” అని అడిగింది. 


వారు “దుర్యోధనుణ్ణి ఇక్కడికి తీసుకురావాలి” 
అని కోరారు. క్షణంలో ఆమె దుర్యోధనుణ్ణి వారి 
వద్దకు తీసుకువచ్చింది. వారు అతడితో ఇలా అన్నారు: 
“దేవతలకు పాండవులే ఆధారమైనట్లు నీవే మాకు ఏకైక 
ఆశాజ్యోతివి. జయం నిన్ను వరించుగాక! మేమంతా నీ 


పక్షం వహిస్తాము. పాండవుల భయం లేకుండా 
భూమండలాన్ని పరిపాలించు.” తరువాత ఆ దేవత 
దుర్యోధనుణ్ణి యథాస్థానానికి చేర్చింది. దుర్యోధనుడు 
కళ్ళు తెరిచాక, జరిగినదంతా కలగా భావించాడు. 
“పాండవులను యుద్ధంలో సంహరించాలి” అంటూ ప్రతిజ్ఞ 
పూనాడు. 


కౌరవులు రాజధానికి తిరిగి రాగానే, భీష్ముడు, 
పాండవులు చూపిన వీరోచితచర్యను ప్రశంసించాడు. 
కౌరవుల కుతంత్రాన్ని గర్టించాడు. పాండవులతో సఖ్యంతో 
ఉండమని కౌరవులకు సలహా ఇవ్వగా, కోపంతో 
దుర్యోధనుడు అక్మణ్ణండి వెళ్లిపోయాడు. 


17 
దుర్పోధనుదు యోగాన్ని, నిర్వర్తించటం 


దుర్యోధనుడు, కర్గుడు కలుసుకొని భావి 
కార్యక్రమాన్ని గురించి సుదీర్హంగా చర్చించుకున్నారు. 
దుర్యోధనుడు “ధర్మరాజు నిర్వర్తించిన రాజసూయ 
యాగం చూసినప్పటి నుంచి, నాలో ఆ యాగాన్ని 
చేయాలనే కోరిక బలంగా నాటుకుంది” అని అన్నాడు. 


ఆ మాటలకు Swe నవ్వి “ఎందుకు 
జరిపించకూడదు? భూమండలంలోని రాజులందరూ నీ 
ఏలుబడిలోనే ఉన్నారు కదా. బ్రాహ్మణులను పిలిపించి, 
యాగకార్యక్రమాన్ని ప్రారంభించటమే ఆలస్యం” అన్నాడు. 

బ్రాహ్మణులను పిలిపించారు. కానీ, వారు 
“ధర్మరాజు, ధృతరాష్ట్రుడు (బ్రతికి ఉన్నంతవరకు 
రాజసూయయాగాన్ని నీవు చేయకూడదు. దానికి 
వైష్టవయాగాన్ని చేయవచ్చు. అది 
రాజసూయానికి సమానమైనది” అని చెప్పారు. 


బదులుగా 


దుర్యోధనుడు వారి సూచన మేరకు ఆ 
యాగానికి సమాయత్తమయ్యాడు. బంగారు నాగలి 
రూపొందించబడింది. భూమండలంలోని రాజులందరిని 
ఆహ్వానించడానికి 


వార్తావహులు పంపబడ్డారు. 


46 బాలల మహాభారతము 
ena ene) 


దుశ్శాసనుడు ఒక వార్తావహుణ్జి ద్వైతవనానికి పంపుతూ 
“తక్షణమే ద్వైతవనానికి వెళ్లి అక్కడ బ్రాహ్మణులనందరినీ, 
వారితోబాటు ఆ క్రూర పాండవులనూ ఆహ్వానించిరా” 
అన్నాడు. 

ధర్మరాజు వచ్చిన వార్తావహుడితో ఇలా 
అన్నాడు: “దుర్యోధనుడు ఒక _గొప్పయాగాన్ని 
జరిపించటం నాకు ఆనందాన్ని కలిగిస్తున్నది. కాని మేము 
పదమూడు సంవత్సరాలు పూర్తి కాకుండా నగరంలోకి 
ప్రవేశించరాదు.” 


అప్పుడు భీముడు “దుర్యోధనుడితో మేం 
పదమూడు సంవత్సరాల అనంతరం నగరంలో ప్రవేశించి 
ఒక గొప్ప యజ్ఞం చేస్తాం. ఆ యజ్ఞంలో దుర్యోధనుడు, 
అతని సలహాదారులే బలిపశువులు అని చెప్పు” అన్నాడు. 


వారావహుడు తిరిగి వెళ్లి జరిగింది అంతా 
దుర్యోధనుడికి నివేదించాడు. 


దుర్యోధనుడు ఆ యాగాన్ని ఎంతో వైభవంగా 
జరిపించాడు. యాగాన్ని చూడవచ్చిన రాజులలో 
అనేకులు కౌరవుల మిత్రులు, తక్కినవారు SHE 
జైత్రయాత్రలో ఓడింపబడిన వాళ్లు. అక్కడ మహా 
ఆనందం నెలకొన్నది. ప్రతి ఒక్కరికి విలువైన 
బహుమతులు ఇవ్వబడ్డాయి. యాగకార్యక్రమం 
పూర్తయ్యాక పౌరులు దుర్యోధనుడు చేసిన యాగం, 
ధర్మరాజు నిర్వర్తించిన రాజసూయయాగ వైభవంలో 
పదహారవ వంతు కూడా లేదనుకున్నారు. కానీ 
వందిమాగధులు మాత్రం దుర్యోధనుణ్ణి ప్రశంసిస్తూ 
యయాతి, భరతుడు మొదలైన చక్రవర్తులు చేసిన 
యాగంతో ఈ యాగాన్ని పోల్చారు. 


అంతా పూర్తి అయిన తరువాత దుర్యోధనుడు, 
కర్ణుణ్ణి ఆలింగనం చేసుకొని, “కర్ణా! నీ వల్లే ఈ 
యాగం విజయవంతంగా పూర్తి చెయ్యగలిగాను. న్‌ 
సహాయ సహకారాలతోనే భవిష్యత్తులో నేను పాండవులను 


స. 


హతమార్చి ఈ భూమండలాన్ని 
పరిపాలించాలి” అని అన్నాడు. 


నిశ్చింతగా 


కర్ణుడు ఆ మాటలకు పొంగిపోతూ ఇలా 
అన్నాడు: “రారాజా! నేను అర్జునుణ్ణి చంపేటంత వరకు 
నా కాళ్ళు కడుక్కోను, మాంసం మదిరలను ముట్టను, 
యాచకులు ఏది అడిగనా సరే ఇచ్చివేస్తాను.” ఈ శపథం 
విన్న కౌరవులు, అప్పటికే పాండవులు చనిపోయారనే 
భావంతో ఆనందంగా కేకలు పెట్టారు. 


ఈ వార్త పాండవులకు చేరింది. SHE 
బలపరాక్రమాల పట్ల గొప్ప అభిప్రాయం గల ధర్మరాజు 
ఆ వార్త విని దిగులుపడ్డాడు. 

ధర్మరాజు ఒక రాత్రి కలగన్నాడు. ఆ కలలో 
అడవిలో ఒక జింక అతడి వద్దకు వచ్చి తన సంతతిని 
పూర్తిగా నాశనం గావించవద్దని వేరే అరణ్యానికి వెళ్లమనీ 
దయనీయంగా వేడుకుంది. ఆ కలతో చలించిపోయిన 
ధర్మరాజు తన తమ్ములతో కామ్యక వనానికి 
బయలుదేరాడు. 


పాండవులు అరణ్యంలో సంతోషంగా ఉన్నారనే 
వార్త దుర్యోధనుడికి తెలిసి అతడి హృదయం 
అసూయతో భగ్గుమన్నది. మరల కర్ణుడు, దుశ్శాసనులతో 
పాండవులకు కీడు కలిగించే పథకం వేయసాగాడు. 


18 
కృష్ణుడు తణు భక్తులణు Seolatsl0 


ఒకనాడు దుర్వాస మహాముని తన పదివేల 
మంది శిష్యులతో దుర్యోధనుణ్ణి చూడడానికి వచ్చాడు. 
అతివినమంగా దుర్యోధనుడు 
ఆహ్వానించాడు. దుర్వాసుడు శపిస్తాడనే భయంతో 
రేయింబవళ్లు ఆయనకు స్వయంగా సేవలు చేశాడు. 
కొన్ని సమయాలలో దుర్వాసుడు హఠాత్తుగా “నాకు 
ఆకలిగావుంది, వెంటనే ఆహారం పెట్టు” అనేవాడు. 
ఒక్కోసారి స్నానం చేయడానికి వెళ్లి, ఆలస్యంగా తిరిగి 


దుర్వాసుణ్ణి 


ల 


కృష్ణుడు తన భక్తులను కాపాడటం 47 
a ~<a) 


వచ్చి “ఈ రోజు నేను ఏమీ తినను” అనేవాడు. తర్వాత, 
ఎవరికీ కనబడకుండా అంతర్జానమయ్యేవాడు. 
ఒకొకప్పుడు అర్ధరాత్రి నిద్రలేచి ఆహారం సిద్ధంచెయ్యమని 
ఆజ్ఞ ఇచ్చి ఏమీ తినకుండా ఉండేవాడు. దుర్వాసుడు 
ఈ విధంగా ప్రవర్తిస్తున్నప్పటికీ దుర్యోధనుడు చికాకు 
కనబరచలేదు. అప్పుడు దుర్వాసుడు, దుర్యోధనుణ్ణి 
ప్రశంసిస్తూ “ఏదైనా వరం కోరుకో” అన్నాడు. 


ళా 


దుర్యోధనుడు తను అదగదలచుకున్న వరాన్ని 
ఇదివరకే ఆలోచించి పెట్టుకున్నాడు. అతడు ఎంతో 
వినయంతో ఇలా అన్నాడు. “ధర్మరాజు నా అన్న తన 
తమ్ములతో ఆయన ప్రస్తుతం అరణ్యంలో ఉన్నాడు. 
నా అతిథి సత్మారాలు పొందినట్లే, మీ శిష్యులతోకూడా 
మీరూ ఆయన ఆతిథ్యం స్వీకరించడమే నా కోరిక.” 
అంతేగాక ధర్మరాజు పరివారమంతా భోజనాలు ఎప్పుడు 
పూర్తిచేస్తారో తనకు తెలుసు కాబట్టి, ఆ వేళకే మునిని 
అక్కడకు వెళ్ళమని సూచించాడు. అకస్మాత్తుగా వచ్చిన 
అతిథులకు ఇవ్వడానికి ధర్మరాజు వద్ద ఏమీ మిగలదని 


దుర్యోధనుడి దురాలోచన. అరణ్యంలో పాండవులు తమ 
ఆహారానికే నానా అగచాట్లు పడుతూ, దుర్వాసుడికి, 
ఆయన పెద్దపరివారానికి ఎలాగూ సక్రమంగా ఆతిథ్యం 
ఇవ్వలేరని దుర్యోధనుడి ఆలోచన. కోపిష్టియెన 
దుర్వాసుడు వెంటనే పాండవులను శపిస్తే ఆ విధంగా 
తన చిరకాల వాంఛితమైన పాండవ వినాశం 
జరుగుతుందని దుర్యోధనుడి వక్ర ఆలోచన. 


దుర్యోధనుడు సూచించిన మేరకు దుర్వాసుడు 
శిష్యగణంతో అరణ్యంలో పాండవుల వద్దకెళ్ళాడు. 
ఆ సమయంలో పాండవులు మధ్యాహ్న భోజనాలు 
పూర్తిచేసుకొని, విశ్రాంతి తీసుకుంటున్నారు. వారు 
మునిని గౌరవపూర్వకంగా ఆహ్వానించారు. “మహామునీ! 
స్నానం, ఆచమన కార్యక్రమాలు పూర్తిచేసుకొని రండి” 
అన్నాడు వినమ్రంగా ధర్మరాజు. దుర్వాసుడు, ఆయన 
శిష్యులు నదిలో స్నానమాచరిస్తుండగా, ద్రౌపది 
ఆందోళనతో, మునిగణానికి ఇవ్వడానికి ఆహారం ఏమీ 
లేనందువల్ల విచారంగా కృష్ణుణ్ణి ప్రార్థించింది. “ఓ కృష్ణా! 
నువ్వే సర్వజగద్రక్షకుడివి. నిస్సహాయులకు నీవే శరణు. 
నిన్ను శరణుకోరుతున్నాను, నన్ను కాపాడు.” అప్పుడు 
కృష్ణుడు ఆమె ముందు ప్రత్యక్షమై “నాకు చాలా ఆకలిగా 
ఉంది. ఏదన్నా ఉంటే వడ్డించు, తరువాత తీరికగా 
మాట్లాడుకుందాం” అన్నాడు. 


ద్రౌపది కంగారుపడి “నేను భోజనం 
చేసేంతవరకు సూర్యుడు ప్రసాదించిన అక్షయపాత్ర 
నిండుగా ఉంటుంది. నేను ఇప్పటికే భోజనం చేశాను, 
అక్షయపాత్ర ఖాళీ అయింది” అని అన్నది. కృష్ణుడు 
“పరిహాసాలకిది సమయం కాదు. ఆ పాత్రను తీసుకురా, 
చూస్తాను” ద్రౌపది అక్షయపాత్రను 
కృష్ణునికిచ్చింది. ఒక చిన్న అన్నపు మెతుకు అక్షయపాత్ర 
ఒక మూలలో అతుక్కుని ఉండడం కనబడింది. దాన్ని 
తీసుకుని నోట్లో వేసుకుని “ఈ విశ్వానికి ఆత్మయైన 
శ్రీహరి దీనితో తృప్తిపడుగాక! యజ్ఞ హవిస్సులను గైకొనే 
దేవుడు దీనితో సంతృప్తిపడుగాక!” అన్నాడు. కృష్ణుడు 


అన్నాడు. 


48 బాలల మహాభారతము 
era eng) 


అప్పుడు సహదేవుడితో, మునిగణాన్ని భోజనాలకు 
ఆహ్వానించమన్నాడు. 


సహదేవుడు వెంటనే నది వద్దకు వెళ్ళినప్పుడు 
మునులందరు తమ పొట్టలను నెమ్మదిగా 
తడుముకుంటూ, తమ కడుపులు ఆశ్చర్యంగా 
నిండిపోయాయని ఒకరితో ఒకరు చెప్పుకోవటం 
విన్నాడు. వాళ్ళు నదిలో నుంచి బయటకు వచ్చి 
దుర్వాసుడితో “మనం భోజనం సిద్ధంచేయమన్నాం. కానీ, 
ఇప్పుడు మా కడుపులు నిండిపోయాయి. ఇప్పుడేం 
చేయాలి?” అని అడిగారు. “మనం ధర్మరాజుకి 
గొప్ప అపకారం తలపెట్టాము. అతడు ధర్మశీలుడు. 


ea 


అతడి కోపం మనలను దగ్ధం చేయగలదు. కాబట్టి ఇక్కడ 
నుండి తక్షణమే వెళ్లిపోదాం” అన్నాడు దుర్వాసుడు. అలా 
అంటూ వెంటనే అక్యణ్ణండి కదలిపోయారు. సహదేవుడు 
కృష్ణుడికి, ధర్మజుడికి, (ద్రౌపదికి, మిగిలినవారికి 
జరిగినదంతా వివరించాడు. 


ఆ మునిగణం అర్ధరాత్రి తిరిగి వచ్చి ఆహారం 
సిద్ధం చెయ్యమంటారేమోనని 
ఆందోళనపడసాగాడు. అది చూసి కృష్ణుడు “ధర్మరాజా! 
ద్రౌపది ప్రార్థన నన్ను ఇక్కడకు తీసుకువచ్చింది. ఈ 
క్షిష్టపరిస్థితిలో మీకు సహాయం చేయడానికి నేనిక్కడకు 
పరిగెత్తుకొచ్చాను. ఈ పాటికే దుర్వాసుడు, అతడి శిష్యులు 
పలాయనం చేసివుంటారు. వారు తిరిగి ఎన్నడూ ఇక్కడకు 
రారు. ధర్మనిరతికి ఎన్నడూ అపజయం ఉండదు” 
అన్నాడు. కృష్ణుడు ఇలా మాట్లాడి పాండవుల వద్ద సెలవు 
తీసుకొని నిజస్థానానికి వెళ్ళిపోయాడు. 


zee 


ధర్మరాజు 


జయద్రధుడు శిక్షింపబడటం 49 
ems cage) 


19 
జయద్రధుడు లెకెంబబడటం 

ప్రతి బుతువులోను నూతన అనుభవాలతో 
రోజులు గడిచిపోతున్నాయి. ఐదుగురు సోదరులు కలిసి 
ఒకనాడు వేటకు వెళ్ళారు. సింధురాజైన జయద్రధుడు 
ఆ సమయంలో పాండవుల ఆశ్రమం ప్రక్కగా వెళ్లటం 
జరిగింది. ఆశ్రమ ద్వారం వద్ద ద్రౌపది నిలబడివుండటం 
చూసి ఆమె అపురూప సౌందర్యానికి ముగ్గుడయ్యాడు. 
తన మిత్రుడు కోటికాస్యునితో “వెళ్లి ఆమె ఎవరో 
ఎక్కణ్ణుంచి వచ్చిందో, ఎందుకు ఇక్కడ ఉన్నదో 
తెలుసుకో? నన్ను తన నాథుడిగా అంగీకరిస్తుందా?” 
అన్నాడు. అతడి మిత్రుడు ద్రౌపది వద్దకు వెళ్ళి వచ్చి 
జయద్రధుడితో “మిత్రమా, విచారిస్తున్నాను. 
శక్తిమంతులైన పాండవుల పత్ని ఆమె. ఆమె గురించిన 
ఆశలన్నీ వదలుకుని వెళ్లిపోవడం మంచిది” అన్నాడు. 


జయద్రధుడికి మిత్రుడి మాటలు రుచించలేదు. 
ఆరుగురి అనుచరులతో ఆశ్రమంలో ప్రవేశించాడు. 
కుశల ప్రశ్నలయ్యాక తన మనసులోని మాటను 
బయటపెట్టాడు. ఆమె పట్ల తనకెంతో ప్రేమ 
ఉన్నట్లు, పనికిమాలిన భర్తలను వదలిపెట్టి ॥ 
తనతో వచ్చేయమని ద్రౌపదితో అన్నాడు. 
అప్పుడు ద్రౌపది “నీవు 
నశించే ఎండ్రకాయవంటి 


ప్రసవిస్తూ 


వాడివి. నా భర్తలు నిన్ను హతమారుస్తారు” అంది. 
జయద్రధుడు “పాండవులంటే నాకేం భయం లేదు, నీ 
మాటలు నిన్ను రక్షించవు నాతోరా, బలవంతంగా నిన్ను 
ఎత్తుకు వెళ్ళే పరిస్థితి తెచ్చుకోకు” అంటూ ఆమెను 
పట్టుకోవడానికి ముందుకు రాబోతుండగా ద్రౌపది, 
ధౌమ్యుడి కోసం కేకలు పెట్టింది. కానీ, జయద్రధుడు 
ఆమెను పట్టుకుని బలవంతంగా తన రథం మీద 
ఎక్కించుకున్నాడు. అప్పటికి ధౌమ్యుడు అక్కడికి వచ్చి 
“ఆమె భర్తలతో పోరాడకుండా ఆమెను తీసుకువెళ్ళడానికి 
నీకు హక్కులేదు. ఈ నీచకార్యానికి నీవు తగిన ఫలం 
అనుభవిస్తావు” అన్నాడు. కానీ జయద్రధుడు ధౌమ్యుని 
పట్టించుకోలేదు. (ద్రౌపదిని 
అపహరించుకుపోసాగాడు. 


హితవాక్యాలు 


ఆశ్రమానికి తిరిగి వచ్చిన పాండవులు ద్రౌపది 

చెలికత్తె ద్వారా జరిగింది తెలుసుకున్నారు. ఐదుగురూ 
జయ ద్రధుణ్ణి వెన్నంటడానికి ( 
VV; 


బయలుదేరారు. 


50 బాలల మహాభారతము 
eras eng) 


దారిలో జయద్రధుణ్ణి నిస్సహాయంగా వెంబడిస్తున్న 
ధౌామ్యుణ్ణి చూశారు. విపరీతమైన కోపంతో పాండవులు 
జయద్రధుడి 
బాణవర్షంతో ఆకాశం గాథాంధకారమైంది. చావు 
భయంతో జయద్రధుడు రథం దిగి పారిపోసాగాడు. 


పరివారాన్ని ఎదుర్శొన్నారు. వారి 


అప్పుడు భీముడు, ధర్మరాజుతో “అన్నా! 
ద్రౌపదిని తీసుకుని నువ్వు ఆశ్రమానికి వెళ్ళు. పాతాళంలో 
దాక్కున్నా జయద్రధుణ్ణి వదలిపెట్టను” అన్నాడు. “భీమా! 
జయద్రధుడు మన బంధువని మరిచిపోవద్దు” అన్నాడు 
ధర్మరాజు. 


భీముడు, అర్జునుడు, జయద్రధుణ్ణి 
వెంబడించారు. అతడి గుర్రాలు రెండు మైళ్ళ దూరంలో 
ఉన్నప్పటికీ అర్జునుడు తన బాణాలతో వాటిని 
నేలకూల్చాడు. “వెనక్కు తిరుగు, ఆడవాళ్లను 
అపహరించేవాడా!” అంటూ భీమార్జునులు అరిచారు. 
కానీ జయద్రధుడు ఒక్కమారుకూడా తిరిగి చూడలేదు. 
భీముడు తన రథం దిగి, అతడి వెంట పరిగెత్తి వాడి 
సిగపట్టుకున్నాడు. జయద్రధుడు స్పృహతప్పి కింద 
పడిపోయాడు. అర్జునుడు కష్టంతో కిందపడ్డ అతడి 
శరీరాన్ని Bary. కానీ, భీముడు అతడి తలను 
తన్నుతూ, అతడి రొమ్ము మీద కూర్చుని తిరిగి 
స్పృహకోల్పోయేదాకా పిడిగుద్దులు గుద్దసాగాడు. 
ధర్మరాజు మాటలు గుర్తుచేస్తూ, జయ ద్రధుణ్ణి చంపవద్దని 
భీముణ్ణి వారించాడు అర్జునుడు. “ఈ దురాత్ముడు 
జీవించడానికి అనర్హుడు. కానీ నేనేం చేయగలను, మన 
అన్నగారు దయామయుడు” అన్నాడు భీముడు. ఒక వాడి 
బాణంతో జయద్రధుడికి శిరోముండనం చేసి, ఐదు 
పిలకలను ఉంచాడు. పిమ్మట జయద్రధుడితో ఇలా 
అన్నాడు: “నువ్వు జీవించాలంటే బహిరంగ సభలలో 
“నేను పాండవుల బానిసను అంటూ చెప్పుకోవాలి.” 
జీవితం మీద ఆశతో జయద్రధుడు దానికి 
అంగీకరించాడు. భీమార్జునులు, జయ ద్రధుడి చేతులూ, 
కాళ్ళూ కట్టి రథం మీద వేసుకొని ఆశ్రమానికి 


| 


తీసుకువచ్చి, ధర్మరాజు ముందు పడవేశారు. ధర్మరాజుతో 
“ద్రౌపదికి చెప్పండి, ఈ దురాత్ముడు పాండవ బానిస 
అయ్యా అని” అన్నాడు భీముడు. 


ధర్మరాజు, ద్రౌపదీ జయ ద్రధుణ్ణి వదలి పెట్టమని 
భీముడికి నచ్చజెప్పారు. జయద్రధుడు పరాభవంతో, 
వెంటనే గంగానది తీరానికి వెళ్ళి అక్కడ శివుణ్ణి గురించి 
తపస్సు ప్రారంభించాడు. శివుడు అతడి తపస్సుకు మెచ్చి, 
ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. “పాండవులను 
యుద్ధంలో హతమార్చే వరం ప్రసాదించు అని 
జయద్రధుడు ప్రార్థించాడు. అందుకు శివుడు ఇలా 
అన్నాడు: “అసంభవం, భూమి మీద ఏ మానవుడికీ అది 
వీలుపడదు. కానీ నీకు ఈ వరం ఇస్తాను. ఒకే ఒక్కసారి 
నీవు అర్జునుణ్ణి ఇతర పాండవులను 
జయించగలవు.” 


తప్ప 


ఆ తరువాత శివుడు అంతర్జానమైనాడు. 
జయద్రధుడు తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. పాండవులు 
కామ్యకవనంలో రోజులు వెళ్ళబుచ్చుతున్నారు. 


కొన్ని రోజులు గడిచాక మార్మండేయమహర్షి 
పాండవులను చూడడానికి కామ్యకవనానికి వచ్చాడు. 
ఆయన ప్రగాఢ దుఃఖంలో ఉన్న ధర్మరాజుకి అనేక 
నీతికథలు చెప్పి, ఊరడించాడు. దురదృష్టాన్ని వరించిన 
రాజు అతడొక్కదేకాదనీ, శ్రీరాముడు, సావిత్రీ కూడా 
ఎన్నో కష్టాలు పడ్డారనీ; సావిత్రి యమధర్మరాజునే తన 
మాటలచాతుర్యంతో, పాతివ్రత్యంతో మెప్పించినదనీ, 
ధర్మరాజుతో చెప్పాడు. ఆ విధంగా 
మార్గందేయమహర్నిచే ఊరడింపబడ్డ ధర్మరాజు, 
కామ్యకవనంలో తమ్ముళ్ళతో, ద్రౌపదితో కాలం 
గడపసాగాడు. 


20 
Soa కుండలాలు Gano 


పాండవుల పన్నెండు 
అరణ్యవాసం పూర్తయ్యే సమయంలో, పాండవులకు 


సంవత్సరాల 


(oe 


హాయపడాలని ఇంద్రుడు, SA కవచకుండలాలు 
౦పాదించాలనుకున్నాడు. కానీ ఇంద్రుడి పథకం తెలిసిన 
సూర్యుడు, కర్గుడికి కలలో బ్రాహ్మణరూపంలో దర్శనం 
ఇచ్చి “కుమారా! నేను చెప్పేది సావధానంగా విను, 
పాండవులకు సహాయపడాలనే ఉద్దేశంతో ఇంద్రుడు నీ 
వద్దకు బ్రాహ్మణరూపంలో వచ్చి నీ కవచకుండలాలు 
CORD. కవచకుండలాలు నీ శరీరం నుండి తీసి 
ఇవ్వకు. వాటిని కోల్పోతే, ఆయుష్షు తగ్గి, నువ్వు 
చనిపోతావు” అన్నాడు. కర్గుడడిగాడు “మీరు ఎవరు? 
నా యోగక్షేమాల గురించి మీ కెందుకంత ఆదుర్దా?” ఆ 
ప్రశ్నకు బ్రాహ్మణుడు “నెను సూర్యుణ్ణి. నీ మంచికోరే 
ఈ సలహా ఇస్తున్నాను” అన్నాడు. అప్పుడు Se ఇలా 
అన్నాడు: “మీ సలహాకు నేనెంతో S Sere. కానీ నేనాక 
మాట మీతో చెప్పాలి, ప్రతిరోజు నేను మిమ్ము (సూర్యుడు) 
అర్చిస్తాను. అర్చించి, దానం కావలసిన వాళ్ళకోసం 
ఎదురు చూస్తాను. వాళ్ళు అడిగినదేదైనా తక్షణం 
ఇచ్చేస్తాను. ఇది ఎన్నో సంవత్సరాలుగా మీరు చూస్తూనే 
ఉన్నారు. అడిగినప్పుడు, నా ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి 
నేను వెనుకంజవెయ్యను. కాబట్టి ఇంద్రుడే వచ్చి అర్థిస్తే 
నా కవచకుండలాలను ఇవ్వడానికి నిరాకరించను.” ఆ 
మాటలకు సూర్యుడు “నీ ప్రతిజ్ఞను ఏదీ భంగపరచలేదు. 
కనీసం నీ కవచకుండలాలు దానం ఇస్తూన్నప్పుడు, 
ఇంద్రుడినుండి శక్తి ఆయుధాన్ని ప్రతిఫలంగా అడుగు. 
ఈ శక్తి ఆయుధం నీ కవచకుండలాలు లేని లోటును 
కొంతవరకు తీరుస్తుంది.” ఇలా అంటూ సూర్యుడు 
అంతర్జానమైనాడు. 


స 
స 


కవచ కుండలాల దానం 51 
eras ese) 


కర్ణుడు నిద్రనుండి SEW, మిగిలిన రాత్రంతా 
కలను గురించే ఆలోచిస్తూ గడిపాడు. 


మరునాడు యథాప్రకారం SH సూర్యుని 
అర్చించాడు. అప్పుడు చేతులు జోడిస్తూ ఒక బ్రాహ్మణుడు 
SHE వద్దకొచ్చాడు. అతడెవరైనదీ SHES తెలుసు. 
సంప్రదాయ ప్రకారం ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి, 
కూర్చోవడానికి ఆసనం చూపించాడు. పిమ్మట “మీరు 
కోరింది ఏదైనా ఇస్తాను, సంకోచించక అడగండి” అన్నాడు 
SOE. ఆ (బ్రాహ్మణుడు “నాకు బంగారం, సంపదలు, 
ఆవులు ఏవీ వద్దు. నీ కవచకుండలాలే కావాలి” 
అన్నాడు దృఢంగా. అందుకు SHH స్పందిస్తూ ఇలా 
అన్నాడు: “మీ కోరిక విచిత్రంగా ఉంది. ఈ 
కవచకుండలాలు నా శరీరంలోని అంగాల వంటివి. 
వాటిని నా శరీరం నుండి వేరు చేయలేను, కావాలంటే 
నా రాజ్యాన్ని కూడా ఇచ్చేస్తాను; వీటిని మాత్రం 
అడగవద్దు.” ఆ మాటలకు బ్రాహ్మణుడు ఇలా అన్నాడు: 
“నిన్ను దానకర్ణుడంటారు, దాతలలో నువ్వే 
శ్రేష్ణుడవంటారు, నీ పేరు ప్రతిష్టలు సార్థకం చేసుకోవాలని 
నీకు ఉంటే కవచకుండలాలు నీ శరీరంనుండి కోసి నా 


కిచ్చెయ్యి. నువ్వు ఇప్పటి వరకు ఇచ్చిన, ఇకముందు 
ఇవ్వబోయే అన్ని దానాలకంటే ఇది గొప్పదానంగా 
పరిగణింపబడుతుంది.” కర్ణుడు నవ్వుతూ “దేవాధిదేవా, 
మీరు ఎవరో నాకు తెలుసు, ఇంద్రా! దేవతలకే దేవుడవైన 
నీకు నిరుపయోగంగా ఒక కానుక ఇవ్వటం సముచితం 
కాదు. నాకేదైనా వరం ప్రసాదించటం నీకు ధర్మం. 


52 బాలల మహాభారతము 
ena ene) 


నీకు కవచకుండలాలు దానం చేశాక, నేను చనిపోవటం 
నిశ్చయం. నీ కారణంగా నాకు చావు సంభవించినదనే 
అపవాదు నీకు రాకూడదు. కాబట్టి నా కవచకుండలాలు 
స్వీకరించి, నేను అడిగింది ప్రసాదించు. లేకుంటే వాటిని 
నీకు ఇవ్వలేను.” ఆ మాటలకు ఇంద్రుడు “సూర్యుడు 
నా రాకను నీకు ముందుగా తెలిపాడని తెలుసు. నా 
వజ్రాయుధం తప్ప ఏదన్నా కోరుకో, ఇస్తాను” అన్నాడు. 
ఎవరి మీద ప్రయోగించినా వారిని సంహరించే శక్తి 
ఆయుధాన్ని కర్ణుడు కోరాడు. అప్పుడు ఇంద్రుడు “సరే, 
దానిని ప్రసాదిస్తాను. ఇది నీవు చంపాలనుకునే ఏకైక 
శత్రువును సంహరిస్తుంది” అన్నాడు. SAH నం. ఒక్క 


ae 


శత్రువునె సంహరించాలనుకుంటున్నాను” అన్నాడు. 
దానికి ఇంద్రుడు “ఆ శత్రువు శ్రీకృష్ణుడి రక్షణలో ఉన్నాడు. 
ఇంకొక మాట జ్ఞాపకం ఉంచుకో, ఈ ఆయుధాన్ని నీకు 
ప్రాణాపాయం సంభవించే సమయంలోనూ, అన్ని 
నిష్ట్రయోజనమైనప్పుడూ మాత్రమే 
ప్రయోగించాలి. లేకపోతే అది తిరిగి వచ్చి నిన్నే 


అస్త్రాలు 


సంహరిస్తుంది” అని అన్నాడు. 

కవచకుండలాలు శరీరంనుండి ఖండించి 
ఇచ్చాక కర్షుడి శరీరంలో గాయపు మచ్చలు పడకుండా 
ఇంద్రుడు వరం ఇచ్చాడు. అప్పుడు SHH తన 


శరీరంలో భాగాలైన కవచకుండలాలను కోసి, ఇంద్రుడికి 
ఇచ్చాడు. దేవతలు కర్షుడి మీద ఆకాశం నుండి పువ్వుల 
వర్షం కురిపించారు. వచ్చిన పని విజయవంతంగా 
ముగించుకుని ఇంద్రుడు తన లోకానికి వెళ్ళిపోయాడు. 


(se 


rad | 


went) తదితరులు 
మరణెంచటం 


ఒకనాడు ఒక బ్రాహ్మణుడు అగ్ని రగిలించే 
అరణితో ఒక లేడి తన శరీరాన్ని రుద్దుకోగా, ఆ రెండు 
మండే కట్టెల ఆ అరణి దాని కొమ్ములలో 
ఇరుక్కుపోయింది. భయపడిన లేడి అడవిలోకి 
పారిపోయింది. ఆ బ్రాహ్మణుడు పాండవుల వద్దకు 
పరుగెత్తుకుంటూ వచ్చి, ఆ అరణిని తెచ్చి పెట్టమని 
కోరాడు. పాండవులు లేడి వెంటపడ్డారు. ఆ లేడి 
అమితవేగంగా పాండవులకు కనబడకుండా అడవిలో 
అదృశ్యమైంది. పాండవులు బడలికతో, నిరుత్సాహంతో 
ఒక మర్రిచెట్టు నీడలో కూర్చున్నారు. అప్పుడు నకులుడు 
ధర్మరాజుతో “విచిత్రంగా ఉంది, ఆ లేడి ఎలా 
మాయమైంది? మనం ఎన్నడూ ధర్మపథం తప్పలేదు. 
ఇలా ఎందుకు జరిగింది?” అన్నాడు. 

అందుకు ధర్మరాజు “దురదృష్టాలకు కారణాలు 
వెదకటం కష్టం. పాపపుణ్యాల ఫలితాన్ని ఆ ధర్మదేవతే 
ఇస్తాడు” అని చెప్పాడు. 


భీముడు “కారణం నాకు తెలుసు. ద్రౌపదిని 
సభలోకి ఈడ్చుకుని వచ్చినప్పుడే దుశ్శాసనుణ్ణి నేను 


నకులుడు తదితరులు మరణించటం 53 
eras exe) 


వధించి ఉంటే ఈ కష్టాలు మనకు వాటిల్లేవి కావు” 
అన్నాడు. 

అప్పుడు సహదేవుడు “మాయాజూదంలో శకుని 
నిన్ను ఓడించినప్పుడే oH నేను వధించి ఉంటే 
ఇలా జరిగివుండేదికాదు” అన్నాడు. ధర్మరాజు “నకులా! 
ఈ చెట్టుపైకెక్కి దగ్గరలో త్రాగడానికి నీరు 
దొరుకుతుందేమో చూడు” అని అన్నాడు. నకులుడు 
చెట్టు పైకెక్కి “కాస్త దూరంలో నీటి మొక్కలు, కొంగలు 
కనబడుతున్నాయి. బహుశా అక్కడ నీరు తప్పక ఉండి 
ఉంటుంది” అన్నాడు. 


ధర్మరాజు నీరు తీసుకురావడానికి నకులుణ్జి 
పంపాడు. నకులుడు తటాకం వద్దకు వచ్చి నీరు 
త్రాగబోతుండగా ఒక కంఠం, “ఆగు! ఈ తటాకం 
నాది. నువ్వు దాహం తీర్చుకోవాలంటే, ముందు నా 
ప్రశ్నలకు జవాబు చెప్పు” అని పలికింది. బాగా అలసి 
ఉన్న నకులుడు ఆ మాటలు పట్టించుకోకుండా 
తటాకంలోని నీటిని (తాగాడు. వెంటనే చనిపోయి, 
కిందపడిపోయాడు. 


ఎంతసేపటికీ నకులుడు తిరిగి రాకపోయేసరికి, 
ధర్మరాజు, Seng వెదకడానికి, నీరు తీసుకురావడానికి 
సహదేవుణ్ణి పంపాడు. తటాకం వద్దకు వచ్చిన 
సహదేవుడు, చనిపోయిన నకులుణ్ణి చూసి, తానూ దాహం 
తీర్చుకోబోయాడు. మళ్ళీ అదే కంఠం వినవచ్చింది. కానీ 
విపరీతమైన దాహంతో ఉన్న సహదేవుడు, ఆ 
హెచ్చరికను నిర్లక్ష్యం చేసి నీళ్ళు త్రాగి, మరణించాడు. 

ధర్మరాజు తరువాత అర్జునుణ్ణి పంపాడు. 
అర్జునుడు విల్లంబులతో ఆ తటాకం వైపు బయలుదేరాడు. 
అక్కడ తన తమ్ముళ్ళు చనిపోయి ఉండటం చూసి దిగ్భ్రమ 
చెంది, చుట్టూ చూచాడు. కానీ చుట్టుప్రక్కల ఏ జంతువూ 
కనబడలేదు. దాహం తీర్చుకోవడానికి నీటి వద్దకు 
వెళ్లాడు. “నా ప్రశ్నలకు బదులివ్వకుండా నువ్వు ఈ 
నీళ్ళు త్రాగగలవా?” అని అదే కంఠం వినిపించింది. “నీ 


54 బాలల మహాభారతము 
Lens ee) 


ప్రాణాల మీద ఆశ లేకపోతే అలా చెయ్యి, నీ తమ్ముళ్ళ 
గతి చూడు.” 


ఆ మాటలు విని, అర్జునుడు ఇలా అన్నాడు: 
“నా ముందు నిలబడి, నేను నీళ్ళు తాగకుండా ఆపు. నా 
బాణాల రుచి చూస్తే నీవు ఇలా మాట్లాడవు.” అర్జునుడు 


| 


ఆ కంఠం వినవచ్చిన దిక్కుకేసి వేల బాణాలు 
ప్రయోగించాడు. కానీ నిష్ప్రయోజనమే అయింది. ఆ 
కంఠం “పార్ధా, అలసిపోకుండా ముందు నా ప్రశ్నలకు 
జవాబు లివ్వు, తరువాత నీళ్ళు తాగు.” ఆ మాటలు 
నిర్లక్ష్యం చేస్తూ అర్జునుడు నీరు (త్రాగి, మరణించాడు. 


తరువాత ధర్మరాజు, భీముడితో ఇలా అన్నాడు: 
“భీమా! నీ తమ్ముళ్ళందరూ వెళ్లారు, తిరిగి రాలేదు. నీవు 
వెళ్ళి, వాళ్ళ ఉనికి తెలుసుకొని, నీళ్లతో వాళ్ళను కూడా 
వెంటబెట్టుకునిరా.” భీముడు తటాకం వద్దకు వచ్చి తన 
సోదరులు మరణించి ఉండటం చూసి నిర్జాంతపోయి 
ఇలా తలపోశాడు: ఈ దురంతం ఏ రాక్షసుల పనో 
అయివుంటుంది. ముందు కాస్త దాహం తీర్చుకుని, 
వాళ్ళను చంపుతాను.” ఆ ఆలోచనలతో, నీటి మడుగుకేసి 
అడుగులు వేయగానే అదే కంఠం మరల వినవచ్చింది. 
భీముడు ఆ మాటలు పట్టించుకోకుండా నీళ్ళు తాగి, 
మరణించాడు. 


ధర్మరాజు ఎంతో కంగారుపడ్డాడు. తన 
సోదరులు ఒక్కరు కూడా ఎందుకు తిరిగిరాలేదో అర్థం 
కాలేదు. తనే స్వయంగా తటాకం వద్దకెళ్ళీ, అక్కడి 
దృశ్యం చూసి NS Katey. అతడి సోదరులందరూ 
చనిపోయారు. అర్జునుణ్ణి చూసి నిట్టూరుస్తూ, దుః 
ఖించాడు. భీముణ్ణి ఉద్దేశించి “నాయనా భీమా, 
దుర్యోధనుడి తొడలు విరక్కొాడతానని శపథం చేశావే!” 
అంటూ వాపోయాడు. దగ్గరగా పరిశీలించి చూడగా 
వారు నిద్రపోతున్నట్లే ఉంది. వాళ్ళ శరీరాల్లోని 
కళాకాంతులు చెక్కుచెదరలేదు. ధర్మరాజు సందిగ్గంలో 
పడ్డాడు. కానీ నిస్సహాయుడే అయ్యాడు. 

22 
o0S అు-క్కేలు 

బాధ, దాహాలతో ధర్మరాజు తటాకం వద్దకు 
వెళ్ళినప్పుడు ఒక కంఠం వినిపించింది. “నా మాటలు 
నిర్లక్ష్యం చెసి నీ తమ్ముళ్ళు ఈ గతిని పొందారు. చేపలు 


Heo 


యక్ష ప్రశ్న 55 
Leas awe 


ఆహారంగా తిని బ్రతికే కొంగను నేను. నా ప్రశ్నలకు Cg అజ్ఞానమంటే ఏమిటి? 
జవాబులు చెప్పకుండా నీరు త్రాగితే, నీవూ మరణిస్తావు.” జవాబు: తన 
ఆ మాటలకు ధర్మరాజు “నీవు ఎవరవు? రుద్రుడివా, 
మరుత్తుడివా, వసువువా? ఒక సాధారణ పక్షి ॥ 

తమ్ముళ్ళను చంపలేదు. కాబట్టి నీవు ఎవరవు అని మళ్ళీ 
అడుగుతున్నాను?” అన్నాడు. “నేనొక dhs” 
అతడు ధర్మరాజు ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ య 
తాటి ప్రమాణంలో, పెద్ద కళ్ళతో, శరీరం సూ 
వెలిగిపోతూ, మబ్బులా గర్జిస్తూ కనబడ్డాడు. 
ధర్మరాజు “నీ ప్రశ్నలకు నా శాయశక్తులా. 
లివ్వడానికి ప్రయత్నిస్తాను. యథేచ్చగా నీ ప్రశ్న 
అన్నాడు. తరువాత యక్షుడి ప్రశ్నలు, ¢ 


జవాబులు ఈ (క్రింది విధంగా సాగాయి: 


(పళ్ల: ఏది సూర్యుణ్ణి ఉదయింపచేస్తూంది? | 
సూర్యుణ్ణి అస్తమింపచేస్తోంది? ఎవరు అతడితో క 
ఉంటారు? ఎవరు అతణ్ణి కదిలించేది? స్‌ 

జవాబు: బ్రహ్మము అతణ్ణి ఉదయింపచే 
ధర్మము అతణ్ణి అస్తమింపచేస్తున్న 
దేవతలు అతడితో కూడా ఉన్నారు. సత్య 
'కదిలిస్తూన్నది. 
ప్రశ్న ఏది గొప్ప భాగ్యం? 


గ్ల ౧ జవాబు: ఆరోగ్యం. 


56 బాలల మహాభారతము 
ena eng) 


(వళ్ళ: ఎవడు ఉత్తముడు? 
జవాబు: అందరి మంచిని కోరేవాడు. 
(SL: సోమరితనమేది? 
జవాబు: తన కర్తవ్యాన్ని నిర్వర్తించకపోవటం. 
(Bj: ఒకరిని బ్రాహ్మణుబ్జిగా చేసేది జన్మ, శీలం, 
అధ్యయనం, వివేకం వీటిలో ఏది? 
జవాబు: జన్మ, అధ్యయనం, వివేకం ఇవేవీ కావు. శీలం 
మరియు నడవడి మాత్రమే ఒకణ్ణి బ్రాహ్మణుడిగా చేస్తుంది. 
(SL: నిజమైన సంతోషి ఎవడు? 
జవాబు: బుణం లేనివాడు నిజమైన సంతోషి. 
(OH): ప్రపంచంలో అత్యంత విచిత్రమైన దేది? 
కొన్నివేల మంది రోజూ 
మరణిస్తున్నారు. అదే సమయంలో టబ్రతికివున్న వాళ్ళు 
తాము మాత్రం ఉంటామని 
భావించుకుంటారు. అదే అన్నింటికంటే విచిత్రమైన 
విషయం. 
(GH: సంతోషానికి మంచి మార్గం ఏది? 
జవాబు: స(త్రవర్తనులు నడిచిన వెళ్ళిన దారే. 


Boa: 


శాశ్వతంగా 


అప్పుడు యక్షుడు ఇలా అన్నాడు: “నాయనా! 
నా ప్రశ్నలన్నిటికి తృప్తికరంగా జవాబులిచ్చావు. కాబట్టి 
నీ సోదరులలో ఒక్కరిని బ్రతికిస్తాను, కోరుకో.” అందుకు 
ధర్మరాజు “ఓ యక్షా! నల్లని దేహం గలవాడైన నకులుణ్జి 
బ్రతికించు” అన్నాడు. ఆ మాటలకు యక్షుడు 
ఆశ్చర్యపోతూ ఇలా అన్నాడు: “భీముడు నీకు మిక్కిలి 
ప్రియుడంటారు. అర్జునుడు నీ బలానికి మూలాధారం, 
అటువంటప్పుడు నీ సవతి తమ్ముడైన నకులుణ్ణి ఎందుకు 
ఎంచుకున్నావు?” “ధర్మాన్ని బలిపెట్టెవాడు నశిస్తాడు. 
కాబట్టి నేను ధర్మాన్ని బలిచెయ్యను. నా తండ్రిగారికి 
ఇద్దరు భార్యలు కుంతి, మాద్రి. నేను వారిద్దరిని 
సమానంగా చూస్తాను. వారిలో నాకేభేదమూ కనబడదు. 


నకులుడు బ్రతికితే, మాద్రి కుమారులలో ఒకరు బ్రతికి 


| 


ఉంటారు” అన్నాడు. ఆ మాటలు అంటూ ఉండగానే 
సోదరులందరూ నిద్రనుండి మేలుకొన్నట్లు లేచారు. వారి 
బడలిక, దాహం అన్నీ మాయమైనాయి. అప్పుడు 
ధర్మరాజు “ఒకే కాలిమీద తటాకంలో నిలబడ్డ నీవు ఒక 
సామాన్య యక్షుడివి కావు? నువ్వు ఏ దైవానివి?” అని 
అడిగాడు. యక్షుడు నవ్వుతూ “నాయనా! నేను 
యమధర్మరాజును, నీ తండ్రిని, నిన్ను చూసి 
సంతోషిస్తున్నాను. ఏదన్నా వరంకోరుకో” అన్నాడు. “ఒక 
బ్రాహ్మణుడి అగ్నిహోత్రం రగిలించే అరణి లేడితో సహా 
మాయమైనది. ఆ అరణిని ప్రసాదించండి” అన్నాడు 
ధర్మరాజు. యక్షుడు నవ్వుతూ “నిన్ను పరీక్షించాలనే నేను 
లేడిరూపంలో వచ్చి ఆ బ్రాహ్మణుడి అరణిని, 
మందేకట్టెలను ఎత్తుకుపోయాను. మరేదన్నా వరం 
కోరుకో” అన్నాడు. ఆ మాటలకు ధర్మరాజు “మేము 
పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేశాం. మా 
అజ్ఞాతవాసంలో ఎవరూ మమ్మల్ని గుర్తించకుండా వరం 
ఇవ్వు” అన్నాడు. అప్పుడు యమధర్మరాజు ఇలా అన్నాడు: 
“ఈ వరంకూడా నీకు ఇస్తున్నాను. మీరు మారువేషంలో 
లేకుండా తిరిగినప్పటికీ, ఈ త్రిలోకాలలో మిమ్మల్ని 
ఎవరూ గుర్తించలేరు. మీ అజ్ఞాతవాస సంవత్సరకాలాన్ని 
విరాట నగరంలో గడపండి. కోరిన రూపాన్ని ధరించే 
శక్తి మీకు వస్తుంది.” అలా అంటూ, యమధర్మరాజు 
అంతర్జానమైనాడు. పాండవులు ఆనందంగా ఆశ్రమానికి 
తిరిగి వచ్చారు. (బ్రాహ్మణుల వద్ద సెలవు తీసుకొని, 
అజ్ఞాతవాస కాలాన్ని ఎలా గడపాలో ధౌమ్యుడితో చర్చిస్తూ 
ముందుకు బయలుదేరారు. 


అరణ్య పర్వం సమాప్తం 


స్వామి రాఘవేశానంద 


తెలుగు సేత : స్వామి జ్ఞానదానంద 


వని. 


(అ 
9 
3 
(9 
లి 


పద్మవాసన్‌ 


చిత్రాలు : 


Published by : 
Adhyaksha 
Ramakrishna Math 
Domalguda, Hyderabad - 29 


© Ramakrishna Math, Hyderabad 
All rights reserved 


V -3M- 11-2012 
13025 


Printed in India at 
Charita Impressions 
Hyderabad. 


ముత్నుయ wes 


విరాటపర్వం 

పాండవుల రహస్యాలోచన - విరాటనగర ప్రవేశం 
విరాటుని కొలువులో - పాండవులు 

కీచకుని నీచ దృష్టికి గురైన ద్రౌపది 

ద్రౌపది భీముని ఆశ్రయించుట 

కీచక వధ 

గోగణ హరణం 


ఉత్తరుని ప్రగల్భాలు 

అర్జునుడు ఉత్తరకుమారునికి ధైర్యం చెప్పుట 
ఉత్తర గోగ్రహణం 

దుర్యోధన గర్వభంగం 

నిజరూపాలలో పాండవులు 


ఉద్యోగపర్వం 
ద్వారకలో దుర్యోధనార్జునులు 
సంధి ప్రయత్నాలు 

సంజయ రాయబారం 
దుర్యోధనుని యుద్ధకాంక్ష 
సంధీ... సమరం? 

ద్రౌపది విన్నపం 

కృష్ణునికి ఘనస్వాగతం 
విదురుని ఆతిథ్యం 
కౌరవసభలో కృష్ణుడు 
దుర్యోధనుని వితండవాదం 
శ్రీకృష్ణుని విశ్వరూపం 
SHEE వాసుదేవుని ఉపదేశం 
కుంతి - SHH 

యుద్ధ సన్నాహాలు 
రాయబారిగా ఉలూకుడు 
భీష్ముని ఏకైక శత్రువు 


బాలల మహాభారతం రెండవ భాగంలో వీరులు, 
ఉత్తములు అయిన పాండవులు ఎలా దురాత్ములైన తమ 
కౌరవ దాయాదులచేత వంచించబడి పన్నెండేళ్ళు వనవాసానికి 
పంపబడిందీ చూశాం. వనవాసానంతరం వారు ఒక 
సంవత్సరంపాటు అజ్ఞాతవాసంలో ఉండాలి. ఈ భాగంలో 
ఆ సంవత్సర కాలంలో జరిగిన అద్భుత సంఘటనలను 
మనం చూస్తాం. చిట్టచివరకు పాండవులు తమ అజ్ఞాతవాసం 
పూర్తిగావించి, తమ రాజ్యభాగాన్ని కోరగా, కౌరవులు ఒక్క 
అంగుళం నేలను కూడా ఇవ్వటానికి నిరాకరించారు. 


శ్రీకృష్ణుడు స్వయంగా రాయబారిగా వెళ్లినా, ఫలితం శూన్యమే 

అయింది. కుంతి కూడా దుర్యోధనుడికి అండగావున్న తన 

ప్రథమ సంతానమైన కర్లుణ్లి తమ పక్షానికి త్రిప్పుకోవాలని 
అ em WM 

ప్రయత్నించినా, ఫలించలేదు. ఒక ఘోరసం(గామం 

అనివార్యమైంది. 


ఈ భాగం మనలను ఆ ఘోర విషాందాంతం చూపే 
అంచులకు తీసుకెళుతుంది. 


ర 
ny 


a> 


gy 
ల్ని ty oo 
* 
ots Pred cere Choe 


విరాటపర్వం 
1 
వండవుల రహనగ్వాలోచన - 

Soe Wi (ప్రవేశం 

పాండవులు, ద్రౌపది, ధౌమ్య సమేతంగా ఒక 
ఏకాంత (ప్రదేశంలో తమ భావి కర్తవ్యాన్ని గురించి 
ఆలోచించి నిర్ణయం తీసుకునేందుకు 
సమావేశమయ్యారు. 

ధర్మరాజు అర్జునుడితో “అర్జునా! మనం 
శత్రువులకు తెలియకుండా ఏడాదిపాటు అజ్ఞాతంగా 


ఉండి గడిపేందుకు వీలైన ప్రదేశమేదంటావు” అని సలహా 
అదిగాడు. 


అందుకు అర్జునుడు “నా దృష్టిలో పాంచాల, 
చేది, మత్స్య, మగధ, శూరసేన, కళిం? విదేహ 


టూలంగె 


సుభిక్షమైన రాజ్యాలే. వీటిలో ఏదైనా ఎన్నుకోవడం క్షే a 


అన్నాడు. 


re క్తేమిటని అడిగాడు. 


(13 


ఆ... అయితే  WSydso మన 
అజ్ఞాతవాసానికి అన్ని విధాలా అనువైంది. ఎందుకంటే, 
మత్స్యదేశపు రాజైన విరాటుడు వయసులో పెద్దవాడు, 
సుజనహితుడు, ఉదారుడు, శక్తిమంతుడూను” అన్న 


ధర్మజుని మాటలకు అంతా సరే నన్నారు. 


నను (బ్రాహ్మణుడిలా Sore) aS) 
కంకుడు అనే పేరుతో ఉంటాను. జూదరిగా, 
పాచికలాటతో ఆ రాజును సంతోషపెడుతూంటాను. 
శాస్తపాందిత్యమున్న వాడిని. పంచాంగం గుణించగలను, 
చెప్పగలను, పుణ్యకథాకథనం 
DS Seo" కల్లించగలను. ఒకవేళ రాజు నా యోగ్యతా 
వివరాలడిగినట్లయితే ధర్మరాజుకి మిక్రుణ్ణి, ప్రాణతుల్యుణ్ణి 
అని చెబుతా”నంటూ తన నిర్ణయాన్ని చెప్పి, oe ae 


జ్యోతిష్యం 


చేస్తూ 


2 బాలల మహాభారతము 
eras eng) 


భీముడు “నేను వలలుడు అనే పేరుతో 
వంటలవాడుగా పాక కళాప్రవీణుడుగా ప్రవేశిస్తాను. 
ఇంతకు మునుపెన్నడూ రుచి చూసి ఎరుగని రకరకాల 
వంటలు, పిండివంటలు చేసి రాజును తృప్తిపరుస్తాను” 
అన్నాడు. 

అప్పుడిక యుధిష్టిరుడు అర్జునుని వంక తిరిగి 
“అర్జునా! నీ ఆలోచన ఏమిటి...? 2 రకమైన 
వృత్తిని చేపట్టాలనుకుంటున్నావు? a) శౌర్యాన్ని ఎలా 
మరుగు పరచదలచావు?” అనడిగాడు. 


“నేను బృహన్నల అనే పేరుతో పేడిరూపంలో 
ఉండదలచాను. ధనుస్సు మోపడంవల్ల భుజంమీద, 
పిడికిలి బిగించి నారి సారించినందువల్ల ముంజేతుల 
మీది మచ్చలు గురుతులు కనబడకుండా దాచడం 
ఏదోవిధంగా కష్టం కనుకనే ఆ వేషాన్ని నాకు ముందున్న 
శాపవిముక్తిగా కూడ ఎన్నుకున్నాను. (ఊర్వశిని తల్లిగా 
భావించి ఆమెను తిరస్మరించినపుడు ఆమె విధించిన 
శాపం ఇంద్రుని కృపతో ఒక సంవత్సర కాలం అర్జునుని 
ఇష్టానుసారం పేడి రూపాన్ని పొందడానికి అనుగ్రహంగా 
లభించింది) ముంజేతి గుర్తులు కనబడకుండా తెల్లని 
ధరిస్తాను. 


శంఖుగాజులు ఆదవారిలా జడ 


వేసుకుంటాను. అంతఃపుర స్ర్తీలకు ఆటా పాటా 


| 


నేర్పిస్తాను. ఆ ధర్మరాజు రాజ్యంలో ద్రౌపదిని తన నాట్య 
గానాలతో అలరించే నేను, ఇప్పుడు ఉద్యోగాన్వేషణలో 
ఇంతదూరం రావలసి వచ్చిందని చెబుతానన్నాడు. 


“భేష్‌... భేష్‌...” అని ధర్మరాజు ఆమోదించాడు. 


ధర్మరాజు, “మరైతే, నకులా! నీ ఉద్యోగ 
మేమిటో? అసలే నీకు మొహమాటం, విడియమూను...” 
అని అడిగాడు. 


నకులుడు, “నేను దామ(గంధి అనే పేరుతో 
విరాటరాజు అశ్వశాలలో అశ్వరక్షకుడుగా పనికి 
చేరుతాను. నాకూ మీలా గుజ్బాలంటే మక్షువే 
గదామరి...” అంటూ బదులు చెప్పాడు. 


తరువాత ధర్మరాజు, “శభాష్‌! అయితే, సహదేవా! 
నీ ఉద్దేశం...?” అని సహదేవుణ్ణి ప్రశ్నించాడు. 


“నేను తంత్రీపాలుడనే నామధేయంతో 
విరాటుని పశుగణాన్ని కాపాడుతుంటాను” అన్నాడు 
సహదేవుడు. ఇంకేం బావుంది అంటూ చివరికి ధర్మరాజు 
ద్రౌపదిని “ఓ ద్రౌపదీ! నీవు మా కందరికీ, మా 
(ప్రాణాలకంటే కూడా ప్రియమైన దానివి. నీవు మమ్మల్ని 
తల్లిలా కాపాడుతూ ఉన్నావు. 
చూపుతున్నావు. నీవు సద్వంశంలో జన్మించినదానవు, 
సంస్మారవంతురాలవు, మహారాణివి. కష్టపడి 


అక్కలా ఆదరణ 


మాటా 
సమో 


vA, 
Se spe 


hE, 


పాండవుల రహస్యాలోచన - విరాటనగర ప్రవేశం 3 
lems e250) 


పనిచేయడమంటే, ఏమాత్రం అలవాటు లేనిదానివే, 
ఏం చేద్దామని నిర్ణయించుకున్నావు?” అని ప్రశ్నించాడు. 


అంతా విని ద్రౌపది చిరునవ్వు నవ్వి, “విరాటుని 
రాణివాసంలో మహారాణికి పరిచారికనై ఉంటాను. 
సైరంధ్రి అనే పేరుతో పరిచర్యలు చేస్తూంటాను. 
యుధిస్టిరుని రాణివాసంలో చెలికత్తెగా సేవలందించానని 
వారికి చెప్తాను” అని బదులు చెప్పింది. 


“భేష్‌..! అయితే ఒక్క విషయం గమనించాలి 
సుమా... ప్రపంచంలో ఎన్నో వక్రమార్గాలున్నాయి, నీకు 
ఈ ప్రపంచం పోకడ అంతగా తెలియదు. అందుకని 
జాగ్రత్తగా వ్యవహరించాలి. విషయలోలుర, దుండగుల, 
కిరాతకుల దృష్టిలో పడకుండా అనుక్షణం మెలకువతో 
మసలుకోవాలి సుమా అంటూ హెచ్చరిక చేశాడు. 


అటుపిమ్మట ధర్మరాజు, ధౌమ్యుడు మిగిలిన 
విప్రలతో “మా అజ్ఞాతవాసానికి అనువైన ఏర్పాట్లు 
తృప్తిగా సమకూరాయి కనుక మీరు ద్రుపదుని కొలువులో 
ఉండటం మంచిది” అనగానే ధౌమ్యుడు మిగిలినవారు 
వారిని దీవించి, సెలవు తీసుకు వెళ్ళిపోయారు. 


అప్పుడిక పాండవులు తమ కత్తులు డాళ్ళు 
మున్నగు ఆయుధాలు, ఊసరవెల్లి చర్మాల చేతిమేజోళ్లు 
వెంటదీసుకుని యమునా నదికి దక్షిణతీరాన ఉన్న 
మత్స్యదేశం వైపు ప్రయాణం సాగించారు. 


“ఆహా, వచ్చేసినట్లే... అదుగో విరాటరాజు 
రాజధాని నగరపు జూడలు ఇక్కడి నుండి ఎంత 
బాగానో కనబడుతున్నాయి. ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి 
తీసుకుందాం. నాకు బాగా అలసటగా ఉంది. ఇక ఒక్క 


అడుగు కూడా ముందుకు వేయలేను” అన్నది (PHA. 


కాని, ఆగకుండా ప్రయాణం సాగించి ఇంకొంత 
ముందుకు వెడితే, నగరానికి చేరువైనట్లు ఉంటుందిగదా! 
అని ఆలోచించి ధర్మరాజు అర్జునునితో “ద్రౌపదిని 
భుజాలపై ఎక్కించుకుని నడవొమన్నాడు. సరేనని 
అర్జునుడు ద్రౌపదిని భుజాలపై ఎక్కించుకుని 
మోసుకుంటూ ఎలాగైతేనేం అంతా విరాటుని రాజధాని 
నగర పొలిమేరకు చేరుకున్నారు. 


ఇప్పుడిక ఆయుధాల్ని ఎక్కడ దాచడం 


అంటూ ధర్మరాజు ప్రశ్నించాడు. 


“ఆ శ్మశానానికి BOSS కొండమీదున్న 
జమ్మిచెట్టు మీద దాచిపెడదాం” అన్నాడు అర్జునుడు. 
ల జ 


సరే, ఆ దట్టమైన కొమ్మల చాటున ఆయుధాలు 
దాచేందుకు పదమన్నారు. నకులుడు చెట్టుపైకి (ప్రాకి, 
బలమైన చిటారుకొమ్మల సందున ఆ ఆయుధాలన్నిటిని 
గట్టిగా కట్టి పదిలంగా పెట్టాడు. చూసేవారికి దూరాన 
ఏదో శవం వేలాడుతున్నట్లు కనబడుతుందంతే. 


అక్కడున్న Peo కాపరులు కొందరు వారిని 
“మీరా చెట్టెక్కి ఏం చేస్తున్నారు?” అని అడిగారు. 


అప్పుడు పాండవులు “అది 180 సం॥ల తమ 
తల్లిగారి మృతదేహమని, అలా మృతదేహాలను 
చెట్టుకొమ్మలకు వేలాడదీయడం మా వంశాచారం” అని 
చెప్పారు. 


ఆ తరువాత వారు జయ, జయంత, విజయ, 
జయత్సేన, జయద్బల అనే సంకేతనామాలతో 
వారనుకున్న ప్రకారం రాజధానిలో ప్రవేశించారు. 


4 బాలల మహాభారతము | 
eras ea) 
2 విరాటరాజు “HS OS? పరివారమూ, రథాలూ, 
ఇంటుణు కళలువ్వుల్‌కే ఏనుగులు వెంటలేకపోయినా రాజరీవితో వెలిగిపోతున్న 
బేతంటదవ్తుణు ఈతడెవరై ఉంటాడని మంత్రుల్ని అడిగాడు. 


విరాటనగరంలో అడుగుపెడుతూనే ధర్మరాజు 
మనసులో జగజ్జనని దుర్గామాతను ప్రార్థించాడు, 


జపించాడు. ఆమె గుణాలను స్తుతించాడు. 


జగన్మాత అతడి భక్తికి మెచ్చి ప్రసన్నురాలై ఎదుట 
సాక్షాత్మరించి, “ఓ యుధిష్టిరా! తొలుత నీవు కోల్పోయిన 
రాజ్యాన్ని త్వరలోనే తిరిగి పొందగొవంటూ దీవెన 
లిచ్చింది. 


యుధిష్టిరుడు విరాటరాజు కొలువుకూటానికి 
చేరుకున్నాడు. ఉట్టిపడే 
ఆస్థానంలో అడుగుపెడుతున్న 
అపర ఇంద్రునిలా ఉన్న 
ఆ యుధిష్టిరుని 
చూడగానే 


రాజసంతో 


అంతలోనే యుధిష్టిరుడు రాజును సమీపించి, 
“రాజా! నేనొక DDB, సర్వం పోగొట్టుకున్నవాణ్ణి, తమ 
సాయంకోరి వచ్చా” నని ప్రాధేయపూర్వకంగా అన్నాడు. 

“ఎంతమాట, తప్పకుండాను. అయితే మీరెవరో, 
ఎక్కణ్ణుంచి వచ్చారో ముందుగా మీ వివరాలు చెప్పండి?” 
అనడిగాడు విరాటుడు. 


అప్పుడు యుధిష్టిరుడు, తానొక బ్రాహ్మణుదనని, 


ధర్మరాజుకి మి(త్రుడనని, పేరు SoG.) 
పాచికలాడటంలో బహునేర్చరినని, సకల 
విద్యాపారంగతుడనని పరిచయం చేసుకున్నాడు. 


చెప్పిందే తరువాయి అన్నట్లు విరాటుడు తన ఆస్థానంలో 


శ్‌. న 
> © 5 స్థాన మివ్వడమేకాక, తన ఆంతరంగిక సలహాదారుగా 


కూడా స్వీకరించాడు. 
గౌరవంగా జీవనం 
సాగించేందుకు వీలైనంత 
పూర్తి స్వేచ్చను 
కట్టబెట్టాడు. ఇంకా 


2) 
క / 


( 


'విరాటుని కొలువులో పాండవులు ర్‌ 


విరాటుని జెదార్యమెంతటి దంటె “ఈ రాజ్యం నాదని 
కాక మీదిగానే భావించండి. వేరుగా ఎంచకండి” అని 
కూడ మరీ చెప్పాడు. 


తరువాత భీముడు పెద్ద పొడవాటి గరిటె, 
అట్లకాడ చేతబట్టుకుని మృగరాజులా రీవిగా, గంభీరంగా 
వచ్చాడు. ఆ శౌర్యమూ, సౌందర్యమూ చూసి విరాటరాజు 
విస్తుపోయాడు. “అయ్యా! నను వంటలవాణ్డ, నా పేరు 
వలలుడు, నేను పాక కళలో ప్రవీణుణ్జి. దయచేసి నన్ను 
మీ రాజప్రాసాదంలో పాచకునిగా నియోగించవలసింది” 
అని కోరాడు. 


“ముఖవర్చస్సు, అందచందాలు, ఆ శరీర 
సౌష్టవం చూస్తే పాచకుడవంటే నమ్మలేకుండా 
ఉన్నాినన్నాడు విరాటరాజు. 


“ఓ రాజా! ఒకప్పుడు నేను యుధిష్టిరుని దగ్గర 
వంటవాణ్ణి. నేను పాకకళలో మాత్రమే కాదు, 
ముష్టియుద్ధంలో కూడ ప్రావీణ్యం కలవాణ్ణి సుమా! 
నిరంతరం నేను ఏనుగులతో సింహాలతో కలియబడి 
పోరాడుతూ మీకు వినోదం కల్లించగలను” అంటూ 


“ఇకమీదట మా 
వంటశాలలో ప్రధానపాచకుడుగా నిన్ను నియమించాం” 


అన్నాడు. 


వివరించాడు. విరాటరాజు 


ఆ తరువాత అర్జునుడు వచ్చాడు. చెవులకు 
బంగారు లోలకులు, చేతి నిండుగా శంఖుగాజులు, మెళ్ళో 
రకరకాల హారాలు, పతకాలు, వదులుగా పొడవైన జడతో 
ఎంతో అందంగా వయ్యారంగా ఆడవేషంలో రాజును 
సమీపించి, “నా పేరు బృహన్నల, నేను పాడతాను, 
నాట్యమాడుతాను, వాద్యాలన్నీ వాయిస్తాను. మీ 
రాకుమారి ఉత్తరకు నాట్యోపాధ్యాయుడిగా నన్ను 
నియమించవలసిందిగా అడుగుతున్నాను. అదే నా 
కోరిక. ఈ పేడిరూప మేమిటని మాత్రం దయచేసి 
నన్నడగకండి, అది ఎంతో బాధాకరమైన గాథలెండి” 
అన్నాడు. 

“నీ గతచరిత్రను అంతగా గుచ్చిగుచ్చి అడిగి 
నిన్ను బాధించనులే, నీవు కోరినట్లు నిన్ను 
నాట్యోపాధ్యాయునిగా నియమించాం” అన్నాడు రాజు. 


6 బాలల మహాభారతము 
ena eng) 


అటుతరువాత నకులుడు, “తాను అశ్వరక్షణలో 
దక్షుడనని, తన పేరు దామ(గంథి” అని ఎంతో పొంకంగా 
చెప్పడం నియమితుడవడం జరిగిపోయింది. 


నకులుని తరువాత సహదేవుడు వచ్చాడు. “నేను 
ఒకానొకప్పుడు, పాండవుల గోగణ _రక్షకుడనని, 
చేతిచలువ గల పశువుల కాపరినని, తనకు పని ఇచ్చి 
పుణ్యంగట్టుకో”మని రాజుకు చెప్పి ఒప్పించి ఉద్యోగం 
సంపాదించుకున్నాడు. 

ద్రౌపది “సైరంధ్రి” అనే పేరుతో విరాటుని రాణి 
సుధేష్టాదేవికి పరిచారికగా నియమించబడింది. ఆమె 
రాణిగారి అంతఃపురంలో చెలికత్తెగా అన్ని రకాల 
కార్యకలాపాలను, అమరికలు 
సమర్థవంతంగా చూసుకునేది. 


3 
కేచకుని నీచ 1,95 గురైన Gia 


ద్రౌపది తన సుఖాల నన్నిటిని ఆవలపెట్టి పరుల 
సేవల్లోనే విధిలేక కాలం గడుపుతోంది. సుధేష్టను సంతృప్తి 
పరచేందుకు ఇంకా రాణివాసంలోని తదితర He మెప్పు 
పొందేందుకని ఎంతో (శ్రమించి, ఎన్నో విధాల 
పరిచర్యలు, అమరికలు, అందింపులు చేసేది. 
అజ్ఞాతవాసం చివరి రోజుల్లో ద్రౌపది, మహారాణి 
సుధేష్టాదేవి సోదరుడు విరాటరాజు సైన్యాధ్యక్షుడు అయిన 
కీచకుడి కంటబడటం జరిగింది. 


అలంకారాలు, 


లోలోపల రగులుతున్న కామంతో అతడు సోదరి 
దగ్గరకు వెళ్లి, “ఎవరా అందాలరాశి? ఆమె సౌందర్యం 
సరికొత్త మధువులా నాకు మత్తు కలిగిస్తూంది. అంతటి 
అందగత్తె నీ కిలా పరిచర్యలు చేస్తూ ఉండటాన్ని నే 
నెంతమాత్రమూ సహించలేను. ఆమెను నాతో 
పంపించెయ్యి” అని అడిగాడు. 

అక్కణ్ణుంచి సరాసరి ద్రౌపదిని సమీపించి, 
“ఏవరు నీవు? వి అందచందాల్ని గురించి చెప్పాలంటే 


Pig 


మాటలే చాలవు. నీవు నన్ను అంగీకరించాను అంటే 
చాలు. నేనిక నా భార్యలందరిని వదిలేసి వారందరినీ 
నీకు పరిచారికలుగా చేస్తాను. నేనూ నీ చరణదాసుడనై 
ఉంటాను. నిన్ను నెత్తినపెట్టుకు గౌరవిస్తాను. నీ మాటకు 
లోబడి ఉంటాను. నా మాట కాదనకు” అని 
(బ్రతిమాలుకున్నాడు. 


అందుకు ద్రౌపది “నేను సైరంథ్రిని కులం 
తక్కువదాన్నిి అంతేకాకుండా వివాహితను, అందువల్ల 
నేను మీరు ఊహించినట్లు మీకు తగినదాన్ని కాను. 
ఉన్నతస్థితిలో ఉన్న మీబోటివారి కిది తగని పని” అని 
బదులు చెప్పింది. 


కాని కీచకుడు ఆపరాని మోహావేశంలో పడి, 
“ఒక్కసారి నా వంక చూడు. జనులు కావాలని కోరుకునే 
సర్వమూ నా దగ్గర ఉన్నాయి. యౌవనముంది, 
అందముంది, ఐశ్వర్యమూ ఉంది. పరాక్రమంలోనా 
నన్నెదిరించగల ధీరుడెవ్వడూ ఈ లోకంలో లేడు. నీవు 
‘ae’ అంటే చాలు నా రాజ్యమంతా నీ కర్పిస్తాను. 
నన్నంగీకరించు, నాతో కలిసి రాజ్యసుఖాలన్నిటిని 
సంతోషంగా అనుభవించు అని ప్రాధేయపడ్డాడు. 


అదంతా విని ద్రౌపది, “ఓరీ దురాత్మా! కీచకా! 
నీవు... నెను నిస్సహాయురాలనని ఒంటరిదాన్నని 
ఊహించకు! నన్నెపుడూ అయిదుగురు గంధర్వులు 
వెన్నంటి కాపాడుతూ ఉంటారు. ఏమనుకున్నావో? 
వారికి కోపం తెప్పించి రెచ్చగొట్లావంటే వారు నిన్ను 

లట 

సర్వనాశనం చేస్తారు జాగ్రత్త. నీ చేజేతులా కీడు 
తెచ్చుకోకు అది నీకు క్షేమం కాదు” అంటూ ఉరిమింది. 


అప్పుడా కీచకుడు మళ్లీ తన సోదరి దగ్గరకు 
వెళ్లి, “అక్కా! నాకా యువతి మీద చెప్పలేనంత మోహంగా 
ఉంది. నీ వెలాగైనా సరే ఆమె నా వద్దకు వచ్చే విధాన 
మాలోచించాలి” అని మొరపెట్టుకున్నాడు. 

సోదరుని స్థితికి జాలిపడి అక్క సుధేష్ట “నేను, 
పర్వదినం అనే వంకపెట్టి నా కిష్టమైన మద్యం 


(wr -కాత్యూ 
కీచకుని నీచ దృష్షికి గురెన ద్రౌపది 7 
లక MO ద్రప 


పట్టుకురమ్మని ఆమెను నీ నివాసానికి పంపుతాను. 
అదను చూసి, ఆమె మనోప్రవృత్తిని కనిపెట్టి మంచిగా 
మాలిమిచేసుకో, నటనగా వల్లో వేసుకో” అని సలహా 
చెప్పి పంపింది. 

కాని సుధేష్ట ద్రౌపదిని కీచకుని భవనానికి వెళ్లి 
మద్యం పట్టుకురమ్మని ఆజ్ఞాపించగానే, ఆమె “నే నక్కడికి 
వెళ్ళను, అందులోనూ ఛీ... ఆ సిగ్గుమాలిన వాడింటికి 
అసలు పోను” అని కచ్చితంగా సమాధానం చెప్పింది. 


“నీవిలా అంటావని నాకు తెలిసే నిన్ను 
పంపుతున్నాను. కానీ, అతడు నీ కెట్టి హానీ తలపెట్టడని 
నేను నీకు హామీ ఇస్తున్నా వెళ్లిరా” అంది సుధేష్ట 

అప్పుడిక గత్యంతరం లేక ద్రౌపది కర్మ్శసాక్షియైన 
సూర్యదేవుని తన శీలాన్ని కాపాడమని వేడుకుని, 
భయంతో గజగజలాడిపోతూ కీచకుడి భవనానికి మద్యం 
తెచ్చేందుకు వెళ్లింది. 


సూర్యభగవానుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. 
ఆమెను రక్షించేందుకు ఒక రాక్షసుని తక్షణమే పంపాడు. 
ఆ క్షణం నుంచి ఆ రాక్షసుడు కనబడకుండా, వెంట 
ఉంటూ ద్రౌపదిని వెయ్యికళ్లతో కాపాడసాగాడు. 


తన భర్తలు తనను కాపాడాలని మనసారా 
ప్రార్థిస్తూ ఆమె భీతిల్లిన లేడిపిల్లలా ఆ కీచకుడి ఇంట 
అడుగుపెట్టింది. “ఓహ్‌! వచ్చావా నీవు, ఈ రాత్రి 
నేను చాలా అదృష్టవంతుణ్ణన్నమాట” అన్నాడు కీచకుడు. 
“నీ కోసమని బంగారు కంకణాలు, హారాలు, విలువైన 


మణులు తాపిన ఎన్నో ఆభరణాలు ఉంచాను. అవన్నీ 
నెను నీ కివ్వాలనుకున్న కానుకలు. అంతేకాదు, 
నీకోసమని ఒక అపూర్వమైన 
తయారుచేయించాను తెలుసా? రా... వచ్చి నా సరసను 
కూర్చో. ఈ తీయని మధువును కలిసి తాగుదాం రా... 
మహారాణికి మద్యం పంపే ఏర్పాట్లు నే చేస్తాగదా!” 
అన్నాడు. ద్రౌపది “నాకు మద్యం త్వరగా ఇప్పించండి. 
నేను వెళ్ళాలి” అన్నది. 


తల్పం 


chs వెళ్ళకృర్లేదు, అందుకు వేరే మనుష్యుల్ని 
నియమించాంలే” అంటూ కీచకుడు ఆమె కుడి 
చేతిని పట్టుకున్నాడు. 

“నేనెన్నటికీ నా భర్తలకి ద్రోహం చెయ్యను. అట్టి 
తలంపు మనసులో కూడా చొరనీయను” అంటున్నప్పటికి 
కీచకుడు ఆమెను వదలకుండా బలాత్మరించబోయేసరికి 
ఆమె పెనగులాడి తప్పించుకుని పారిపోయింది. 
పోతూపోతూ అతణ్ణి ఒక్క తోపుతోసి నేలమీద విసురుగా 
పడేసి మరీపోయింది. కోపంతో భగ్గుమన్నాడు కీచకుడు. 
ద్రౌపది “రక్షించండి... రక్షించండి...” అంటూ రాజసభలో 
ఉన్న యుధిష్టిరుడి దగ్గరకు ఒక్క పరుగున వచ్చింది. 
అప్పటికీ కీచకుడు ఆమెను వెంబడించి తరుముతూ వచ్చి, 
ఆమె కొప్పుపట్టి లాగి, ఈడ్చి నేల మీద పడేసి ఆ 
యుధిష్టిరుని ముందే ఆమెను తన్నాడు. 


ఆ పరిస్థితిలో మరుగున ఉన్న రాక్షసుడు 
కీచకుణ్ణి ఒక్క ముష్టిఘాతంతో... స్పృహతప్పి నేలమీద 
పడేట్లు చేశాడు. భీమసేనుడిదంతా చూశాడు ఒళ్ళు 


8 బాలల మహాభారతము 
exe- ene) 


తెలియని క్రోధావేశంతో, పటపటా పళ్లుకొరుకుతూ 
కీచకుణ్ణి చంపేందుకు ముందుకి ఉరికాడు. 


యుధిష్టిరుడు తాము బయటపడిపోతామేమో 
ఎక్కడ తమల్ని గుర్తుపట్టేస్తారో అనే భయంతో, “వద్దు 
మానమని భీముని బొటనవేలు నొక్కిపెడుతూ, “పో... 
వెళ్లి వంటకి కావాల్సిన వంటచెఅకు కొట్టుకురా వెళ్లు” 


అంటూ ఆజ్ఞాపించాడు. 


అప్పుడు ద్రౌపది విరాటరాజుతో “అతడు 
నన్నెంతగా అవమానించి, దౌర్జన్యం చేశాడో చూశారా 


ఆర్వా! న అయిదుగురు గంధర్వులకు 


a) 


లేదా ప్రభూ? రక్షించేవారొక్కరూ లేరా?” అనడిగింది. 
అందుకు విరాటుడు, “మీకున్న విరోధమేమిటో మాకు 
తెలీదు. అటువంటప్పుడు అపరాధులెవరో మేమెలా 
నిర్ణయించగలం?” అన్నాడు. 


కాని, ద్రౌపది విరాటరాజుని అడిగిన ప్రశ్నలకు 
సభికులంతా సంతోషించారు. శభాష్‌...! అని ఎంతో 


మెచ్చుకున్నారు. కీచకుడి అవినీతి చర్యను 
అసహ్వించుకున్నారు. 
యుధిష్టిరుడు, మొహంమీదనుండి 


చెమటబిందువులు రాలుతుండగా “ఆ... సైరంధ్రీ! నీ 


విశ్వాసపాత్రురాలనైన ఇల్లాలిని. ఈ రాజ్యంలో ధర్మమన్నదే . . నివాసానికి వెళ్లిపో, శూరులైనవారి భార్యలు తమ భర్తల 
%* be. 


—_ 


"నిమిత్తం ఇట్టి బాధలు భరించక తప్పదులే. బహుశా నీ 
జై 'గంధర్వభర్తలు కూడ ఈ దుర్మార్గుణ్ణి శిక్షించేందుకు ఇది 
' అదను కాదనే ఊరుకుని ఉండొచ్చు. ఏదిఏమైనా వారు 
వదిలిపెట్టరులే. నీ పట్ల దుర్మార్గంగా ప్రవర్తిం 


je 
TG 


sy ఆ 


(ae 


ద్రౌపది భీముని ఆశ్రయించటం 9 
ems ఆకర) 


దుండగుని శిక్షించి, శాస్తిచేసి నీకు వాటిల్లిన దుఃఖాన్ని 
పోగొడతారు” అంటూ అప్పటికి కావలసిన ఓదార్చు 
మాటలు చెప్పి పంపాడు. 


4 
[Ad] eal) ఆ(ర్రయించటం 


సైరంధ్రి విలపిస్తూ తన నివాసాన్ని చేరుకుంది. 
అక్కడికి చేరుకున్నాక తనలో తానిలా ఆలోచించుకుంది. 


“నేనేం చెయ్యాలి, ఎక్కడికి వెళ్లాలి? అందుకు 
భీముడే తగు... ప్రతీకారం తీర్చుకునే శక్తి భీముడికే 
ఉంది. వేరెవ్వరికీ లేదు? అంటూ గొణుక్కుంటూ ఆమె 
ఆ రాత్రి భీముని నివాసానికి వెళ్ళింది. అతడప్పటికి 
ఆదమరచి సింహంలా గుర్రుపెడుతూ నిద్రపోతున్నాడు. 
వెళ్ళీ నిద్రలేపి కూర్చోబెట్టింది. ఎంతో మృదుమధురంగా 
ఇలా అన్నది: “ఒక వైపు నేను ప్రాణాపాయంలో 
చిక్కుకుని అల్లాడిపోతుంటే, నీకేమీ పట్టనట్లు హాయిగా 
నిద్రపోతున్నావే? ఆ దుర్మార్గుడు కీచకుడు నన్ను 
బలాత్మరించబోయాడు, లొంగనందుకు పరాభవించాడు. 
వాణ్ణి, ఆ దురాత్ముని నీవిక ప్రాణాలతో వదిలిపెట్టరాదు. 
నేనీ అకృత్యాన్ని ఎంతమాత్రం సహించను. ఆ 
ఛండాలుని, కీచకుణ్ణి నీవు తక్షణం చంపి తీరాల్సిందే. 
మనందరి మేలుకోరే, నేనీ దాసీపనికి ఒప్పుకుని 
చేస్తున్నాను. అయినా నేను బాధపడటం లేదు. 


“నాడు అత్తగారు కుంతీదేవికి, మీ అయిదుగురికి 
సేవ చేసిన ఈ చేతులే నే Ber తయారయ్యాయో చూడు. 
ఇక్కడున్న ఈ అడ్డమైనవారికి ఊడిగం చేసిచెసి 
అరచేతులన్నీ పగుళ్ళతో ఎంతగా కమిలిపోయాయో 
చూడు నీకే తెలుస్తుంది. 


“ఆ కీచకుడు నన్ను వెంటాడి వేధిస్తున్నాడు. 
“నాకు అయిదుగురు గంధర్వ భర్తలున్నారు, నీవు కనుక 
నా మీద అత్యాచారం చేశావో నిన్ను వారు చంపి 
పారేస్తారని ఎంతగానో హెచ్చరించాను కూడ. అయినా 
వాదేమాత్రం లెక్కచెయ్యడం లేదు. వాడు పరమనీచుడు, 


దురహంకారి, కామాంధుడు. వాణ్ణి నీవెలాగైనాసరే 
చెయ్యాలి. నీవు వాణ్ణి 
హతమార్భకపోయావంటే ఏ విషమైనా పుచ్చుకుని 
ఆత్మహత్య చేసుకుంటాను.” మనసులో కరడు కట్టిన 
వేదననంతా ఒక్కమారు కుమ్మరించింది. రెండు చేతులతో 
మొహం కప్పుకుని వలవలా ఏడ్చింది. 


భీముడిక భరించలేకపోయాడు. ఆమె చేతులు 
పుచ్చుకుని, ఎంతో (ప్రేమగా ఓదార్పాడు. అప్పటికే తాను 
మనసులో ఒక గట్టి నిర్ణయానికి వచ్చేశాడు భీముడు. 
“ద్రౌపదీ! విచారించకు, నాకు యుధిఫ్టిరుని 
వాగ్గానంతోగాని, అర్జునుని సలహాతోగానీ ప్రమేయమేం 
లేదు. నేను రేపే కీచకుణ్ణి వధిస్తానని నీకు మాట 
ఇస్తున్నాను. సరేనా...? వెళ్లి wh కలుసుకో 
నాట్యశాలకు ఒంటరిగానే రమ్మని ఆహ్వానించు, చాలు. 
ఆపైన సంగతి నే తేలుస్తా” అన్నాడు. అప్పటికి ద్రౌపది 
మనస్సెంతో తేలికపడింది. 

వ్‌ 
కచక వధ 


మర్నాడు కీచకుడు ద్రౌపదితో “నిన్న నీవు ఉన్న 
అపాయస్థితిలో ఎవరు నిన్ను రక్షించేందుకు ముందుకు 
వచ్చారో చెప్పు చూద్దాం. బహిరంగంగా సభాభవనంలో 
అందరి ఎదుట నిన్ను నేను తన్నుతుంటే ఎవరొచ్చి నీ 
గతి పట్టించుకున్నారో చెప్పు... కాబట్టి తెల్సిందా? ఇక్కడ 
ప్రభు వెవరో...? నేనే ప్రభువుని, విరాటుడు పేరుకి 
మాత్రమే రాజు. కనుక ఇప్పటికైనా మించిపోయిందేమీ 
లేదు. నన్ను అంగీకరించి, వివాహం చేసుకో. అప్పుడు 
నేనిక నీకు దాసుణ్ణి అవుతాను. ఈ రాజ్యమంతా 
నీవు హాయిగా, ఆనందంగా అనుభవించవచ్చు” అన్నాడు. 


అంతం 


సైరంధ్రి అందుకు సమ్మతించినట్లు నటించింది. 
“నీ సలహా నాకు నచ్చింది. నా కిష్టమే, నా భర్తలకు 
భయపడుతున్నా..., పోనీ, ఒక పని చేద్దాం. మన 
వ్యవహారం ఎవరికీ తెలియకుండా, ఆఖరికి మీ బంధు 


10 బాలల మహాభారతము 
eras eng) 


మిత్రులకు కూడా తెలియకుండా గుట్టుగా ఉంచుతానని 
మాట ఇస్తే, నే వచ్చేందుకు సిద్ధమే” అన్నది. కీచకుడు 
సైరంధ్రి పెట్టిన షరతును సంతోషంగా అంగీకరించాడు. 
అప్పుడు సైరంధ్రి ఆ రాత్రికే నాట్యశాలకు రమ్మని కీచకుని 
ఆహ్వానించింది. 

ఆ రాత్రి కీచకుడు అందమైన మంచి 
దుస్తులు, ఆభరణాలు, హారాలు, మాలలు ధరించాడు. 
విలువైన సుగంధద్రవ్యాలను ఒంటి పై చిలకరించుకుని, 
పూసుకుని నాట్యశాలకు తరలివెళ్లాడు. అక్కడ తలుపులు 
తెరిచి ఉండటం గమనించాడు. ఠీవిగా లోపలికి 


ప్రవేశించాడు. తను కోరుకున్న ఆనందాన్ని 
అనుభవించబోతున్నందుకు వేగంగా గుండె 
కొట్టుకుంటోంది. 


ఆ మసకచీకట్లో అక్కడ శయ్య మీద, 
ఎవరో పడుకున్నట్లు చూశాడు. ఆ వ్యక్తి ద్రౌపదేనని 
భావించి దగ్గరకు వెళ్ళి మృదువుగా మీద చేయి వేశాడు. 
అక్కడ ఉన్న వ్యక్తి ఎవరో కాదు, భీముడే! కీచకుడి 
రాకకోసం అంతసేపు నిరీక్షిస్తున్నాడు. చేయి పడటమేమిటి 
అమాంతం ఆ మంచం మీదనుంచి లేచి కీచకుడి మీదికి 


స. 


ఉరికి అతడి జుట్టు గుప్పెట బిగించిపట్టాడు. అంతట 
కీచకుడు దెబ్బతిన్నట్లు భయవిస్మితుడైపోయాడు. కాని, 
అధైర్యపడలేదు. తన ప్రాణాన్ని కాపాడుకునేందుకు 
పోరాటం సాగించాడు. భీముడు దబ్బుమని నేలమీద 
పడ్డాడు. అయితే తక్షణమే పిడుగులా వేగంగా లేచి వెళ్లి 
కీచకుడి గుండెల మీద ఒక్కపోటు పొడిచాడు. అలా 
పోరాటం కొనసాగుతూనే ఉంది. చివరికి భీముడు 
దౌర్భాగ్యుడైన ఆ కీచకుడి చేతులు విరిచిపట్టి నేలపై 
కూలెేసి ఈడ్చి ఊపిరాడకుండా మెల్లిగా గొంతు 
నొక్కేశాడు. కీచకుడిక భీముడి మారణవ్యూహంలోంచి 
బయటపడి తప్పించుకోలేకపోయాడు. చివరి శ్వాస 
వదిలేశాడు. అలా కొట్టుకు కొట్టుకు ఆగిపోయిన కీచకుడి 
కళేబరాన్ని భీముడు నేల మీద పడేసి దొర్లించాడు. 
బలంగా పోట్లు పొడిచాడు. పిడిగుద్దులు గుద్దాడు. 
రక్తమాంసాలు బయట తెగిపడేటట్లు కాళ్ళతో కుమ్మి 
కుమ్మి వదిలిపెట్టాడు. ఆ తరువాత కీచకుడు 
హతుడైనాడన్న సంతోషకరమైన వార్తను ద్రౌపదికి 
చెప్పాడు. ఇతరులకెవరికీ తెలియకుండా వడివడిగా తన 
నివాసాన్ని చేరుకున్నాడు. 


చక వధ 


తనని వేధించుకు తిన్న ఆ దుర్మార్గుడు 
అంతమైనందుకు ద్రౌపది ఎంతగానో సంతోషించింది. 
కావలివారిని లేపి తన గంధర్వపతులు కీచకుని 
వధించారని చెప్పింది. 


వేలకొలది రక్షకభటులంతా చేత కాగడాలు 
పుచ్చుకుని పరుగు పరుగున వెళ్ళారు. అక్కడ 
నుగ్గునుగ్గయి పడి ఉన్న కీచకుని మృతదేహాన్ని చూసి 
విభ్రాంతులయ్యారు. అదేదో మానవాతీతమైన 
శక్తికలవారి కృత్యమే అయ్యుంటుందని భావించారు. ఆ 
చేరువనే సైరంధ్రి నిలబడి ఉండటం గమనించిన 
కీచకుని మిత్రులు కొందరు, ఈమే ఈ ఘాతుకచర్యకి 
కారకురాలని విరాటరాజుకి చెప్పి ఆయన అనుమతిని 
పొంది, ఆమెను కూడ కీచకునితోబాటు దహనం 
చెయ్యాలనే తలంపుతో దారుణంగా ఆమెను పట్టితెచ్చి, 
పాడెమీద పడుకోబెట్టి శ్మశానానికి బయల్దేరారు. అప్పుడు 
ద్రౌపది రక్షించమని కేకలు పెట్టింది. 


ఆ ఆర్తనాదాన్ని విన్న భీముడు, తక్షణమే 
పక్కమీదనుంచి లేచి మారువేషం వేసుకుని, 
పరుగందుకున్నాడు. రాజభవనంలోంచి ఇవతలకు 
పాకుతూ గోడలు ఎక్కి దూకి బయటపడి, ఒక చెట్టును 
కూకటివేళ్ళతో పెళ్ళగించి తలక్రిందుగా చేతపట్టుకుని 
శృశానభూమిని చేరుకున్నాడు. OSH చూసి అక్కడి 
వారంతా తమకూ మరణం సమీపిస్తున్నంతగా బెదురు 
పుట్టి గడగడ వణికిపోయారు. “అదుగో వాడే 
మహాబలవంతుడు, గంధర్వుడు వస్తున్నదని పరస్పరం 
చెప్పుకోసాగారు. ఆపళంగా సైరంధ్రిని అక్కడే వదిలేసి 


11 


ఎవరికివారు పారిపోదామనుకుంటూండగా భీముడు 
వెళ్ళడం, వెనకముందు చూడకుండా వందలమందిని 
హతం చేసి ద్రౌపదిని తీసుకుని పారిపోవడం క్షణాల 
మీద జరిగిపోయాయి. 


పురజనులు రాజుగారి వద్దకు పరుగిడిపోయి 
“సైరంధ్రి తప్పించుకుపోయింది. కీచకుడి పరిజనులంతా 
హతులైనారు. ఆ సైరంధ్రి అందకత్తె కావడంవల్ల తన 
సౌందర్యంతో అందరిని ఊరిస్తూంది. పురుషులందర్ని 
మోహింపజేస్తూంది. కాబట్టి ఏం చేయాలో మీరే 
ఆలోచించండి” అని చెప్పారు. 


రాజుగారికి చెప్పలేనంత బెదురు పుట్టింది. రాణీ 
సుధేష్టతో “ఆ సైరంధ్రి తిరిగి రాగానే రాజ్యంనుంచి 
వెళ్లిపొమ్మని ఆజ్ఞాపించు. గంధర్వుల రకణలో ఉన్న ఆ 
౧ oa Ow 
మనిషితో నేనే చెప్పేందుకు 
సాహసించలేకుండా ఉన్నాను” అన్నాడు. 


స్వయంగా 


ద్రౌపది తన నివాసానికి తిరిగి చేరుకుంది. 
అక్కడికి రాగానే రాణి ఆమెతో “సైరంద్రీ! మీ 
గంధర్వపతులంటే రాజుగారికి భయంగా ఉంది కనుక 
నీవు మమ్మల్ని ఇంతటితో విడిచి నీ ఇష్టమైన చోటికి 
వెళ్లవలసిందంటూ” విరాటుడు చెప్పమన్న మాటల్ని 
చెప్పేసింది. అందుకు సైరంధ్రి “అమ్మా! ఇంక పదమూడు 
రోజులు మాత్రం నన్నిక్కడ ఉండనీయండి. అప్పుడు నా 
గంధర్వుపతులు వచ్చి నన్ను తీసుకువెళతారు. 
అంతవరకు ఆశయమిప్పించంది చాలు. వారుకూడ 
మీరు చేసిన మేలుకు ఎంతో సంతోషిస్తారు” అని 
ప్రాధేయపడి, ఆమోదాన్ని పొందింది. 


oy 


Fs is 
BRS 


12 బాలల మహాభారతము 
ena eng) 
6 ఆయన అభిప్రాయాన్ని అభినందించి బలపరిచాడు. 


Fidtica హరణం 
అట్టి పరిస్థితుల్లో దుర్యోధనుని వేగులు 
పాండవులు దాక్కునేందుకు అనువైన ప్రదేశాలన్నిటిని 
మాసాల తరబడిగా గాలిస్తూ వచ్చారు. ఎక్కడా ఆచూకీ 
చిక్కలేదు. వారు పడిన శ్రమంతా వృథా అయింది. చివరికి 
వారు దుర్యోధనునికి “పాండవులు బహుశా మరణించే 
ఉంటారని తెలియజేశారు. 


అదే సమయంలో మహాబలుడైన కీచకుడు 
ఒక గంధర్వయోధుని చేత హతుడైనట్లు వార్త అందింది. 
దుర్యోధనుడా వార్త విని విస్తుబోయాడు. వ్యవధేమో చాలా 
తక్కువ, ఏం చేయడమా అని ఆలోచించాడు. అప్పుడు 
కర్ణుడు, “పాండవులున్నారో, లేరో ఎవరికి తెలుసు. 
ఒకవేళ అడవులలో క్రూరమృగాల వాతబడి ఉండవచ్చు 
లేదా ఏ అపాయాల్లోనో ప్రమాదవశాత్తు మరణించి 
ఉండొచ్చు. ఇక వారిని గురించి మర్చిపోవడం మంచిది” 
అన్నాడు. 

కీచకుని చంపగల సామర్థ్యం భీమునికే ఉన్నది. 
కాబట్టి భీముడే w& చంపి ఉండవచ్చని, బహుశా 
పాండవులు మత్స్యుదేశంలో దాగి ఉండవచ్చని 
దుర్యోధనుడు భావించాడు. మత్స్యుదేశంపై దండెత్తి 
విరాటుని గోగణాన్ని స్వాధీనం చేసుకొన్నట్లయితే 
ధర్మరాజు తన సోదరులతో తమను ఎదుర్మొంటాడని 
అప్పుడు వారి అజ్ఞాతవాసానికి భంగం కలిగిందని, వారిని 
మరల అరణ్యవాసం ప్రారంభించమని అదేశించవచ్చని 
అక్కడ ఉన్న వారితో అన్నాడు. 


[BAG రాజు సుశర్మ తరచూ కీచకుడి చేతిలో 
ఓటమి పొందుతూండేవాడు. అతడు ఇలా అన్నాడు: 
“కీచకుణ్ణి గంధర్వుడే కనుక నిజంగా చంపినట్లయితే, 
ఇప్పుడిక విరాటరాజు నిస్సహాయుడే. అతడు మా 
శత్రువు. మా పొరుగుననున్న రాజ్యమే అది కాబట్టి 
మనం ఆ మత్స్యదేశం మీద దండెత్తితే?” అన్నాడు. కర్ణుడు 


సుశర్మ మత్స్యుదేశం దక్షిణ దిక్కును 
ముట్టడించినట్లయితే, అప్పుడిక విరాటరాజు సైన్యమంతా 
ఆ దిశని రక్షించేందుకు తరలివస్తుంది గదా! ఆ అదను 
కనిపెట్టి దుర్యోధనుడు కౌరవసైన్యంతో విరాటరాజు 
ఊహించని విధంగా ఉత్తర దిశవైపు దండెత్తితే అప్పుడిక 
ఎటూ రక్షించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది అని 


నిర్ధారించారు. 


బహుళ అష్టమి నాడు కౌరవ రాజులు రెండు 
సైన్య విభాగాలుగా విడిపోయి విరాటరాజు గోగణాన్ని 
దొంగలించి తేవాలని పన్నాగం పన్నారు. 


అది పాండవుల అజ్ఞాతవాసానికి ఆఖరి రోజు. 
విరాట రాజు గోగణాన్ని కారవులు దొంగలించారు. 
పాపం తమ గోవుల్ని 
రక్షించుకోలేకపోయారు. తక్షణం రాజుగారి కొలువు 
కూటానికి పరుగుదీశారు. వినయంగా రాజును 
సమీపించి, “ఓ రాజా! త్రిగర్తులు వచ్చి మన వేలాది 
గోవుల్ని తోలుకుపోతున్నారు. వారు పట్టుకుపోకుండా 
త్వరగావెళ్లి మన గోవుల్ని విడిపించి తేవాలి ప్రభూ” అని 
విన్నవించారు. వెంటనే రాజు ఏనుగులు, రథాలు, 


పసుల కాపరులు 


గుట్టాలు, కాలిబంట్లు అనే నాలుగు విధాలైన 
సైన్యసన్నాహాలతో శత్రువులను తరిమేందుకు 
సిద్ధమయ్యాడు. 


విరాటుని తమ్ములు శతానీకుడు, మదిరాశ్వుడు, 
ఆయన పెద్దకుమారుడు శంఖుడు యుద్ధసన్నద్దులై 
నిలిచారు. రాజుగారి రథానికి పూన్చేందుకు గుర్రాల్ని 
తెచ్చినప్పుడు విరాటుడు శతానీకునితో, కంకుడు, 
వలలుడు, తంత్రీపాలుడు ఇంకా శౌర్యవంతుడైన 
దామ(గంధథి యుద్ధంలో సాయపడగలవారు కాబట్టి 
వారందరికి రథాలు కవచాలు ఏర్పాటు చేయమని 
చెప్పాడు. అప్పుడు పాండవుల్లో అర్జునుడు తప్ప తక్కిన 


నలుగురు రాజాజ్ఞ ప్రకారం ఉత్సాహంగా రథాలెక్కారు. 


గోగణ హరణం 18} 
eras en) 


సైన్యం నగరాన్ని దాటి పొలిమేరవైపు ప్రయాణం 
సాగించింది. పోరు ప్రారంభమైంది. త్రిగర్తాధీశ్వరుని 
సోదరులు బలశాలురైన యోధులు. కీచకుడే జీవించి 
ఉన్నట్లయితే, తక్షణమే అవతలవారి సైన్యం వచ్చిన 
దోవపట్టి ఉండేది. అతడు లేకపోవడంవల్ల విరాట రాజు 
ఆ శత్రురాజైన సుశర్మను ప్రబలుడుగా భావించాడు. 
సుశర్మ విరాటుని ఇరువురికి 
ద్వంద్వయుద్ద్ధం జరిగింది. 


కలుసుకున్నాడు. 


యుద్ధరంగమంతా దుమ్ములేచి దుప్పటి కప్పినట్లు 
దుమ్ముతో కప్పబడిపోయింది. సుశర్మ మత్స్యపతిని ఖైదు 
చేశాడు. విరాటుని వింటిని రెండు ముక్కలు చేశాడు. 
అతడు తన రథాన్ని కోల్పోయాడు. కాని, ప్రాణాలతోనే 
ఉన్నాడు. అప్పుడు సుశర్మ అతణ్ణి తన రథం does 
ఎక్కించుకుని వడివడిగా రథాన్ని పోనిస్తున్నాడు. తమ 
రాజును చెరబట్టి శత్రురాజు తీసుకువెళుతూండటం 
చూసిన మత్స్యరాజు సైనికులు భయపడి తలొకదారినబడి 
పారిపోతున్నారు. వెంటనే యుధిష్టిరుడు భీమునితో “భీమా! 


వెళ్లి రాజును విడిపించుకు తీసుకురా ఆయన 
Saree de ఖైదీగా 
ఉండటానికి 


అనడమేమిటి, అంతే, భీముడు దగ్గర్లో ఉన్న ఒక చెట్టును 
అమాంతంగా వేళ్ళతోసహా పెళ్ళగించేశాడు. అంతట 
యుధిష్టిరుడు నవ్వి, “భీమా నా మాట విను, అటువంటి 
పనిమాత్రం చెయ్యకు, మనల్ని ఎవరూ గుర్తుపట్టరాదు. 
నీవు కనుక అలా చేస్తే మాత్రం గుర్తుపట్టేస్తారు. కాబట్టి 
దయచేసి మిగతావారి మోస్తరే పోరాడాలి సుమా!” అని 
హెచ్చరిక చేశాడు. 


అప్పుడు భీముడు, అతని సోదరులైన నకులుడు, 
సహదేవుడు రథం మీదెక్కి వేగంగా సుశర్మ వైపు 
పోనిచ్చారు. యుధిష్టిరుడు వారిని అనుసరించాడు. ఆ 
నలుగురు సోదరులు త్రిగర్తాధీశుని పోరుకి కవ్వించారు. 
ఆ నలుగురు యోధుల అండచూసుకుని విరాటుడు 
ఎక్కడలేని బలంతో సుశర్మ Sho మదన కూర్చుని 
అతడితో పోరుసల్పాడు. 


ఉన్నట్లుండి భీముడు సుశర్మ రథంలోకి 
ఒక్కదూకు దూకాడు. ఆ సుశర్మ మెడపట్టుకున్నాడు. 
తీసుకువచ్చి తన రథం మీద కూర్చోబెట్టి యుధిష్టిరుని 


ఎదుట నిలబెట్టాడు.  యుధిష్టిరుడు _ సుశర్శని 
వదిలి పెట్టమని, అతడెలాగూ విరాటునికి 
లొంగిపోయినట్లేనని అంతకుమించి శిక్షించడం 


అనవసరం వదిలిపెట్ట్యయ్యమని చెప్పాడు. 
సుశర్మ అవమానంతో రగిలి సెగలు 


14 బాలల మహాభారతము 
eras eng) 


శత్రువుని తరిమికొట్టి గోగణాన్ని పట్టితెచ్చారు 
పాండవులు. ఆ నలుగురు పాండవులు చేసిన సహాయానికి 
విరాటరాజు చెప్పలేనంత సంతోషించాడు. తరువాత 
ఆనందభరితుడై పాండవులకు 
ధన్యవాదాలర్చించాడు. 


విరాటరాజు 


“ఈనాడు నన్ను రక్షించింది మీ పరాక్రమమే. 
విజేతనంటూ నాకు కీర్తి కట్టబెట్టింది మీ శౌర్యమే. 
అందువల్ల ఈ మత్సదేశానికి మీరంతాకూడ ప్రభువులనే 
భావిస్తున్నాను. నా సంపదలన్నీ మీకు సంపదలే. మీ 
బుణం నేనెలా తీర్చుకోవాలో, ఎలా తీర్చుకోగలనో 
చెప్పండి” అని అర్థించాడు. 

అప్పుడు యుధిష్టిరుడు “ఓ రాజా! మేము ఏదో 
తగుపాటి సాయం చేయగలిగినందుకు మా కెంతో 
సంతోషంగా ఉంది. మీరు మాకు ఉండడానికి 
ఆశ్రయమిచ్చారు. దాని ముందు మేము మీకు 
చేసిందేపాటి... కేవలం కృతజ్ఞత చూపుకునేందుకు 
మాకిదో తరుణం కలిసివచ్చిందంతే...” అని అన్నాడు. 
అంతగా చెప్పినప్పటికీ విరాటరాజు మాటలతో 
సంతృప్తిచెందలేదు. 


“రండి, మీరందరూ మత్స్వదేశాధీశులే 
మిమ్మల్నందరినీ నేను పట్టాభిషిక్తుల్ని చేయాలి. మీ 
అందరికి నేను సాష్టాంగవందనం చేయాలి. సమయానికి 
నాకు మీరందించిన అండదండలవల్లే నేనీ రోజున నా 
రాజ్యాన్ని నా బిడ్డలను మళ్ళీ చూడగల్లుతున్నాను అందుకు 
నా కృతజ్ఞతను తెల్పుకోవాలి” అన్నాడు. 
రాజుగారిని, “మీ 

నలుమూలలా 


యుధిష్టిరుడప్పుడు 
నగరంలో 


విజయవార్తను 


Pig 


ప్రకటించేందుకు సేవకుల్ని పంపవలసింది” అన్నాడు. 
దానితోబాటు విజయవంతంగా తమ రాజు రాజధానికి 
తిరిగి వచ్చిన సందర్భంలో విజయోత్సవానికి కావాల్సిన 
ఏర్పాట్లన్నీ చేయించమని ఆదేశించాడు. వారంతా 
రణరంగంలోనే ఆ రాత్రంతా ఎంతో సంబరంగా గడిపారు. 


సూర్యోదయానంతరం నగరానికి వెళ్ళాలని 
నిశ్చయించుకున్నారు. 
7 
ఉత్తరుని [oleae 
విరాటరాజు ప్రిగరాధీశుని వెంబడించి 


తరిమేందుకు వెళ్ళిన సమయం కనిపెట్టి దుర్యోధనుడు, 
భీష్ముడు ఇంకా మరికొందరిని తీసుకుని విరాట రాజ్యాన్ని 
ఉత్తర దిశ నుండి ముట్టడించాలని పన్నాగం పన్నారు. 


కౌరవ సైన్యం తగినంత కట్టుదిట్టంగా బయల్దేరి 
వెళ్ళీ వారి అసంఖ్యాకమైన గోగణాన్ని చుట్టుముట్టింది. 

అప్పుడు పసులకాపరుల ముఖ్యుడు వెంటనే 
రాజధాని నగరానికి పరుగున వెళ్ళీ విరాటరాజు 
కుమారుడైన ఉత్తరునితో “ఓ రాకుమారా! కౌరవులు 
దండెత్తి వచ్చారు. వారు మనల్ని మన గోగణాన్ని 
దోచుకుంటున్నారు. విరాటరాజుగారు త్రిగర్తాధీశుడైన 
సుశర్మతో పోరాటానికి దక్షిణ దిశకు వెళ్ళారు. ఇట్టి 
పరిస్థితుల్లో మాకేం చేయాలో తోచడంలేదు. ఇప్పుడు 
మమ్మల్ని రక్షించేందుకు ఎవరూ లేరు. మీరు 
రాకుమారులుగదా కనుక, మీరే మమ్మల్ని రక్షించాలని 
కోరుతున్నాం. 


(Se 


“రాజ్యంలో ఇంత (ప్రమాదస్థితి సంభవించి, 
కల్లోలంగా ఉంటే మీపాటికి మీరు హాయిగా వీణ 
వాయించుకుంటూ కూర్చుంటారా? ఆ వీణ ముందు 
అవతలపెట్టి, విల్లు చేతబట్టండి. నారి సారించి గంభీర 
నాదాన్ని నింపండి. వింట బాణం సంధించి శత్రువుల 
గుండెల్ని గుభేలు మనిపించండి. ఇప్పుడు మనకు 
అటువంటి సంగీతం కావాలి” అన్నాడు. 


ఆ పనులకాపరుల నాయకుడు ఆ విధంగా 
రాకుమారునితో అందరి ఎదుట, ముఖ్యంగా అంతఃపుర 
be ఎదుట ఫిర్యాదు చేయడంతో రాకుమారుడు 
రోషపడి డాంబికంగా ధైర్యాన్ని ప్రదర్శిస్తూ రీవిని 
ఒలకబోస్తూ “నాకు తగిన రథసారథి లేక ఆలోచిస్తున్నా 
గానీ, లేకపోతే నాకిదో లెక్కా ఇట్టే శత్రువుల్ని చెండాడి, 
అట్టే గోగణాన్ని విడిపించనా...! ఇటీవలే నా సారథి ఒక 
ఘోరయుద్ధంలో మరణించాడు. సుమారుగా నెల 
అయ్యుంటుంది” అని అన్నాడు. 


“నాకు తక్షణమే ఒక మంచి సారథి కావాలని 
చెబుతూనే ఉన్నాను. నేను శత్రువుల్ని చూసి బెదిరేవాణ్ణి 
కాను. యుద్ధంలో పోరాడుతున్నప్పుడు నన్ను 
చూసినవారు అర్జునుడే అనుకుంటారు అంతబాగా 
పోరాడగలవాడు, అతణ్ణి మించినవారెవరున్నారు? నాపై 
నాకంతటి నమ్మకముంది” అని డంబాలు పలికాడు. 


ఉత్తరుడు చెబుతున్న మాటలన్నీ విన్న ద్రౌపది 
రాకుమారి వద్దకు పరిగెత్తుకువెళ్ళి “రాకుమారీ! మీ 
సోదరుడు తమకు తగిన సారథి లేనందువల్ల పోరుకి 
పోలేనంటున్నాడు, నాకు తెలిసిన ఒక సారథి ఉన్నాడు, 
అతడు సహాయపడగలడు, సమర్హుడు అని నా ఉద్దేశం. 
ఎవరో కాదు బృహన్నలే. అతడు మంచి రథసారథి. 
అర్జునుడికి రథసారథ్యం వహించేవాడు. నేను అప్పట్లో 
పాండవుల రాణి ద్రౌపదిదేవికి పరిచారికనై ఉన్నప్పుడు 
ఇతడు అర్జునుడి వద్దనే ధనుర్విద్యాభ్యాసం చెయ్యడం 
కూడ నేనెరుగుదును. అందుకని రాకుమారుడు ఉత్తరుని 


ఉత్తరుని ప్రగల్భాలు 15 
Lox, “cone! 


రథానికి సారథ్యం వహించమని 


ఆజ్ఞాపించండి” అని సలహా చెప్పింది. 


బృహన్నలని 


సమయానికి కావలసిన అంత చక్కని సలహా 
నందించినందుకు ఎంతో సంతోషపడింది రాకుమారి. 
తక్షణమే సోదరుని చేరుకుని “బృహన్నల సారథ్యం 
వహించడంలో మహానైపుణ్యం ఉన్నవాడట. 
అర్జునుడంతటి వాడికి కూడ సారథ్యం నెరపాడట... అని 
సైరంధ్రి నాకు చెప్పగా తెలిసింది కనుక, అతణ్ణి 
నియమించుకో. బయల్దేరు మనవారిని రక్షించు, నీ 
ప్రతాపం చూపించు” అని పోరి పోరి చెప్పింది. 


అర్హునుడు ఉత్తరకుమారునికె 
ఖభ్రైర్హం చెప్పటం 

రాకుమారుని ఒప్పించి తక్షణమే రాకుమారి 
నాట్యశాలకు పరుగిడిపోయి బృహన్నలతో, “మీరు రథ 
సారథ్యం వహించాలి అత్యవసరం” అంటూ పరిస్థితిని 
తెలియజెప్పింది. 

బృహన్నల యుద్దానికి వెళ్ళేందుకు కావలసిన 
సామగ్రిని, _పరికరాలన్నిటిని రాకుమారి 
చేయించింది. కాని బృహన్నల తానేమి ఎరుగనట్లు 
ఏంచేయాలో, ధరించాలో తెలియనట్లు 
నటించసాగాడు. ఆ అంతఃపురంలో ఉన్న ఆడపిల్లలంతా 
నవ్వుకునేటట్లు మూర్చుడిలాగా ప్రవర్తించాడు. అప్పుడిక 
రాకుమారుడే బృహన్నలకు కవచం తొడిగాడు. ఆ 
తతంగమయ్యాక ఉత్తరుడితో “నేను సిద్ధమే రాకుమారా! 
ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి తీసుకువెళతా చెప్పండి” 
అన్నాడు. అప్పుడు ఉత్తరుడు “ఆ కౌరవులున్న చోటికి 
తీసుకువెళ్లు నా శత్రువుల్నెదుర్మొనే వరకు నాకు స్థిమితం 
లేదు, పద” అన్నాడు. సరేనని, ఆదేశించిన ప్రకారం 
బృహన్నల కౌరవులున్న దిశకు రథం పోనిచ్చాడు. 


సిద్దం 
Q 


ఎలా 


రణభూమిలో వ్యూహరచనా విధానంగా 


అమర్చబడి ఉన్న శత్రుసైన్యాన్ని వారు చూశారు. అది 


Dera ఆపాలని oe 


16 బాలల మహాభారతము 
lems exe) 
పెద్ద BS  సైనికదళాలతో మహాసముద్రంలా బ్రతకాలనుకుంటే క్షత్రియుడిలాగానే బ్రతకాలి. పిరికియె 


కనబడుతోంది. కర్ణుడు, దుర్యోధనుడు, అది చూసి 
భీష్ముడు ఆ కురుసైన్యానికి ప్రధానులై నడిపిస్తున్నారు. 
ఉత్తరుడి నరనరాలు బలహీనమైపోయాయి. చాలా 
శోచనీయమైన స్థితిలో పడిపోయాడు. గడగడ 
వణికిపోతూ, బృహన్నలతో యా యుద్ధం నా వల్ల కాదు, 
కానేకాదు, తిరిగి వెళ్లిపోతాను. ఆ కౌరవులు గోవుల్ని 
తీసుకుపోతేపోనీ, నేనే మాత్రం లెక్కచెయ్యను. వారా 
ఊహించలేనంత మహాబలశాలురు, వారిముందు 
నేనెంత? నా బలమెంత? అంతటి శక్తిమంతులతో నే 
తలపడడంలో అర్థంలేదు, నిష్ఫలం, అందుకని రథం 
మళ్ళీించమంటున్నా రథం రాజభవనానికే పోనీ లేకపోతే 
నేనీ రథం మీద నుంచి దూకి నడిచి అయినా పోతాగాని 
యుద్ధం మాత్రం చెయ్యను” అంటూ తన రాజమర్యాదను, 
ఠీవిని విడనాడుకుని రథం మీది నుంచి ఒక్క దూకు 
దూకాడు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని నగరం వైపు 
పరుగు లంకించాడు. 

అప్పుడిక బృహన్నల wes పోనీయకుండా 
ఉత్తరకుమారా! 


(బ్రతకడంకన్నా మరణం మేలు” అని హెచ్చరికలు చేస్తూ 
వెంటబడ్డాడు. ఉత్తరుడు వందగజాలు కూడా 
వెళ్ళకుండానే బృహన్నల అతణ్సి పట్టేశాడు. 

బృహన్నల చేతచిక్కిన ఉత్తరుడు ఏంచేయలేక 
ఏడుపు మొదలుపెట్టాడు. రథం 
మళ్ళించు వెళ్ళిపోదాం..., ఊపిరితో ఉంటే ఉప్పు అన్నం 
తిన్నా చాల్లే... బ్రతికుంటే భాగ్యమే దొరకదా?... నా 
మయా Qa, నే చెప్పినట్లు చేశావంటే, నీకు వంద 
మేలిమి బంగారు నాణాలు బహూకరిస్తా” నని కాళ్ళా 


యు బృహన్నలా! 


వేళ్ళాబడి బ్రతిమాలుకున్నాడు. కాని బృహన్నల vig 
వదలకుండా గట్టిగా పట్టుకుని, “ఓ రాజకుమారా! ey 
నీ శత్రువులతో యుద్ధం చెయ్యొద్దనుకుంటే పోనీ, 
చూడు..., వచ్చి ఈ గుర్రాల్ని అదుపులోపెట్టు నేను వెళ్ళీ 
వారితో పోరాడతాను” అంటూ అతడు ఉత్తరుని 
శమీవృక్షం దగ్గరకు తీసుకువెళ్లాడు. 


“ఊ... ఇప్పుడిక త్వరగా చెట్టుపైకి ఎక్కి ఆ 


చిటారు కొమ్మల గుబుర్లలో పాండవుల 


ఆయుధాలుంటాయి, వాటిని క్రిందికి పట్టుకురా, ఎక్కు - 


—_ 


అన్నాడు 


| 


7 ! 
ల 


f $y 


(ee 


“అయ్యో! అక్కడేదో శవం వేలాడుతుందే, ఎలా 
ఎక్కను. నేనింతటి మహారాజునై ఉండి నా చేతులతో 
దాన్నెలా ముట్టుకోను?” అంటూ బిక్కమొహం పెట్టాడు. 
“భయపడకు అక్కడే శవమూ లేదు, అక్కడున్నది 
ఆయుధాలే” అన్నాడు బృహన్నల. బిక్కుబిక్కుమంటూ 
ఉత్తరుడు చెట్టు పైకి ఎక్కాడు. తళతళ మెరిసిపోతున్న 
ఆ ఆయుధాల కట్టను క్రిందికి తెచ్చాడు. 


“ఈ ఆయుధాలెవరివి?” అనడిగాడు ఉత్తరుడు. 
“ఈ ధనుస్సుందే... దీన్ని గాండీవం అంటారు. ఇదేమో 
అర్జునుడిది. ఈ గద భీముడిది, ఈ మిగతావన్నీ 
యుధిష్టిరుడు, నకుల సహదేవులవన్నమాట” అని బదులు 
పలికాడు బృహన్నల. 


“అయితే వారంతా ఏరీ? ద్రౌపది ఎక్కడుంది?” 
అని ప్రశ్నించాడు ఉత్తరుడు. 


అర్జునుడు ఉత్తరకుమారునికి ధైర్యం చెప్పటం 17 
axe ~<a) 


“నెను అర్హునుణ్లి.... మీ తండ్రిగారి ఆపుడై 

జ ణు 
రాజసభలో ఉన్నాడు యుధిష్టిరుడు. భీముడు మీ 
రాజభవనంలో వంటలవాడు. మీ గుర్రాలను, గోవులను 
సంరక్షించేవారే నకుల సహదేవులు. మా అర్థాంగి 
దౌపదియే రాణివాసంలో కేశాలంకరణాదులు చేసే 


సైరంధ్రి”... అని సూటిగా బదులు చెప్పేశాడు. 


ఆ మాటల్ని ఉత్తరుడు నమ్మలేకపోయాడు. 
“అయితే, ఒక పని చెయ్యాలి. నీవు కనుక అర్జునుడికున్న 
పది పేర్లేవో చెప్పగలిగితేనే నేను నీ మాటలు నమ్ముతాను, 
అంతవరకూ నమ్మను”..., అన్నాడు ఉత్తరుడు. అప్పుడు 
అర్జునుడు నవ్వి, “అయితే విను (శ్రద్ధగా, ఆ పది పేర్లూ 
చెబుతా...” అంటూ, “అర్జున, Sens, పార, కిరీటి, 
శ్వేతవాహన, బీభత్స, విజయ, జిష్టు, సవ్యసాచి, 
ధనంజయ” అంటూ పేర్లన్నీ ఏకరువు పెట్టి 
(అర్జునము=ఏరుమద్ది అని ఒక చెట్టు పేరు, తెలుపు, 
బంగారు, పరిశుద్ధము) 


18 బాలల మహాభారతము 
eras eng) 


1. చేతలలో పరిశుద్దుడు దేహచ్చాయ బంగారు వన్న 
కాబట్టి “అర్జునుడు” అని, 

2. ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో జన్మించబట్టి “ఫల్లును” 
డని, 

3. కోపమే రాదు... వచ్చిందంటే ఎవ్వరూ దగ్గరకు 
రాలేరు. ఇతరులకు జయింప నలవికానివాడు, ఇంకా 
శత్రువులకు భయంకరుడు కనుక 'జిష్టు డని, 


4. Bes’ అను తల్లికి తనయుడు కనుక Pees’ 
అని, 

5. యుద్ధంలో ఎప్పుడూ తెల్లని గుర్రాలు పూన్చిన 
రథమే ఎక్కుతాడు కనుక 'శ్వేతవాహను” డని 

6. ఎంతటి వీరులనైనా గడగడ లాడించి భీతి 
కలిగిస్తాడు కనుక 'బీభత్సు” డని 

7. అపజయమన్నది ఎరుగనివాడు కనుక “విజయు” 
డని 


8. పోరాడే సమయంలో తలపై సూర్యోదయమైనట్లు 
కాంతులీనే ఇంద్రుడిచ్చిన కిరీటం అమరివుండటం వల్ల 
కిరీటి” అని 

9. రెండు చేతులా బాణప్రయోగం చేయగలవాడు 
కనుక “సవ్యసాచి” అని 

10. రాజసూయయాగంలో ధరణినంతా గెల్చి 
ధనరాశులు తెచ్చినందువల్ల 'ధనంజయు” డని పేర్లు 
గలిగాయని వివరంగా చెప్పాడు. 

ఉత్తరుడు తృప్పిపడ్డాడు. అప్పుడిక అర్జునుని 
దరిచేరి, సగౌరవంగా “నా అదృష్టంవల్ల మిమ్మల్ని 
చూడగలిగాను. నేనజ్ఞానం చేత పొరబాటున ఏదైన 
మాట్లాడి ఉంటే మన్నించండి. నేనిక మీకు సారథి 


నవుతాను, ఎటువెళ్లాలో సెలవియ్యండి అటు 
తీసుకువెళతా” నని మన్ననగా అడిగాడు. 


“వీవ్ర సారథ్యం వహిస్తానన్నందుకు నాకూ 
సంతోషంగా ఉంది. నేను మీ శత్రువులందర్ని 
చెండాడుతాను. హతమార్చేస్తాను, అమ్ముల పొదులనన్నీ 
తెచ్చి రథానికి కట్టేసెయ్‌. బంగారు OAS ఉన్న కత్తిని 
మాత్రం నీవు ధరించు” అన్నాడు. 

9 
ఉత్తర గోగ్రహణం 

అర్జునుడి రథం పిడుగుపాటు వేగాన వెళుతూంటే 
భూమి కంపించిపోయింది. అర్జునుడు మత్స్యపతుల 
పతకాన్ని తీసి, రథంపై వానర చిహ్నితమైన తన 
కపిధ్వజాన్ని ఎగురవేశాడు. గాండీవమనే ధనుస్సు నారి 
సారించాడు. ఆ ధ్వని చెవినబడగానే కౌరవసేన భయంతో 
దద్దరిల్లిపోయింది. వారి గుండెలు దడదడలాడాయి. 


గాండీవ ధనుష్టంకారాన్ని దేవదత్త మనే 
శంఖానాదాన్ని విని ద్రోణుడు పులకరించిపోయాడు. 
ఆశ్చర్యచకితుడై, “అడుగో అర్జునుడు, ఇటే వస్తున్నాడు. 
అతడంటే మన సైన్యానికి హడలే, ముందు మన సైన్యం 
చెల్లాచెదరైపోకుండా చూడాలి” అని హెచ్చరించాడు 
ఆచార్య ద్రోణుడు. 


ద్రోణుడు అర్జునుని పొగడటం దుర్యోధనుడికి 
ఏమాత్రం నచ్చలేదు. సహించలేకపోయాడు, అందుకు 
దుర్యోధనుడు... “అదేమిటి? పాండవులు పన్నెండేళ్ళు 
అరణ్యవాసం చేసి, తరువాత ఒక ఏడాది అజ్ఞాతవాసం 
చేస్తామని శపథం చేశారుగదా... ఈ ఏడాది వారికి 
అజ్ఞాతవాసం; ఇంకా పదమూడో ఏడు పూర్తికాకుండానే 
అర్జునుడు ముందుగా ఎదురయ్యాడు, 


మాలో న. an > 


“A, 


(Se 


Mine 


ఉత్తర గోగ్రహణం 19 
sxe నం 


నియమోల్లంఘనమైంది, కాబట్టి పాండవులు తిరిగి 
పన్నెండేళ్ళు వనవాసం చెయ్యవలసిందే.” 

“భీష్ముడు హెచ్చుతగ్గులు రాకుండా అరణ్య, 
కాలాన్ని సరిగ్గా లెక్కవేసి మనకు 
తెలియజేస్తాడు... ప్రస్తుత పరిస్థితిలో అర్జునుని 
ఎదుర్శోవడం మన కర్తవ్యం” అని చెప్పాడు. అర్జునుడు 
వచ్చాడని భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు తమ 
తమ రథాలెక్కి మెదలకుండా కూర్చున్నాడు. 


అజాతవాస 
వాల 


“అర్జునుడు  వస్తేమాత్రం...? 
భయపడాల్సిన అగత్యమేమిటి? అతడిని చూసి మనం 
ఎందుకు బెదరాలి? అక్షశ్లేదే... అనవసరం. మనం మన 
సైన్యాన్ని అతను బెదరగొట్టలేని తీరున మనమే 
వ్యూహరచన చేసుకోవాలి” అన్నాడు దుర్యోధనుడు. 


అంత 


అప్పుడు కర్గుడు కల్పించుకుని, 
నుద్దేశించి, “మీ ముఖాల్లో ఏదో విపరీతమైన భయమూ, 
యుద్ధమంటే అయిష్టత నాకు కనబడుతోంది... 
నేనొంటరిగానే పోరుసల్సి, దుర్యోధనుని కిచ్చిన మాట 
నెరవేర్చుకుంటాను... యుద్ధంలో అర్జునుని హతమార్చి 
తీరుతాను” అంటూ మామూలు ధోరణిలో తన ప్రతాపం 
ప్రదర్శించాడు. 


పెదల 
Q 


SHA మాటల వైఖరి కనిపెట్టి కృపాచార్యుడు 
“అది వట్టి బుద్ధిహీనత, మనం గెలవాలనుకుంటే, 
అర్జునుని ఎదుర్కోవాల్సిన తీరుతెన్నులు మనమే 
నిర్ణారించుకోవాలి. అప్పుడైతేనే మనం గెలవగల్లుతాం. 
అందువల్ల అక్కరమాలిన ప్రజ్ఞలు, ప్రతాపాలు, విరోధాలు 
కట్టిపెట్టడం మంచిది” అని చీవాట్లు పెడుతున్నట్లు 
చెప్పాడు. కర్షుడికి పట్టరానంత కోపమొచ్చింది. 

“ఆచార్యులకు ఎప్పుడూ అర్జునుని ఘనత 
చెప్పుకోవడంలోనే అమితానందం. అంత భయస్థులెవరైనా 


ఉంటే యుదం చెయ్యకర్తేదు. వారు నేను చేసే యుద్దాన్ని 
థి Q 
తటస్థంగా ఉండి చూస్తే అని ఎద్దేవాగా 


చాలు” 


కర్ణుడు పెద్దల్ని ఆ విధంగా అగౌరవపరచడం 
అశ్వత్థామకి గిట్టలేదు. అప్పుడు అశ్వత్థామ “ఇంకా 
యుద్ధంలో గెలవనూ లేదు, గోగణాన్ని హస్తినకు చేర్చనూ 
లేదు, ఎందుకొచ్చిన ప్రగల్ళాలివి. Baw, అసలు ఈ 
డంబాలు చెప్పే శూరులంతా పాండవుల్ని ఏ యుద్దంలో 
ఓడించారో? మీరు కులకాంతయిన ద్రౌపదిని సభలోకి 
ఈడ్చుకు వచ్చారు. అదో ఘనకార్యమనుకుంటున్నారు. 
అర్జునుడితో యుద్ధం చెయ్యటమంటే, పాచికలాటలో 
పాచికలు విసిరేసినట్లు కాదు, చూస్తారుగా మీకే 
తెలుస్తుందిలెండి”... అంటూ ఉన్నమాట చెపే ప్పశాడు. 
ఆ మాటలు విన్న తరువాత కౌరవసైన్యాధిపతుల సహనం 
పూర్తిగా సన్నగిల్లిపోయింది. ఇదంతా చూస్తూ భీష్ముడు 
అమితవేదన పడ్డాడు. 

“బుద్ధిమంతుడు తన గురువులను 
దూషించరాదు, అవమానించరాదు. ఓ అశ్వత్థామా! నీవు 
కర్ణుని మాటలను అంతగా పట్టించుకోనకృర్లేదు. 
విరోధాన్ని పెంచేందుకు, భేదాభిప్రాయాల్ని నాటేందుకు 
ఇది సమయం కాదు. నా మాట విని ద్రోణుడు, 
కృపాచార్యుడు, అశ్వత్థామ... మీరు SHA మాటలు 
మర్చిపోండి, మన్నించండి. మనమందరమూ ఏకమై 
పోరాడితేనే అర్జునుని గెలువగలం” అని భీష్ముడు వారికి 
హితవు చెప్పాడు. 


తరువాత భీష్ముడు దుర్యోధనునితో, 


“పాండవులిచ్చిన మాటప్రకారం పదమూడు సంవత్సరాల 
అరణ్య, అజ్ఞాతవాస కాలవ్యవధి నిన్నటితోనే ముగిసింది. 
ఆ తరువాతనే అర్జునుడు కనబడటం జరిగింది కనుక 
నీ ఊహ తప్పు, సరైనది కాదు. 


స oe, 


సాన 


20 బాలల మహాభారతము 
ena eng) 


“eg గాండీవాన్ని సారించిన నాదం నా 
చెవినబడగానే అనుకున్నా ఇక నీ పాలనకి ఉద్వాసన 
అయినట్లేనని, అర్జునుడు యుద్దానికి రానున్నాడని అప్పుడే 
తెలిసింది. 


“అర్జునుడితో యుద్దానికి దిగేముందు ఆలోచించి 
మరీ దిగు. నీవు కనుక పాండవులతో విరోధభావం లేక 
సఖ్యతగా, శాంతిగా ఉండాలనుకుంటే ఇదే సరియైన 
తరుణం, ఆలోచించి చూడు”... అన్నాడు. 


“నీకు ఘనత, గౌరవమిచ్చే సంధి కావాలా? 
లేక అందరిని హతమార్చి అనర్ధాలు కలిగించే యుద్ధం 
కావాలా?” అనడిగాడు భీష్ముడు. అందుకు దుర్యోధనుడు 
“నేను సంధి కోరుకోవడం లేదు. నేను పాండవులకు 
ఆఖరికి ఒక్క ఊరుకూడా ఇవ్వను. అందుకని యుద్దానికి 
సిద్ధం” అన్నాడు. అప్పుడు భీష్ముడు “అయితే తక్షణం 
నాల్లోవంతు సైన్యాన్ని నగరం వైపు మళ్ళించు. మిగతా 
కొంత సైన్యంతో గోగణాన్ని చుట్టుముట్టి 
వశంచేసుకోవాలి. ఆ మిగిలిన సైనికబలసాయంతో 
అర్జునునితో పోరాడాలి..” అంటూ దుర్యోధనుని పంపి, 
భీష్ముడు సైనికదళాలను యుద్ధభూమిలో వ్యూహరచనా 
విధానంలో ఏర్పాటుచేసి యుద్దానికి సన్నద్ధం చేశాడు. 


కర్ణుడు ముందుగా నిలబడి అర్జునునిపై 
బాణవర్షం కురిపించాడు. కాని అర్జునుడు ఒంటరిగానే 
అంతమంది కౌరవ వీరులను ఎదుర్మొవడానికి సిద్ధంగా 
నిలబడ్డాడు. అతడి బాణాలకి వందలమంది నేల 
కొరిగారు. అర్జునుడి బాణ కౌశలాన్ని చూసి ద్రోణుడు 
విస్తుబోయాడు. సైనికులంతా భయావహమైన ఆ 
దృశ్యాన్ని చూస్తూ నిశ్చేష్టులై నిలబడిపోయారు. 
అర్జునుడు బాణవర్షం కురిపించడంతో భీష్ముడి శరీరంలో 
పదిచోట్ల బాణాలు నాటుకున్నాయి. దాంతో ఆయన 
వెనుకంజ వేశాడు. అప్పుడు అర్జునుడు ఉత్తరుడితో 
“దుర్యోధనుడేడీ... కనబడటంలేదే... కొంపదీసి ప్రాణాలు 
దక్కించుకోవాలని పారిపోయాడేమో... మనమిప్పుడు 


Ping 


తక్షణమే ode వెంటాడాలి. ఉత్తరా! రథాన్ని దుర్యోధనుడి 
వైపు నడపాలి, పోనీ” అన్నాడు. 


కృపాచార్యుడు అర్జునుని అభిప్రాయాన్ని 
గ్రహించాడు. “అర్జునుడు దుర్యోధనుని 
వెంబడించాలనుకుంటున్నాడు. మనం వెళ్ళి అర్జునుణ్ణి 
ముట్టడిద్దాం. అతడు క్రోధావేశంలో ఉన్నప్పుడు ఎవ్వరూ 
ఒంటరిగా వెళ్ళి అతణ్ణి ఎదిరించడం సాధ్యంకాదు. 
దుర్యోధనుడే మరణిస్తే, ఆ గోవులు, సంపదలూను ఎవరు 
కావాలనుకుంటారు పదండి” అన్నాడు. 


ఇలా అంటూండే లోపలే అర్జునుడు సైనికులపై 
తీవ్రంగా బాణవర్షం కురిపిస్తూ తన రాకను 


తెలియజేశాడు. 


అంతటా బాణాలతో ముంచెత్తేప్పటికి ఆ 
యోధులకు అంతా చీకటి అలుముకోవడంతో ఏమీ 
కనబడలేదు. వారికిక ఎటూ తోచని పరిస్థితి ఏర్పడింది. 
తప్పించుకుని పారిపోయే మార్గమేదీ తెలియలేదు. అంతే, 
అర్జునుడు శత్రువుల్ని ఆక్రమించి, గోవుల్ని 
వశంచేసుకున్నాడు; అప్పుడిక దుర్యోధనుడి వైపు సాగాడు. 

10 

దురొకధన గర్వభంగం 

ఒకవైపు నుంచి కర్ణుని పక్షంలోని శక్తిమంతులైన 
యోధులు అర్జునునిపై దాడిచేశారు. మరోవైపు నుంచి 
భీష్మ, ద్రోణ, కృపాచార్యులు అతణ్ణి ముట్టడించారు. 
వారిమధ్య అప్పుడొక భయంకర పోరాటం జరిగింది. 


అర్జునుని గుర్రాలు గాయపడ్డాయి. అయినా 
అతడు వెనుదీయలేదు. తన గాండీవాన్నే చేయూతగా 
చేసుకొని రణరంగం నుంచి తప్పించుకుని పారిపోతున్న 
కర్ణుని తీవ్రంగా గాయపరిచాడు. కర్ణుడు నిష్రమించగానే, 
సూర్యుడు తన కిరణాలతో నేలంతా కప్పిపెట్టినట్స్లు, 
మిగతావారూ దుర్యోధనుని నాయకత్వంలో అర్జునుడిపై 
బాణాలు గుప్పించారు. అర్జునుడు గాండీవాన్ని ఎక్కుపెట్టి, 
అందుకు పదింతలు శరవర్షం కురిపించాడు. శత్రువులు 


దుర్యోధన గర్వభంగం 


21 
నన మ. ie J 
గ్య 7 -_ OR a 
ఇ. a 
వ కక ms |. 
‘i ae 
LS Sy ae అ : స న : ; all 
న్‌ క్‌ = oly ji Sor i a ce “ప స 1 4 
ae LN న్‌... 
ag a ay న! 
న్‌? SE os nr lo Oo i i A 


అతణ్ణి సమీపించినప్పుడు అతడి రథం మాత్రమే 
కనబడింది. అర్జునుని శౌర్యాన్ని చూసి, బెదురుపుట్టి 
కురుసైన్యం శక్తినంతటినీ కోల్పోయింది. అర్జునుడు 
పన్నెండు బాణాలు దుశ్శాసనుడి మీదికి, మూడు బాణాలు 
కృపాచార్యుల మీదికి ప్రయోగించాడు. ఆరు బాణాలతో 
భీష్ముడి శరీరం తూట్లు చేశాడు. ఆ తరువాత ద్రోణుడి 
వైపు కదిలాడు. 


ఉత్తరుడితో “చూడు, ద్రోణునిపట్ల నా భక్తి 
గౌరవాలు ప్రత్యేకమైనవి. కాబట్టి ముందు రథాన్ని ఆయన 
చుట్టూ ప్రదక్షిణం చేయించాలి, ఆయనకు నేను వందనం 
చేయాలి. ఆయన మొదట నాపై దాడిచేసి కవ్వించిన 
తరువాతనే నేను ఎదురు తిరుగుతాను. అప్పుడైతే 
ఆయనకి కోపం రాదు” అన్నాడు. 


(ద్రోణుడు అర్జునుడి వైపు వేగంగా ఉరికాడు. 
అర్జునుడు సంతోషంగా చిరునవ్వు నవ్వాడు, నమస్మారం 
చేశాడు. “గురుదేవా! మా వనవాసకాలం పూర్తయింది. 
కాని, అన్యాయంగా తప్పుడు లెక్కవేసినందుకు 
మేమిప్పుడు పగదీర్చుకోవాల్సి వచ్చింది. దయచేసి 
ఆ(గహించకండి, మీరు మొట్టమొదట నా మీద 
బాణప్రయోగం చేశాకనే, నే చేస్తాను. అంతవరకు 
చెయ్యను... ఇది నా శపథం” అని మనవి చేశాడు. 


vole 1, & 


అప్పుడిక ద్రోణుడు అర్జునుడిపై ఎన్నో బాణాలు 
ప్రయోగించాడు. వాటిని అర్జునుడు దరిదాపులవరకు 
రానిచ్చి నిర్వీర్యం చెపి ఖండించేస్తున్నాడు. వారిరువురూ 
కూడా పోరాటంలో నేమిటి... దివ్యాస్తప్రయోగంలో 
నేమిటి...., సమ ఉజ్జీలు. ఎంతో చౌకచక్యమూ, 
నైపుణ్యమూ కలవారు. వారు బాణాలతో ఒక వల 
పరిచారు. 


అది గురుశిష్యుల మధ్య జరిగే పోరాటం. 
మిగిలిన సైనికయోధులు పదునైన బాణాల ననేకం 
అర్జునుని రథం మీదికి ప్రయోగించారు. అర్జునుని 
గాయపరిచినప్పటికి అతడూ అంతటి మొనతేలిన 
బాణాలనే అతివేగంగా ద్రోణునిపై ప్రయోగించాడు. 
పూర్తిగా ఆయన్ని అన్నివైపులా ప్రాణాంతకమైన అగ్ని 
బాణాలతో కమ్మేశాడు. 


ద్రోణుడు మంటలు అలలుకొన్న కొండలా 
ఉన్నాడు. అప్పుడిక ద్రోణుడికి సాయంగా అశ్వత్థామ 
వచ్చాడు. అంతటి కోపధారే అయినప్పటకీ అతడూ 
అర్జునుని శౌర్యాన్ని మెచ్చుకునే జెదార్యం ఉన్నవాడే. 
అతడి రాకతో ద్రోణుడు వెనక్కి తగ్గేందుకొక అవకాశం 
కలింది. అప్పుడు అర్హునుడు అశ్వత్తామను 

౧ జ థి 

ఎదుర్మోవాల్సి వచ్చింది. అయితే అతడు కూడా అర్జునుని 
ఎదిరించలేక తిరోగమించాడు. 


22 బాలల మహాభారతము 
eras eng) 


ఆ పరిస్థితిని చూసి కర్ణుడు మళ్ళీ రంగంలోకి 
దూకాడు. అప్పుడిక అర్జునుడు క్రుద్దుడై బిగ్గరగా ఒక 
రంకెవేసి “ఓ కర్ణా! రా... నీవు అందరి ముందు ఏదో 
అతిగా పేలావు..., నిన్ను నీవే పొగడుకున్నావు. అందుకే 
నీకు మరో అవకాశం కూడా ఇస్తున్నాను. యుద్ధవిద్యలో 
నన్ను మించిన వాడెవ్వడూ లేడు” అంటూ కవ్వించాడు. 


వారిద్దరిమధ్య బ్రహ్మాండమైన పోరాటం 
ప్రారంభమైంది. See బాణాలతో కుండపోతలా వర్షం 
కురిపించాడు. అర్జునుడా విపరీతమైన ముట్టడిని 
సహించలేకపోయాడు. వెంటనే SHI వింటి నారిని 
ఖండించేశాడు. అంతట కర్ణుడు విల్లు లేకుండానే 
చేతులతోనే బాణాలు గుప్పించడం మొదలెట్టాడు. ఆ 
దెబ్బతో అర్జునుడి వింటి గురి తప్పింది. అయినా 
వెనుకడుగు వేయలేదు. మరో శక్తిమంతమైన బాణాన్ని 
SHS గుండెలకి తాకేటట్లు కొట్టాడు. ఆ బాధకు 
తట్టుకోలేక SHH మరోసారి యుద్ధభూమి నుంచి 
పలాయనం చిత్తగించాడు. 


అదిచూసి అర్జునుడు, ఉత్తరుడు ఇరువురు 
కడుపుబ్బ నవ్వుకున్నారు. అప్పుడిక దుర్యోధనుడు వింటిని 
ఒడుపుగా లాగి ఒక సర్పముఖ బాణాన్ని అర్జునుడిపై 
ప్రయోగించాడు. అది అర్జునుని నొసటిని తాకింది, రక్తం 
చింది పడుతూంది కాని అతదేమాత్రం చలింపలేదు. 
కోధావేశంతో అర్జునుడు లెక్కకు మించిన సర్పబాణాల్ని 
దుర్యోధనుడిపై ఎడతెరపి లేకుండా ప్రయోగించాడు. 


అంతట దుర్యోధనుడు తప్పించుకు పారి 
పోవాలసుకున్నాడు కాని, అర్జునుడు కవ్వించి 
రెచ్చగొట్టేసరికి వెనక్కి మళ్ళాడు.... యథాప్రకారం 
యుద్దానికి తలపడ్డాడు. 

భీష్ముడు మొదలైన వారంతా తిరిగివచ్చి అతణ్ణి 
రక్షించేందుకు ప్రయత్నించారు. అర్జునుడు మాత్రం 
నదురూ బెదురూ లేని నిర్భయుడై పోరాటం సాగిస్తూనే 
ఉన్నాడు. చివరికి అదను కనిపెట్టి “సమ్మోహని మనే 


Pig 


విచిత్రమైన అస్త్రాన్ని ప్రయోగించడంతో wow 
ఒక్కుమ్మడిగా మూర్చబోయారు. వారంతా అలా 
స్ప ్రహకోల్పోయి పడి ఉన్న సమయంలో వారి వస్త్రాలను 
చింపి పేలికలు తీసుకున్నాడు. (తరువాత బొమ్మపొత్తిక 
అడిగిన వారి కిచ్చాడు) 


కొంచెం తేరుకుని దుర్యోధనుడు భీష్ముడితో “నీవు 
అర్జునుని చంపక ఎందుకు విడిచిపెట్టావు...” అని 
అడిగాడు. భీష్ముడు నవ్వి... “నీవు మామూలు ధ్వని 
వినబడితేనే, స్పృహ కోల్పోతావని నాకు తెలీదు” 
అంటూ... అధిక్షేపించాడు. ఆ తరువాత అర్జునుడు 
ఉత్తరకుమారునితో “ఇక మనం వెనుదిరిగి పోదాం. 
శత్రువుల్ని ఎదరించాం... గోగ్రహణం చేశాం ఇక పోదాం 
పద...” అంటూ త్రోవలో ఉత్తరునితో అర్జునుడు “చూడు 
రాకుమారా, మేము మీ తండ్రి నాశ్రయించి 
ఉంటున్నామని, పాండవులమని నీకు మాత్రమె ఇప్పటికి 
తెలుసు. ఈ విషయాన్ని నీ వరకే రహస్యంగా ఉంచాలి 
సుమా. మీ తండ్రికి తెలిసిందంటే ఇంకేం లేదు, భయంతో 
అమాంతం ప్రాణాలు వదిలేస్తాడు. అందుకని నగరంలో 
ప్రవేశించిన తోడనే ఇది నీవు సాధించిన విజయవార్తగా 
ప్రకటించాలి. కౌరవులు ఓడిపోయారు, గోగణాన్ని 
రక్షించానని వెల్లడిచేయాలి” అని చెప్పాడు. 


వారు తిరిగి జమ్మిచెట్టున్న ఆ శృశానభూమికి 
చేరుకున్నారు. అక్కడికి రాగానే రథం మీదనుంచి 
కపికేతనాన్ని తీసి, ఎగురవేయడం 
జరిగింది. మళ్లీ యథాప్రకారం ఆయుధాలన్నిటిని 
మునుపు పెట్టిన చోటనే అమర్చేశారు. 


సింహధ్వజం 


వార్తాహరులను పంపి  విరాటరాజుకు 
ఉత్తరుని విజయవార్తను అందచేసే ఏర్పాటు 
చేయవలసిందిగా అర్జునుడు ఉత్తర కుమారునికి 
సూచించాడు. ఆ పిదప ఉత్తరుని రథం మీద కూర్చోమని 
తాను ఎప్పటి బృహన్నలలా సారథ్యం చేస్తూ రథాన్ని 
రాజధాని నగరానికి చేర్చాడు. 


నిజరూపాలలో పాండవులు De 


విరాటరాజుకి విజయవార్త చేరగానే “బృహన్నల 
రథసారథ్యం వహించినప్పుడు శత్రువులు గోగ్రహణం 
చేయడమా? అది ఎన్నటికీ జరగదంటూ” యుధిష్టిరుడు 
వ్యాఖ్యానించాడు. 


అప్పుడు విరాటుడు సభికులకు, గాయకులకు 
రాజధాని పొలిమేరలకు వెళ్ళి విజేతగా తిరిగివస్తున్న 
రాకుమారునికి స్వాగతం చెప్పవలసిందిగా ఆజ్ఞాపిస్తూ... 
తన సోదరునికి సుస్వాగతం పలికేందుకు రాకుమారి 
ఉత్తరని కూడా పంపించాడు. అప్పుడిక యుధిష్టిరుని 
Sh, నే నిప్పుడెంతో సంబరంలో ఉన్నాను. Sone 
ఆడుదాం. పాచికలు పందెం 
౨, అందుకు యుధిష్టిరుడు : ఫు 


యుధిష్టిరుడి దురదృష్టాన్ని గురించి Qs) 
ఉంటారనుకుంటాను. జూదమాడి, రాజ్యాన్సీీ సోదరుల్నీ 
కోల్పోయాడు గదా! అయితే, మీరు కనుక, కాదు 
కూడదు...., ఆడి తీరాల్సిందే అని ఆజ్ఞాపిస్తే తప్పదుగదా 
ఆడాల్సిందే” అన్నాడు. 

విరాటుడు ఆట 
ప్రారంభించాడు. ఆట మధ్యలో విరాటుడు... “చూశావా, 
విరాట రాకుమారుడు కౌరవుల్ని గెలిచాడు” అన్నాడు. 
“జను మరి బృహన్నల సారథి అయితే?...” అన్నాడు 
యుధిష్టిరుడు. వెంటనే ఆ ఎత్తిపొడుపుమాటకి క్రుద్దుడై 
విరాటుడు, “దుర్మార్గుడా! ఏమన్నావు? నా అంతటి 


బలవంత పెట్టగా 


వాని పుత్రుడికి యుద్ధంలో గెలవాలంటే ఒక Dard 


ఛి, మన స్నేహాన్ని 
) ఈ సారికి నిన్ను 
క్షమిస్తున్నా గానీ, ఇక ఎన్నడూ 
పొరబాటునైనా ఈ కూత 
కూయరాదు సుమా” అంటూ 


హుంకరించాడు. 


సాయం కావాలా? 


పురస్మరించు 


Xe 
€. 
అగ 


24 బాలల మహాభారతము 
Cras ene) 


“దానికేంగానీండి... ద్రోణుడు, భీష్ముడు మిగతా 
యోధానుయోధులంతా యుద్దానికి ఒక్కుమ్మడిగా 
కూడివస్తే వారిని ఎదిరించడం బృహన్నలకి తప్ప 
ఎవరికి సాధ్యమయ్యేను...? అతడితో సమానులెవ్వరూ 
లేరు. ఇక ఉండరు కూడాను” అంటూ వక్కాణించాడు 
యుధిష్టిరుడు. 

ఆ మాట విన్న విరాటుడు ఆగ్రహంతో పాచికల్ని 
యుధిష్టిరుని మొహం మీదికి విసిరికొట్టాడు. అప్పుడు 
అవి ఆయన ముక్కుకు తగిలి గాయమై బొటబొట నెత్తురు 
కారింది. యుధిష్టిరుడు నెత్తురు నేలమీద పడకుండా 
ఒడుపుగా గుప్పెట పట్టి ఆపాడు. ఆయన వైఖరిని 
కనిపెట్టి, అంతలోనే సైరంధ్రి బంగారు కూజాలో ఆ 
రక్తాన్ని పట్టింది. 

ఆ తరుణంలోనే ఉత్తరుడు రాజధానిలో 
అడుగుపెట్టాడు. కాపరులు, పురజనులు అంతా అతణ్ణి 
మెచ్చుకుంటున్నారు. అతడో వార్తాహరుని “మీ పుత్రుడు 
బృహన్నలతో నగర ద్వారం వద్ద వేచివున్నూడని 
చెప్పవలసిందిగా విరాటునికి కబురు పంపాడు. వారిని 
వెంటనే ఇక్కడికి తోడ్కొని రమ్మని, తాను వారిని 
కలుసుకునేందుకు ఆతురతతో ఎదురుచూస్తున్నానని 
చెప్పి విరాటుడు కబురుపంపాడు. 


కాని, యుధిష్టిరుడు ఆ వచ్చిన వార్తాహరునితో 
ఏదో గుసగుసలాడాడు. అదే, “ఉత్తరుని మాత్రమే 
రమ్మని...” చెప్పమన్నాడు. ఎందుకంటే, ఎవరైనా 
DARA వేధించినా... యుద్ధంలో తప్ప ఆయనను 
గాయపరచి ఒక్క నెత్తురుబొట్టు చిందించినా... వారిని 
ప్రాణాలతో వదలనని బృహన్నల శపథం... అంతేకాదు... 
ఆయన రక్తం So చిందితే ఆ రాజ్యం అనావృష్టికి 
గురౌతుందన్న కారణాలవల్ల అలా చెప్పాడు. 


కోపోద్రేకంలో విరాటుడు పాచికలు విసరడంతో 
ముక్కుకి గాయమై రక్తం కారింది. కాబట్టి బృహన్నల ఆ 
దృశ్యం చూశాడంటే వెంటనే విరాటుని అంతం చేస్తాడనే 


| 


ఉద్దేశంతో “ఉత్తరుడు ఒంటరిగా రావడమే ఇప్పటికి 
క్షేమ”మని హెచ్చరిక చేశాడు. 


ఉత్తరుడు రానేవచ్చాడు. అతడు రక్తం కారుతున్న 
యుధిష్టిరుని ముక్కువంక చూశాడు. ఏం జరిగిందని, 
తండ్రిని అడిగాడు. అప్పుడు విరాటుడు “నిన్ను కాదని, 
నీ కంటేకూడ ఆ పేడివాళ్లే మెచ్చుకున్నందుకు 
సహించలేక నేనే ఆ పని చేశాను” అని అన్నాడు. 


అందుకు ఉత్తరుడు... “అయ్యో! మీరు చాలా 
పెద్ద పొరపాటు చేశారు. ఆయన మనలనందర్ని శపించి 
ప్రాణాలు తీయకుండా ముందు ఆయన్ని చేసిన తప్పుకు 
క్షమాపణ అడగండి” అంటూండగానే బృహన్నల రావడం, 
యుధిష్టిరుని గాయం రక్తం కారకుండా ఆగిపోవడం 
ఒకేసారి జరిగాయి. బృహన్నల మౌనంగా నిలబడ్డాడు. 
విరాటుడప్పటికి శాంతపడి యుధిష్టిరునికి క్షమాపణ 
చెప్పాడు. తరువాత ఉత్తరుని ప్రశంసించాడు. 

“ఓ రాకుమారా! శత్రువుల్ని హతమార్చి, 
గోగణాన్ని కాపాడితెచ్చిన నీ సాహస పరాక్రమాలు 
నా కెంతో ఆనందాన్నిచ్చాయి సుమా...” అన్నాడు. 


అప్పుడు ఉత్తరుడు... “నేను కౌరవుల్ని 
ఎదుర్మోనూ లేదు..., గోగణాన్ని రక్షించిందీ లేదు. నేనసలు 
భయపడి బెదిరిపోయి యుద్ధరంగం నుంచి పారిపోతూ 
ఉంటే, ఒక ఘనుడు నన్ను ఆపాడు. తాను నా 
రథమెక్కాడు, శత్రువుల్ని చెండాడాడు. యుద్ధంలో 
విజయం చేకూరగానే అతడు కాస్తా అదృశ్యుదైపోయాడు. 
ఒకవేళ నేడో రేపో రానూ వచ్చు... రాకనూపోవచ్చు. 
వస్తాడో, రాడో ఎవరు చెప్పగలరు” అన్నాడు. 


నాటికి మూడో రోజున పాండవులంతా 
స్నానంచేసి తెల్లని ఉడుపులు, లెక్కలేనన్ని ఆభరణాలు 
ధరించి రాజాస్థానానికి వచ్చారు. వచ్చి రాజులకై అమర్చిన 
సింహాసనాల్లో కూర్చున్నారు. వారి ప్రవర్తన చూసి 


విరాటరాజు మండిపడ్డాడు. 


నిజరూపాలలో పాండవులు | 25 
Lens ene) 


“ఓరీ Sos! పాచికలాడుతూ జీవించే నీవు 
పోయి ఒక రాజు కూర్చునే సింహాసనం మీద 
కూర్చునేందుకు నీకెన్ని గుండెలు” 


హుంకరించాడు. 


అంటూ 


అప్పుడిక అర్జునుడు కలుగజేసుకున్నాడు: “ 
సాక్షాత్తూ ఆ ఇంద్ర సింహాసనమే అధిష్టించగల 
మహామహుడు, పాండునందనుడైన యుధిష్టిరుడికి 
కేవలమైన ఈ రాజసింహాసనం ఒక లెక్కలోనిదా?” 
అని వాస్తవాన్ని వెలిబుచ్చడమే కాకుండా మిగతా 
సోదరుల పేర్లను కూడ సూచించాడు. అంతట 
విరాటరాజు వారే పాండవులని తెలియగానే, ఆశ్చర్యంతో 
నిశ్చేష్టుదైపోయాడు. 

అంతటి వీరసింహాలను ఇంతకాలం తమ 
పరిచారకులుగా ఉపయోగించుకున్నందుకు ఎంతగానో 
దుఃఖించాడు. తక్షణమే వారితో బంధుత్వం 
కలుప్రకోదల్బుకన్నాడు. తమ రాజ్యాన్నంతా కట్టబెడతానన్నాడు. 
తన కుమార్తె ఉత్తరను అర్జునున కిద్దామనుకున్నాడు. 
యుధిష్టిరుడందుకు అర్జునుడేమంటాడో నని అతని వంక 
చూశాడు. అర్జునుడు “మీ కుమార్తెను నా కోడలుగా 
చేసుకుంటాను. అభ్యంతరమేం లేదు. అది యుక్తం...” 
అన్నాడు. 


“అదికాదు అర్జునా! ప్‌ సహధర్మిణిగా ఆమెను 
అంగీకరించవచ్చు గదా! నీకు అందులో ఏమిటి 
అభ్యంతరం?” అనడిగాడు విరాటరాజు. 


“నేను రాణివాసంలో ఉంటూ ఆమెను 
చూసినప్పుడు నా కామెపట్ల పుత్రిక భావమే కల్గింది. 
పుత్రికలాగానే చూశాను. ఆమెకూడ నన్ను తండ్రి 
భావనతోనే చూసుకుంది.. 
సమాధానం చెప్పాడు అర్జునుడు. 


కాబట్టి...” అంటూ 


అర్జునుని పుత్రుడైన అభిమన్యుడితో రాకుమారి 
ఉత్తర వివాహవేడుకలు చూసేందుకు దగ్గరున్నవారే కాక, 
దూరతీరాల నున్న ఎక్కడెక్కడి రాజులంతా హాజరైనారు. 


అందమైన పూలదండలు తీసుకుని కృష్ణుడు, 
బలరాముడు మిగిలిన వృష్టికులజులందరితో కలసి 
అక్కడికి వచ్చారు. 


వైదికాచార విధుల సాక్షాత్తు 
శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణపరమాత్మ, కీర్తిమంతులైన 
బంధుమిత్రుల సమక్షంలో ఉత్తరాభీమన్యుల వివాహం 
అంగరంగవైభవంగా జరిగింది. 


(ప్రకారం 


విరాటపర్వం సమాప్తం 


| 
ng 


i 
7 
లీ, 


ఉత్తరాభిమన్యుల వివాహ మహోత్సవానంతరం 
పాందవులంతా కొలువుకూటంలో 
సమావేశమైనారు. యుధిష్టిరుడికి ఒకవైపు కృష్ణుడు 
మరోవైపు విరాటుడు ఆసీనులయ్యారు. సభామర్యాదలన్నీ 
అయిన తరువాత కృష్ణుడు లేచి సభలోని వారందరిని 
ఉద్దేశించి ఇలా అన్నాడు: 


విరాటరాజు 


“ధర్మరాజును పాచికలాటలో మోసగించి 
ఓడించారన్న విషయం మీ అందరికి తెలిసినదే. 
పాందవులను రాజ్యహీనులను చేశారు. పదమూడు 
సంవత్సరాలపాటు వారిని దేశం నుంచి తరిమేశారు... 
కానీ, వారు బలవంతంగా ఏ సమయాన్నైనా తమ 
రాజ్యాన్ని పొందగలిగిన సర్వసమర్భులే అయినప్పటికీ అన్న 
మాటకు కట్టుబడి దేశం విడిచి అరణ్యాలకి వెళ్లిపోయారు. 
వారు పదమ డు సంవత్సరాలు ఎన్నో కష్టాలు 


ఎదుర్మొన్నారు, ఓర్చుకున్నారు. మంచిదే 
అయిందనుకోండి. ఓ భూపాలకులారా! ఆనాడు 
కారవసభలో చేసిన వాగ్దానాన్ని పాందవులు పాటించి 
తమ నిజాయితీని నిరూపించుకున్నారు. 


“అయినా దుర్యోధనుని ఆశయమేమిటో 
ఇంతవరకు మనకు బోధపడటం లేదు. అందువల్ల 
యోగ్యుడైన ఒక దూతను దుర్యోధనుడి దగ్గరకు పంపి, 
యుధిష్టిరుని రాజ్యాన్ని తిరిగి ఇయ్యవలసిందిగా కోరుతూ 
కబురు పంపుదాం” అన్నాడు. 

అంతట బలరాముడిలా అన్నాడు: “కృష్ణా! 
దుర్యోధనుడి అభిప్రాయమేమిటో నాకు తెలుసు..., 
అయినా నే చెప్పేది వినండి. మనం కోరేది శాంతినే 
కానీ యుద్దాన్ని కాదు. ఏ విషయాన్నైనా శాంతియుతంగా 
పరిష్కారం చేసుకోవడమే లాభసాటి గానీ, యుద్ధం 
అనర్థాలకు దారితీస్త ంది.” 


ముది 


~ 


+ 


== 


Zk 


ద్వారకలో దుర్యోధనార్జునులు 


కాని సాత్యకి, ద్రుపదుడు దుర్యోధనుడికి ఎట్టి 
శాంతి సందేశాన్ని పంపనవసరం లేదని, యుధిష్టిరుడు 
దుర్యోధనుని దేనికీ యాచించనవసరం లేదని 
అభిప్రాయపడ్డారు. ఏదేమైనా కృష్ణుడు దుర్యోధనుడికి 
ఒక అవకాశం ఇద్దామనుకున్నాడు... మంచిదే..., అతడి 
ఉద్దేశం బయటపడుతుంది. దానితోపాటు ఎందుకైనా 
మంచిది, ధృతరాష్ట్రుడికి కూడ ఈ విధంగా కబురు 


పంపండి: 


“కౌరవులు కనుక శాంతియుతంగా రాజ్యంలో 
పాండవులకున్న వాటాను తీసుకునేందుకు 
అంగీకరించారా సరేసరి, లేదంటే మేము దానికి తగిన 
ప్రతిచర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.” ఈ విధంగా 
నిరయించిన తరువాత కృష్ణుడు తన పరిజనంతో 

ణు 
ద్వారకకు వెళ్లిపోయాడు. 


తరువాత ద్రుపదుడు తమ రాజగురువును 
కౌరవుల AGH పంపినప్పుడే అదే తరుణాన, 
దుర్యోధనుని వేగులు విరాటరాజసభలో జరిగిన 
సమావేశాన్ని గురించిన వార్తలు మోసుకొచ్చారు. 
అప్పుడిక దుర్యోధనుడు రాబోయే యుద్దానికి సన్నాహాలు 
ప్రారంభించేశాడు. అంతేకాదు తమ మిత్రరాజ్యాల వారికి 
సైన్యాన్ని సిద్ధ్దపరచవలసిందిగా కూడా కబురు పంపాడు. 


పులు 27 

పాండవులు కూడా తమకు యుద్ధంలో 
సాయపడతామన్న రాజులకు, తమ తమ సైన్యాలను 
సంసిద్ధం చేయమని వార్త నందించారు. అర్జునుడు, 
కృష్ణుని సాయం కోరాలని ద్వారకకు వెళ్ళాడు. కృష్ణుని 
సాయం అర్ధిద్దామనే దుర్యోధనుడూ ద్వారకకు 
బయల్దేరాడు. దుర్యోధనార్జును లిరువురు ఒకే రోజు 
ఒకేసారి ద్వారక చేరుకున్నారు. వారు వెళ్లేసరికి కృష్ణుడు 
నిద్రపోతున్నాడు. దుర్యోధనుడు తిన్నగా వెళ్లి కృష్ణుని 
తలవైపున మెత్త మీద కూర్చున్నాడు. అర్జునుడు మాత్రం 
చేతులు జోడించి పాదాల వైపున నిలబడి ఉన్నాడు. 

కృష్ణుడు లేచాడు. లేస్తూనే మొట్టమొదట 
అర్జునుల్లే చూశాడు, తరువాతనే దుర్యోధనుని 
చూడటమైంది. కృష్ణుడు వారిరువురిని ఆహ్వానించాడు. 
ఏం పని మీద వచ్చారంటూ ప్రశ్నించాడు. అప్పుడు 
దుర్యోధనుడు షా కృష్ణా! రానున్న యుద్ధంలో నీవు నాకు 
సహాయం చేయడం సముచితమని భావిస్తాను. 
మేమిరువురమూ నీకు కావలసినవారమే అయినప్పటికీ 
నీ సాయం Godot’ నేనే ఇక్కడికి మొదట వచ్చాను. 
మొదట వచ్చినవారికి మొదట _ తోడ్చడాలన్నది 
సంప్రదాయం గదా!” అన్నాడు. 


. వ. ల 
ee. 


జ్‌. 


Lie | | 
ee 
SE a 


(re — 
28 బాలల మహాభారతము 


అందుకు కృష్ణుడు, “ఏవ మొదటే వచ్చి 
ఉండొచ్చు కాని, నా చూపులు మొట్టమొదట అర్జునుని 
wos పడ్డాయి గదా, మరి! ఆహా... నేను మీ ఇరువరికి 
సాయం చేస్తాననుకో. చిన్నవాళ్లడిగింది ముందు 
చెయ్యాలి. అందుకని నేను మొట్టమొదట అర్జునుడేం 
కోరతాడో అడుగుతాను. నా వద్ద పదివేల మంది 
గోపాలురున్నారు. మహాయోధులు, 
యుద్దనిపుణులు, నామధేయాలతో 
ప్రసిద్ధులు. వారంతా ఒకరికి..., నేనొంటరిగా ఒకరికి 
సాయపడేటట్లు నిర్ణయించాను. నేనున్నానంటే, 
ఆయుధాలు అంటను, యుద్దంలో పాల్గొనను. అయితే, 
కూడా ఉంటానంతే... అదీ విషయం. అర్జునా! మొదట 


వారంతా 


నారాయణ 


Prine’) 


Soy కోతుక ఏకు నిరాయుధుజ్ఞయిన ఇను 
పదివేలమంది యాదవవీరులు కావాలా 
చెప్పు?” కృష్ణుడలా అడిగిందే తరువాయి అన్నట్లు 
అర్జునుడు వెంటనే, ఏమాత్రం వెనకా ముందూ 
ఆలోచించకుండా “నీవు యుద్ధం చేయకపోయినాసరే, 
నాకు నీవు మాత్రం చాలు” అన్నాడు. 


కావాలా? 


దుర్యోధనుడికి బోలెడంత సైన్య మొచ్చింది కనుక 
అతడెంతగానో సంతోషించాడు. ఎందుకంటే ఆయుధాలు, 
సైన్యం లేకుండా కృష్ణుడు ఒంటరిగా ఏమంత సాయం 
చెయ్యగల్లుతాడు? అని అనుకున్నాడు. కృష్ణుడికి 


ఎంతగానో ధన్యవాదాలర్శించుక్తుని బలరాముని సాయం 
అడిగేందుకు వెళ్లాడు. 


ద్వారకలో దుర్యోధనార్జునులు 29 
Cee cae) 
మహావీరుడైన బలరాముడు “దుర్యోధనా! దక్కించాలనుకున్నావని నాకు అర్థమైంది. ఆయుధం 


నేను అభిమన్యుడి వివాహమప్పుడు అన్నమాటలు 
వినే ఉంటావనుకుంటా, కాని ఇప్పుడు కృష్ణుడు 
విభాగాలు ఏర్పరచి పాండవుల పక్షం చేరాడే..., అందువల్ల 
నేను నీ పక్షాన చేరలేను. అటు అర్జునుడికి అండకాలేను. 
కృష్ణుడికి ఎదురొడ్డి యుద్ధం చెయ్యనూలేను. నీకేమిటి 
నీవెంతో ఘనతకెక్మిన కురువంశంలో పుట్టినవాడివి. వెళ్ళీ 
ధైర్యంగా పోరాడు. ఏమాత్రం ధర్మం తప్పక, 
ధర్మనియమానికి అనుగుణంగా నడచుకో” అన్నాడు. 

అప్పుడిక దుర్యోధనుడు కృతవర్మ దగ్గరికి 
వెళ్ళాడు. అతడు దుర్యోధనుడికి ఒక అక్షౌహిణి సైన్యాన్ని 
ఇచ్చాడు. (అక్షౌహిణి అనగా చతురంగ బలాలున్న సైన్యం 
లెక్క 1,09,350 కాల్బలం; 65,610 గుజ్టాలు; 21,870 
రథాలు, అన్ని ఏనుగులు = 1 అక్షౌహిణి) 


దుర్యోధనుడు వెళ్ళిపోయిన తరువాత కృష్ణుడు 
“నేను యుద్ధం చెయ్యనని తెలిసికూడ నీవు నన్నే 
ఎందుకు ఎన్నుకున్నావు?” అని అర్జునుని అడిగాడు. 


అందుకు అర్జునుడు eS) వారందర్ని 


సంహరించగలవనడం సందేహం లేదు. నా వెంట 
నీవుంటే, నేనే ఒంటరిగా ఆ పని చేయగలను... ఈ 
ప్రపంచం మొత్తంలో ఘనుడవు నీవే, అటువంటి నీ అండ 
నాకు దొరికింది గదా..., నీవు చేసేపని నా చేతనే 
ఏకైకవీరుడననే 


చేయించి, కీర్తిని నాకు 


పట్టకుండా నా రథ సారథివై నన్ను యుద్ధంలో గెల్పించి 
విజయుణ్జి చేస్తావనే... నాడు నేడూ కూడ నా కోరికదే. 
అందువల్ల నా కోరిక సఫలం చేయవయ్యా!” అన్నాడు. 


అర్జునుడికి తనపై ఉన్న గాఢవిశ్వాసానికి 
కృష్ణుడెంతో సంతోషించాడు. “ఓ అలాగే నేను నీకు రథ 
సారథ్యం వహిస్తాను. నీ కోరిక ఫలించుగాక!” అని 
దీవించాడు. తరువాత వారిరువురు యుధిష్టిరుని వద్దకు 
వెళ్ళారు. 

మాద్రి సోదరుడైన శల్యుడు సేనాసహితుడై వచ్చి 
చేరువ ప్రదేశంలో విడిది చేసినట్లు విని, దుర్యోధనుడు 
ఆయన్ని కలుసుకునేందుకు వెళ్లాడు. మర్యాదలు చేశాడు. 
ప్రశస్తమైన విందులు వినోదాలు ఏర్పాటుచేశాడు. 


శల్యుడెంతో సంతోషించి దుర్యోధనుని 
కౌగలించుకుని, “దుర్యోధనా! నావల్ల నీకేం సాయం 
కావాలో కోరుకో” అని అడిగాడు. “మీరు మా 
సేనాధిపతులు కావాలి” అని దుర్యోధనుడు కోరాడు. 
శల్యుడికి ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాడు. 

అసలతడు పాండవులకు సాయం చేయాలనే 
ఉద్దేశంతో వారిని కలుసుకునేందుకు వెళుతున్నవాడు... 
అనుకోకుండా అభిప్రాయం మార్చుకోవాల్సిన పరిస్థితి 
తటస్థించింది. 

2 
vO) అయుత్యాలు 

ద్రుపద మహారాజు ఆస్థానం నుండి రాజగురువు 
హస్తినాపురానికి రాగానే, ధృతరాషుడు, ద్రోణుడు, 
భీష్ముడు ఆయన్ని సగౌరవంగా ఆహ్వానించారు. 


రాజగురువు తమ రాకకు గల ఉద్దేశాన్ని 
తెలుపుతూ, “ఓ రాజా! ఇది కౌరవ పాండవుల వంశ 


. మర్యాదకు సంబంధించింది, కుటుంబ విషయం. 


అందువల్ల నెనీ వ్యవహారాన్ని గురించి చర్చించను, కాని 
ఒక్కసలహా మాత్రం ఇవ్వదలచాను... అదే, ఈ రాజ్యాన్ని 


80 బాలల మహాభారతము 
erase eng) 


కౌరవ పాండవులకు సరిసమానంగా పంచడం 


న్యాయమంటాను. 


“తీసుకున్న దేదో తిరిగి ఇచ్చేయమంటుంది 
ధర్మపక్షం. కాబట్టి చేసుకున్న ఒప్పందాన్ని నెరవేర్చడం 
న్యాయం” అన్నాడు. ఆ మాటలు విని భీష్ముడు “పాండవుల 
కౌరవుల మధ్య శాంతియుత పరిష్కారం జరిగితే మాకూ 
ఎంతో సంతోషమే. మీరు నిజాన్ని చక్కగా రుజువు చేస్తూ, 
వ్యవహారానికి చక్కని పరిష్కారాన్ని సూచించారు” అని 
అంటూండగానే, కర్ణుడు కోపంతో రుసరుసలాడుతూ, 
విషయం మధ్యలో జొరబడి, “ఓ (బ్రాహ్మణుడా! మీరు 
చెప్తూన్నదేమీ కొత్తవిషయం కాదు. అందరికీ తెల్సిందే..., 
అనుకునేదే..., దాన్నే పదేపదే రెట్టించడంలో అర్థంలేదు. 


“పాండవులు సగం రాజ్యం తమకు కావాలని 
దుర్యోధనుణ్ణి ఒత్తిడి చేయడం పొరబాటు. వారసలు 
చేసుకున్న ఒప్పందం ప్రకారం కాకుండా, అజ్ఞాతవాసం 
నుంచి పూర్తిగాకుండా ముందుగానే 
బయటపడిపోయారు. నియమానుసారమైతే వారు తిరిగి 
అరణ్యవాసం చెయ్యాలి” అన్నాడు. 


“అయిందా, ఇంకా మిగిలిందా? నీ వాగుడు, 
(డ్రేలాపన” అంటూ భీష్ముడు, “చూడు, విరాటరాజ్యంలో 


Pig 


అర్జునుడు ఆరుగురు కౌరవవీరుల్ని గెల్బాడన్నమాట 
గుర్తుంచుకో. ఈ బ్రాహ్మణుడు సూచించిన పరిష్కారానికి 
మనం అంగీకరించక పోయామో, అర్జునుడి చేతిలో 
హతం అవక తప్పదు సుమా” అని హెచ్చరించాడు. 

ధృతరాష్టుడు భీష్ముని మాటల్ని సమర్థిస్తూ కర్ణుని 
వాదాన్ని ఖండించాడు. “మీరు పాండవుల్ని కలుసుకుని, 
నేనీ విషయం _ పరిశీలిస్తానన్నానని, అందరికి 
అనుకూలమైన పరిష్కారమార్గాన్నే ఆలోచిస్తామని, వెళ్ళి 
చెప్పండి. మా నిర్ణయం సంజయుని ద్వారా వాళ్ళకి 
అందజేస్తామని చెప్పండి, మీరిక బయల్దేరండి” అని 
చెప్పాడు. 


రాజగురువు తిరిగి వెళ్లిపోయాడు. అప్పుడిక 
ధృతరాష్ట్రుడు సంజయుని పిలిపించి, ప్రక్కన బెట్టుకుని 
చెప్పవలసిన దానిని ఇలా ఆదేశించాడు: “ఓ సంజయా! 
నీవు పాండుపుత్రుల దగ్గరకు వెళ్లి, గౌరవాభినందనలు 
తెలియజేయి. వారి యోగక్షేమాలు విచారించు. 
వారెప్పుడు బుద్ధిమంతులూ, వినములే, సహజంగా 
మనమంటే అపేక్షగలవారే. పగ, విరోధం, పోరాటానికి 
సంబంధించిన మాటలేవీ నీ నోటినుండి జారరాదు 
సుమా! నీ వివేకాన్ని ఉపయోగించు. ముఖ్యంగా 
కృష్ణునితో మర్యాదగా వ్యవహరించు. అతడు నిర్ణయం 
తీసుకున్నాడంటే, ఇక వారెవ్వరూ ఏమీ చెయ్యలేరు. అతడి 
అనుమతే వారికి సమ్మతి.” 


a 
జ్‌ క: 85! ఇ 51:1: 55. 


ధృతరాషుడు ఆదేశించిన ప్రకారం సంజయుడు 
పాండవులు బసచేస్తున్న ఉపపష్తావ్యమనే చోటికి వెళ్ళాడు. 
యుధిష్టిరుడికి నమస్కరించాడు. ధృతరాషుని తరఫున 
వారి యోగక్షేమాలన్నీ విచారించాడు. 
యుధిష్టిరుడు “ఓ సంజయా! చాలాకాలానికి నిన్ను 
కలుసుకున్నందుకు మాకందరికీ ఎంతో సంతోషంగా 
ఉంది” అన్నాడు. 


అప్పుడు 


సంజయ రాయబారం 31 
eras ene) 


“నేను ధృతరాష్ట్రుడు ఆదేశించగా, మీకో 
సందేశాన్ని తెచ్చాను” అన్నాడు సంజయుడు. “దయచేసి 
మీరంతా దాన్ని జాగరూకులై వినవలసిందిగా 
కోరుతున్నాను. మీ నిజాయితీని, మీ విధేయతను ఆయన 
ఎంతగానో మెచ్చుకున్నారు. మీ ఆలోచన ఎన్నటికీ 
మంచిదిగానే ఉంటుంది. మంచి చేయాలనే ఉంటుంది. 
హాని తలపెట్టినందువల్ల వంశమర్యాదకే అది కళంకంగా 
మీరు భావిస్తారని ఆయనకు తెలుసు. తెల్లని బట్టకు 
మరకైతే కొట్టొచ్చినట్లు కనబడే తీరున, చెడు తలబెడితే 
కుటుంబ గౌరవానికే ఇది గొడ్డలి పెట్టయ్యేనని 
ఇంగితమున్నవారు మీరు. ఆయన తరఫున నేను 
కృష్ణునికి, 'ద్రుపదరాజుకి సాష్టాంగవందన 
మాచరిస్తున్నాను. మీరంతా మీ కుటుంబ క్షేమాన్ని 
సమృద్ధిని కోరుతూ అందుకు తగిన విధంగా 
నడుచుకుంటారని ఆశిస్తున్నాను.” 


ఆ మాట విని ey , “ఇదేదో వింతగా 


దుర్యోధనాదులతో మాకున్న బాంధవ్యం, మిగతా మా 
కథంతా మీకు తెలుసుగదా! మేము ఎప్పటి 
పాండవులమే..., మేమిప్పటికీ మైత్రి కోసమే 
ఎదురుచూస్తున్నాం. అయితే ఆ ఇంద్రప్రస్థపురం మాత్రం 
మా కిప్పించాల్సిందే” అని తెగేసి చెప్పాడు. 

“మీ రదే కావాలని ఎందుకు పట్టుదలగా 
ఉన్నారు? Sh) Bb సమరంచేసి, సామ్రాజ్యాలు 
గెల్చుకోవడం కంటే, (బ్రతికుండి బిచ్చమెత్తుకుతిన్నా 
ఫర్వాలేదని నేను భావిస్తాను. పగ అన్నది విషపుమందు. 
అది తల్లోకి ఎక్కిందా అంటే అంతం చూడందే వదలదు. 
యుద్ధం వల్ల అనర్థమేకానీ మేలు జరగదు. కనుక 
శాంతికోరడం మంచిది కదా!” అన్నాడు సంజయుడు. 


అప్పుడు యుధిష్టిరుడు  “దానికేం?... 
తప్పకుండాను. అయితే, ఈ విషయంలో తప్పెవరిదో 
ఒప్పెవరిదో మీరు గమనించవలసి ఉంది. ఇడుగో 


pre ఉన్నాడు. ఆయన aa క్షేమం 


కోరుకునేవాడు, ఆయనేం చెబుతాడో విందాం. ఒకవేళ 
న సలహా ప్రకారమే 
fi, : నడచుకుంటాను ఎట్టి 


అభ్యంతరమూ లేదు” 
> అన్నాడు. 
ఆ) y గ 

పక 


32 బాలల మహాభారతము 
Cras eng) 


అప్పుడు కృష్ణుడు, “ఓ సంజయా! నేను 
కౌరవ పాందవులిరువురి సంతోషాన్ని అభ్యుదయాన్ని 
కాంక్షించేవాడిని. ఆ దుర్యోధనుడు రాజ్యమంతా తనకే 
కావాలంటే మాత్రం ఇచ్చేందుకు ఒప్పుకుంటావా? చెప్పు. 
తప్పేదో నాకంటే, యుధిస్టిరుడి కంటే కూడా నీకు బాగా 
తెలుసు, ఆలోచించు. 

“ఆ కామాతురుడైన దుశ్శాసనుడు ద్రౌపదిని పట్టి 
నిండు సభలోకి ఈడ్చుకు వస్తూన్నప్పుడు కౌరవులెవ్వరూ 
నోరు విప్పలేదేం. విదురుడొక్క్మమాటన్నా అన్నాడు గానీ..., 
అక్కడే దుర్యోధనుడైతే నిలువెల్ల పగతో తానో మహావృక్ష 
మన్నట్లున్నాడు. కర్ణుడు ఆ చెట్టుకు బోదె, శకుని శాఖలు, 
దుశ్చాసనుడేమో దానికున్న లెక్కలేనన్ని పళ్లు, పూవులూ 
అయి కూర్చున్నారే! ఆ ధృతరాష్రుడేమో ఆ చెట్టుకి ఉన్న 
వేళ్ళు. ఈ యుధిష్టిరుడూ ఒక మహావృక్షమే. అయితే 
సుగుణాల రాశి. అర్జునుడు ఆ చెట్టు బోదె. భీమసేనుడు 
శాఖ. నకుల సహదేవులు పళ్ళు, పూవులూను. 
సర్వాధీశ్వరుడనైన నేను, (బ్రాహ్మణులు ఆ చెట్టుకి (Se, 
తెల్సిందా?.... నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి 
మాట్లాడతాను. వినయం, వివేకం, విశిష్టమైన గుణాలు, 
విధుల్ని గురించి చెబుతాను. నన్ను గౌరవించి, నా 
మాటలు వింటారనుకుంటాను. వినకపోతే భీమార్జునులు 
వారికి తగిన సమాధానం చెప్తారు” అన్నాడు. 

అప్పుడు యుధిష్టిరుడు “సంజయా! నిశ్చింతగా 
వెళ్ళు. దుర్యోధనుడితో నావంతు రాజ్యాన్ని నాకీయమని 
లేదంటే యుద్దానికి సిద్ధంగా ఉండమని, నా మాటగా 
చెప్పవలసింది. దయచేసి 
గౌరవాభివందనాలు... ఆయన కుశలమడిగినట్లు నా 
తరఫున మనవి చేయవలసింది: 'మీ బెదార్యం వల్లనే 
మేం చిన్నప్పుడు రాజ్యంలో భాగాన్ని పొందగలిగాం. 
ఒకసారి నన్ను రాజుగా చేసిన మీరు ఇప్పుడు మా 
రాజ్యభాగాన్ని నిరాకరించి ఇతరుల దయాధర్మం మీద 
ఆధారపడి అడుక్కుతిని బ్రతికేట్లు చేయరని ఆశిస్తాను.” 


ధృతరాష్టుునికి నా 


| 


“ఇంకా భీష్మ, ద్రోణ, విదురులకు, తదితర 
పెద్దలకు నా అభివందనాల నందచేయవలసింది” అని 
చెప్పి పంపాడు. 


A 
దుర్యోధనుని యుద్దకాంక్ష 


సంజయుడు అందరి వద్ద సెలవు తీసుకుని 
హస్తినాపురాన్ని చేరుకున్నాడు. రాజభవనానికి వెళుతూనే 
ముందు ధృతరాష్టుని కలుసుకుని 
యుధిష్టిరుడు క్షేమమే, మీకు 
తెలుపమన్నాడు. అతడికి రాజ్యం దక్కకుండా 
చేసినట్లయితే కౌరవవంశ వినాశానికి మీరే 
కారకులౌతారనీ, మీరు మీ దురహంకారి అయిన పుత్రుడి 
మీది పక్షపాతబుద్ధితో యుద్దానికి సమ్మతించినా, 
జయాపజయాలు ఎలా ఉంటాయో! కాబట్టి ఇకనైనా 
ఈ _పాచికలాటను కట్టిపెట్టమని, లేకపోతే మీరు 
దుష్పరిణామాన్ని ఇక ASW తప్పదనీ చెప్పాడు. 
సుదీర్ణమైన ప్రయాణం చేసి నేను ఎంతో బడలికతో 
ఉన్నాను. దయచేసి నాకు విశ్రాంతి ఇప్పించండి. రేపు 
రాజసభలో పాండవుల సందేశాన్ని అందిస్తా”నని చెప్పి 
సంజయుడు వెళ్లిపోయాడు. 


“క్‌ రాజా! 
అభినందనలు 


ధృతరాష్టునికి మాత్రం మనోవ్యధతో ఆ రాత్రి 
కంటికి కునుకుపట్టలేదు. విదురుడికి కబురంపి పిలిపించి 
ఆ రాత్రంతా అతడితో మాట్లాడుతూ గడిపాడు. అప్పుడు 
విదురుడు “నీకు నిద్రపట్టడం లేదంటున్నావు. 
నిద్రపట్టనివారెవరో తెలుసా? ఓడిపోయినవాడికి నిద్ర 
ఉండదు. దొంగకి నిద్రపట్టదు. బలహీనుడు నిద్రపోడు. 
కామాతురుడు కునుకు తీయడు. ఇంకా వీరుడైన 
శత్రువును ఎదుర్కోవడం వల్ల తన సర్వస్వాన్ని 
కోల్పోయినవాడు నిద్రపోడు. కాబట్టి పై జాబితాలో నీవు 
ఉండవనుకుంటాను. నీవు పరుల సంపదను 


ఆశిస్తున్నావా?” అనడిగాడు. 


దుర్యోధనుని యుద్దకాంక్ష 33 

ems ° exe) 
మర్నాటి ఉదయం cand జనంతో అప్పుడిక సంజయుడు స్పష్టంగా 
కిటికిటలాడుతోంది. ప్రతిఒక్కరూ సంజయుడు వ్యాఖ్యానించడం మొదలుపెట్టాడు. _ధృతరాషుడు 


చెప్పబోయే విషయానికై ఎదురుచూస్తున్నారు. అప్పుడిక 
ధృతరాషుడు సంజయునితో “సంజయా! నీవు తెచ్చిన 
సందేశాన్ని ఉన్నది ఉన్నట్లు తు.చ తప్పక చెప్పమని 
ఆదేశిస్తున్నా”నన్నాడు. 

అంతట సంజయుడు తన ఆసనంనుంచి 
లేచాడు. _“దుర్యోధనా! అర్జునుని 
అవధరించవలసిందిగా కోరుతున్నాను. “దుర్యోధనుడు 
కనుక మా రాజ్యాన్ని స్వాధీనం చేయకపోయినట్లయితే, 
అందుకు తగిన ఫలితాన్ని పొందగలడని, తాను, 
కృష్ణుడు, దుర్యోధనుణ్ణి అతడి అనుచరబృందాన్ని 
హతమారుస్తామని, సమూలంగా నాశనం చేస్తామని 
అర్షునుడన్న మాటి ” అని చెప్పాడు. 


సందేశాన్ని 


సంజయుడు చెప్పిన మాటలు విని, 
పితామహుడైన భీష్ముడు దుర్యోధనునితో “నా ప్రియమైన 
దుర్యోధనా! నీవు ఆ కృష్ణార్జునుల శక్తిసామర్థ్యాలు 
ఎరుగవు నాయనా! వారు నర నారాయణులని బుషుల 
వాక్కు, వారి శక్తి మన ఊహకందనిది. అందుకని వారితో 
పోరాడాలనే నీ మూర్ధపు ఆలోచనను వదిలిపెట్టు. నీకు 
దుర్చ్పోధచేస్తున్న ముగ్గురు వ్యక్తుల మీద నువ్వు ఆధారపడి 
ఉన్నావు. వారే ఆ దురాలోచనపరుడైన శకుని, 
పాపిష్టివాడు ఆ దుశ్శాసనుడు, పరశురాముని శాపం 
పొందిన కర్షుడూను. వారి సాంగత్యం వద్దు” అని సలహా 
ఇచ్చాడు. 

భీష్ముని మాటలు దుర్యోధనునికి రుచించలేదు. 
ద్రోణుడు, భీష్ముడిలాగానే మాట్లాడాడు. “భీష్ముని మాటలు 


అక్షరాలా నిజం నాయనా! పాండవులతో కలసిమెలసి ' 


శాంతియుతంగా ఉండటమే అన్నివిధాలా ఉత్తమం” 
అంటూ వక్కాణించాడు. ధృతరాష్ట్రుడు ఊరుకోకుండా 
పాండవుల బలపరాక్రమాలను గురించి వర్ణించి చెప్పమని 
సంజయుని పురమాయించాడు. 


హడిలిపోయాడు. “అబ్బ, సంజయా! నీ మాటలు 
వింటూంటే నా పుత్రుల బ్రతుకులు ఏమికానున్నాయో 
అని భయంతో నా గుండెలు 
దడదడలాడిపోతున్నాయి. సింహాన్ని చూసి బెదిరిపోయే 
జింక లాగా ఉంది నా విషయం. ఇక భవిష్యత్తులో నా 
కుమారుల క్షేమమెలా ఉంటుందో యేమో, అయ్యో! 
కౌరవుల వినాశమే స్పష్టంగా కనబడుతోంది సుమా. 
పాచికలాట ఆరంభం నుంచే కౌరవుల మీది కేదో 
ఉపద్రవం రానున్నట్లే తోస్తూంది. ఇప్పుడిక స్పష్టంగా, 
రూఢిగా తేలిపోయినట్లె. 

“దుర్యోధనా! ఐశ్వర్యాన్ని ఆశించి దుర్మార్గమైన 
కృత్యానికి పాల్పడ్డావు, అంతానా ప్రారబ్దం. నూరుగురు 
కుమారులు హతులైనారని వినాల్సిన యోగం నాకుంది 
కాబోలు. అప్పుడు నే చేసేదేముంది వారి భార్యల ఏడ్చులు 
వింటూ అసహాయంగా పడి ఉండటమే ఖర్మ” అంటూ 
నిట్టూర్చాడు. 


“అర్జునుడికి విజయం తప్ప కావాల్సిందేమీ 
లేదు. మూడు శక్తులు ఉమ్మడిగా చేరి రానున్నాయి. 
అందులో కృష్ణుడు - అర్జునుడు అతడి గాండీవ ధనుస్సు. 
అట్టి పరిస్థితుల్లో వారితో పోరుకు సిద్ధపడకుండా 
ఉండటమన్నది మన వివేకమనుకుంటా, అదీకాక 


34 బాలల మహాభారతము 
eras eng) 


మనమే యుద్దానికి దిగామో, కౌరవుల వినాశం తథ్యం. 
కనుక మనమూ శాంతికోసమే యత్సిస్తే? 
యుధిష్టిరుడెంతో ఉత్తముడు. ప్రత్యేకంగా అతడితోనే 
లావాదేవీలన్నీ మాట్లాడి వ్యవహారాన్ని సంబాళించు 
కోవచ్చుగదా!” అన్నాడు మళ్ళీ. 

ధృతరాష్రుడు అంటున్నదంతా దుర్యోధనుడు 
ఓపిగ్గా విన్నాడు. విని ఇలా అన్నాడు: “తండ్రీ! మీరెవ్వరికీ 
భయపడ నవసరం లేదు. మేమెంత బలశాలురమో మాకు 
తెలుసు. మాకు గెలుపు తప్పదు. ఆ విషయం 
యుధిష్టిరుడికీ బాగా తెలుసు. రాజ్యమంతా ఎలాగూ 
లభించదనే నిరాశలోపడి కనీసం అయిదూళ్ళయినా 
ఇవ్వమని యాచనకు దిగాడు. దీనిని బట్టి వారికెంత 
బెదురుపుట్టిందో అర్థం కావడం లేదూ?” అన్నాడు. 

అప్పుడిక ధృతరాష్రుడు పాండవుల 
బలమెంతో, వారికున్న సైన్యసహకార మెంతటిదో, 
సాయపడతామన్న రాజులెవరో, వారి పేర్లు వగైరా 
తెలుసుకోవాలనుకున్నాడు. 


అప్పుడు అదంతా సంజయుడు ఏకరువు 
పెట్టాడు. వారికెంతటి సైనిక బలముంది దాని 
వీరవరులైన  రాజులెవరెవరో 
పూసగుచ్చినట్లు చెప్పాడు. సంజయుడు చెబుతున్న ఆ 
వర్ణనంతా విన్న తరువాత ధృతరాముడికి మరోసారి గుండె 
గుభేలుమంది. అప్పుడు ధృతరాష్ట్రుడు “నాకు తెలుసు, 
నా మూర్ధపు సంతానం, దుర్యోధనుడు వీరికి వత్తాసుగా 
నిలబడనున్న ఆ పనికిమాలిన రాజులు అంతా కట్టకట్టుకు 
నాశనం కావాల్సిందే, తప్పదు. నా మనోనేత్రానికంతా 
స్పష్టంగా కనబడుతూనే ఉంది. మృత్యుదేవత గాండీవ 
ధనుస్సు రూపంలో వచ్చి అంతం చేయనుంది. నా 
సలహాని అలక్ష్యం చేసి దుర్యోధనుడు బలాబలాలు 
తెలియక ధార్మికశక్తి దైవశక్తి అండదండలున్నవారితో 
యుద్దానికి ఉబలాటపడుతున్నాడే!” అని వాపోయాడు. 


అన్ని వివరాలు 


Pig 


ఇక దుర్యోధనుడికి ఓర్పు సన్నగిల్లింది. తండ్రి 
మీద విరుచుకుపడ్డాడు: “నా ప్రియమైన నాన్నగారూ! 
దయచేసి నమ్మకం వదలుకోకండి. ఇరువర్లాలవారు ఒకే 
కులానికి చెందిన వారే. ఇరువురు ఒకే నేల మీదనే 
నివసిస్తున్నారు. అటువంటప్పుడు మీరు 
వారికెందుకంతటి ప్రత్యేకతని ఆపాదిస్తున్నారో, 
అధికులుగా అంచనా వేస్తున్నారో అర్థం కావడం లేదు.” 
ఎంత చెప్పినా ధృతరాషుడికి దుర్యోధనుడి వైఖరి 
ఏమాత్రమూ నచ్చలేదు. 
ధృతరాష్ట్రుడు “సంజయుడు చెప్పింది అక్షరాలా 
యుద్ధం ఏవగించుకోదగినదీ, 
అనర్థ్ధదాయకమైనదీను. సగం రాజ్యమైతేనే నీకు 
సమృద్ధిగా సరిపోతుందే మిగతా సగం పాండవులకు 
ఇచ్చివెయ్యి. నె చెప్పడమైతే చెప్పాను కానీ, అంత తేలిగ్గా 
వినే నైజం నీకు లేదు. నేనే కాదు భీష్మ, ద్రోణ, 
సంజయాదులెవ్వరికీ కూడా ఈ యుద్దం ససేమిరా ఇష్టం 
లేదు. “వద్దు అనే అందరి ఉద్దేశం. కనుక యుద్ధం 
మానడం మంచిది” అన్నాడు. 
పట్టపగ్గాల్లేవు. 


దుర్యోధనుడి ఆవేశానికి ట్ట 
“ఎవరేమనుకున్నా సరే, ఎవరి సాయమూ నా కవసరం 
లేదు. మనస్ఫూర్తిగా సాయం చేశారా, చేస్తారు, లేదా 


Pr నత 1; న గ్‌ ee 


నిజం. 


దుర్యోధనుని యుద్దకాంక్ష 
Lens a) 


నాకక్కర్లేదు. భీష్ముడు మిగతావారు, _ వారు 
కావాలనుకుంటే దూరంగానే ఉండొచ్చు. నాకేం 
దిగుల్లేదు. ఆ పాండవుల్ని ఎదుర్మోడానికి See, 
దుశ్శాసనుడు, నేనూ మాత్రమే చాలు. పాండవుల్ని 
నేలకూల్చి ఈ సామ్రాజ్యమంతా మేమే అనుభవించాలి. 
లేదా నన్ను కూల్చి ఆ పాండవులే పట్టం గట్టుకోనీ, అంతే. 
అందుకు నేను నా ప్రాణాల్ని నా రాజ్యాన్ని, నా సంపదల్ని 
ఆఖరికి నా సర్వస్వాన్ని త్యాగం చేసేందుకు సంసిద్ధమే, 
కాని సంధికి మాత్రం ససేమిరా ఒప్పుకోను. ఆ 
పాండవులకి రాజ్యంలో రవ్వంత జాగా కూడా 
దక్కనీయను, అది ముమ్మాటికీ నిజం. వారితో యుద్ధమే 
నా దృథనిర్ణయం” అని తన యుద్ధకాంక్షను వెల్లడించాడు. 


పాండవులతో సంధి చేసుకోవడమే 
సర్వోత్తమమైనదని భీష్ముడు దుర్యోధనుడికి మరోసారి 
హితవు చెప్పాడు. కాని, ఆ మంచి సలహా దుర్యోధనుడికి 
గానీ, అతడి సహచరులకు గానీ ఏమాత్రం రుచించలేదు. 
వారు లక్ష్యపెట్టలేదు. సమావేశం పూర్తికాకుండా 
మధ్యలోనే వారంతా లేచి వెళ్ళిపోయారు. అంతటా 
గందరగోళం చోటుచేసుకొంది.. . , సమావేశానికి 


|) అంతరాయం కలిగింది. కొలువుకూటం 
f | \ 


| 


క్క. 
4 ve 


ar 85 
నిర్ణనమైపోయింది. ఒక్క ధృతరాష్టుడు, ఆయన సారథి 
తప్ప, అంతా శూన్యమే. ధృతరాషుడు పరితపిస్తూ అక్కడే 
కూర్చుండిపోయాడు. 


36 బాలల మహాభారతము 
వ్‌ SHED నీవే, మా క్షేమం కోరేవాడివి నీవేగదా! ఏది 


nog)... నమురం? 


పాండవుల వైపు యుధిష్టరుడూ ఎంతో 
విచారపడుతున్నాడు. అతడు యుద్ధం ఇష్టపడటం లేదు. 
కృష్ణుడితో “కృష్ణా! ఇక నిర్ణయం చేయాల్సిన తరుణం 
వచ్చేసింది. నీవే మాకు శరణ్యం. మేము ఏం చేయడం 
మంచిదో చెప్పు. మా క్షేమం కోరి దయచేసి 
హస్తినాపురానికి వెళ్లి ఆ ధృతరాషుడితో చెప్పాల్సింది 
చెప్పు. 

“ధృతరాష్ట్రుడు, ఆయన కుమారులు మా 
విషయం ఏం నిశ్చయించారో సంజయుడి ద్వారా విన్నాం. 
మీ ఆదేశానుసారం మేము పన్నెండు సంవత్సరాలు 
అరణ్యవాసం ఒక యేడు అజ్ఞాతవాసం చేశాం. అయినా, 
మా రాజ్యం మాకు తిరిగి ఇచ్చేందుకు ఇంకా 
నిరాకరిస్తూనే ఉన్నారే. వారు ధర్మాన్ని న్యాయాన్ని 
లెక్కచేయరా? నేను యుద్ధం కోరను. నాకు అయిదు 
ఊళ్ళు ఇమ్మను చాలు. అక్కడ నేను నా సోదరులు ద్రౌపది 
ఉంటాం. మేమున్న ఈ కష్టదశలో మేమెవర్ని 
సంప్రదించగలం. మాకు నీవు తప్ప ఎవరున్నారు? మాకు 


ఎలా జరుగనున్నదో పరిణామమేమిటో ఎవరి రుణం 
ఎలా తీర్చుకోవాలో ఎవరికెరుక” అన్నాడు. 

కృష్ణుడు “యుధిష్టిరా! నెను తప్పకుండా > 
ఇరుపక్షాల క్షేమానికే ప్రయత్నిస్తాను. నా రాయబారమె 
ఫలించిందా, నేను ప్రపంచాన్నే వినాశం నుంచి 
రక్షించానన్న సంతోషం నాకు నిండుగా ఉంటుంది” అని 
సమాధానం చెప్పాడు. 

అప్పుడు యుధిస్టిరుడు, “అయితే కృష్ణా! 
నిన్నచ్చటికి ఒంటరిగా పంపాలంటే నాకు భయంగా 
ఉంది సుమా! ఎందుకంటే, మాకున్న అమూల్యమైన 
సంపద నీవేనయ్యా! ఆ దుర్యోధనుడు నీకు హానిచేయ 
తల పెట్టవచ్చు. అటువంటిదేదైనా నీకు 
సంభవించినట్లయితే ఈ ప్రపంచమంతా దక్కినా మాకిక 
సంతోషమన్నదే లేదనుకో” అన్నాడు. అందుకు కృష్ణుడు 
చిరునవ్వు నవ్వి, “నీవంటున్నది యథార్థమే. 
దుర్యోధనుడు నన్ను దూషించవచ్చు, హాని చేసేందుకు 
ప్రయత్నించనూ వచ్చు. కానీ, ఒక్క సింహం ముందు 
చిట్టిపొట్టి జంతుజాలాలేవీ నిలువలేనట్లే, నాకు కోపం 
తెప్పించారా అంటే భూమి మీద ఉన్న రాజులంతా ఏకమై 
గుమిగూడి వచ్చినా ఎదిరించలేరన్న విషయం 
గుర్తుంచుకో, కౌరవులు నన్ను అవమానించినట్రైతే వారిని 
నేను హతమారుస్తాను. 


“సంజయుడు చెప్పిందంతా విన్నావు గదా, 
ఇంకా నీకు కౌరవులతో స్నేహంగా కలిసిమెలిసి ఉండాలనే 
ఉందా? అయితే, ఒక నిజమైన క్షతియుడైనవాడికి, మరీ 
అంత శాంతగుణం, కనికరం కూడదు. క్షత్రియుడైనవాడు 
యుద్ధంచేసి విజయాన్ని సాధించాలి, లేదా పోరాడి 
వీరమరణమన్నా పొందాలి. నాకు దుర్యోధనుడి 
విషయంలో గట్టి నమ్మకమే, అతడు రాజ్యాన్ని పంచి 
ఇచ్చేందుకు ఇష్టపడడు. అందువల్ల మీ సైనికబలాన్ని 
యుద్దానికి సిద్ధం చేయించు. నేను వెళ్ళి తిరిగి వచ్చేసరికి 
యుద్ధసన్నాహాలు పూర్తికావాలి” అని చెప్పాడు. 


రు 


సందీ.. 


అప్పుడు భీముడు “ఓ కృష్ణా! నీవు కనుక సంధి 
చేసుకుని వచ్చావంటే నేనెంతో సంతోషిస్తాను. 
మరొక్నమాట యుద్ద పరిణామాలు వివరించి వారిని 
బెదరగొట్టకు... పాపం దుర్యోధనుడు స్వాభావికంగా 
దుర్మార్గుడే అనుకో... అయినా wh తూలనాడకు. 
శాంతియుత సహజీవనాన్ని మించిందేముంది కనుక. 
ఆ విషయంలో నేను నా సోదరుడితో పూర్తిగా 
ఏకీభవిస్తున్నాను. మా తాతగారైన భీష్మాచార్యుల్ని 
యుద్ధప్రసక్తి లేకుండా ఒప్పించడానికి వీలైనంతగా 
ప్రయత్నించు. నా సోదరుడు అర్జునుడు కూడ నా 
మాటతో ఏకీభవిస్తాడనుకుంటాను. అతడికీ యుద్ధం 
గిట్టదు. కాని, అదీ మనం యుద్ధం వద్దనుకుంటేనే 
సుమా...” భీముడు మనస్ఫూర్తిగా వెల్లడించిన 
అభిప్రాయాన్ని విని కృష్ణుడుఎంతో సంతోషించాడు. 
భీముడి నుండి కృష్ణుడు ఎదురుచూసిందీ ఆ మాటే. 


అయితే చల్లని నిప్పు, తేలికైన కొండ 
ఉంటుందంటే కూడా నమ్మవచ్చేమోగానీ, భీముడిలో 
అంతటి సుతిమెత్తని హృదయముండడం చూసి కృష్ణుడు 
విస్తుబోయాడు. 

అప్పుడు కృష్ణుడు, ని వింటున్నది నిజమేనా 
భీమా? నిన్నటి వరకు యుద్ధమే కావాలన్నవాడివి... 
గడిచిన పదమూడు సంవత్సరాలు నీకు ఒక్క రాత్రికూడ 
కంటినిండా కునుకే లేదే, మనస్సుకు శాంతి కరవైనదే, 


పగబట్టిన పాము బుసకొట్టినట్టు నిట్టూర్చే నీవు 
అ అ అ (స) 


i 


. సమరం? 37 
en) 


కోపోద్రేకంతో ఉవ్వెత్తునలేవడం, Do చెయ్యాలో తోచక 
నిస్సహాయంగా చేతులు నులుముకుంటూ ఉండడం... 
నీ అగ్రజుడు నిన్ను శాంతింపజేయడం జరుగుతూ 
ఉండేదే. ఇప్పుడీ శాంతి, సంధి అని మాట్లాడుతూంది 
నీవేనా? ఏమిటీ విడ్డూరం అనిపిస్తూంది. భగ్గుమనాలి 
గానీ, దైన్యానికి లొంగరాదు. జడత్వం నీకు తగదు. 
అసలు నీ చేరువకే రారాదు సుమా” అన్నాడు. కృష్ణుని 
హెచ్చరికలు విని భీముడు “కృష్ణా! నీవు నన్ను అపార్థం 
చేసుకున్నావు. ఏళ్ళ తరబడిగా నీవు నన్నెరుగుదువు. 
ఎన్నడూ నీవు నన్ను పిరికిపంద అనలేదు. కౌరవుల్ని 
కాలరాచి పొడిచేసేందుకు చాలినంత శక్తి నాకు 
లేకపోలేదు. ఒకవేళ నా శక్తి తెలీనట్లయితే రానున్న 
యుద్ధంలో చూడవచ్చులే. ప్రస్తుతం జరుగుతున్న సంధి 
ప్రయత్నాల్ని చెడగొట్టదల్బుకోలేదు, అందుకని” అన్నాడు. 
అతడి మాటలకు కృష్ణుడు నవ్వి, “ గురించి నాకు 
తెలుసు భీమా! నీమీద నాకున్న గాఢమైన అపేక్షతో అలా 
అన్నానే గానీ, ఆహా... నీలోని శౌర్యాన్ని రెచ్చగొట్టాలనీ, 
అంతే. మన పక్షంలోని మహాబలిష్టుడైన వ్యక్తి నీవేనని 
నాకు తెలుసు. అంతేకాదు పాండవులంతా నీ శక్తిపై 
ఆధారపడినవారేననీ తెలుసు” అని ఉన్న యథార్ధాన్ని 
చెప్పాడు. భీముడు శాంతించాడు. 


అప్పుడిక అర్జునుడు, “కృష్ణా! యుధిష్టిరుడు నీకు 
చెప్పవలసిందంతా ఈపాటికి చెప్పేశాడు. sh 2 
మాటలను బట్టి సంధి ఒడంబడిక సాధ్యంకాదనే 
స్పష్టమవుతోంది. 


అయినా నీవు తల్చుకుంటే 


38 బాలల మహాభారతము 
eras ene) 


సాధించలేనిదంటూ యేదీ లేదు. DAG dar సరే, నీ 
సలహా ఎట్టిదైనా మా కందరికీ శిరోధార్యమే సుమా..., 
నేను భవిష్యత్తును గురించి చింతించడం లేదు. 
కౌరవవినాశమే నీ నిర్ణయమైతే తక్షణమే యుద్ధం 
ప్రారంభిద్దాం. నీకేది మంచి అని తోచిందో అదే చేద్దాం. 
అది మాకే కాదు, లోకమంతటికీ “మంచి” అవుతుంది. 
నీవు మా పక్షాన ఉన్నందుకు మాకెంతో ఆనందంగా 
ఉంది. అంతటి అదృష్టం మాకు చాలు” అన్నాడు. 


అందుకు కృష్ణుడు నీవన్నది 
వాస్తవమే. దైవనిర్ణయమూ, మానవ యత్నమూ రెండూ 
ఒకటవ్వాలి. “నేను తల్చుకుంటే వారినేమైనా 
చెయ్యగలను”... అనే నీ ఆలోచన తప్పు అంటాను. ఏం? 
దుర్యోధనుణ్ణి, అతని అనుచరుల్ని హతమార్చకుందడానే 
న్‌ రాజ్యాన్ని oS) పొందగలవనుకుంటున్నావా? 
కౌరవులు రూఢిగా శిక్ష ననుభవించి తీరాల్సిందే. వారిని 
రక్షించేందుకు నేను ఏ లీలలు ప్రదర్శించలేను. నా వరకు 
నేను యుద్ధం జరగకుండా ప్రయత్నించి చూస్తాను. కాని, 
శత్రువునుండి సంధిని గురించి ఎక్కువగా ఆశించకు. 
యుధిష్టిరుడు చెప్పమన్న సందేశాన్ని నేను వారికి 
అందజేస్తాను” అన్నాడు. 

6 
దొపది విన్నపం 


“అర్హునా! 
జ 


ద్రౌపది కళ్లవెంట ధారగా కన్నీరు కారుస్తూ, 
నల్లవైన నిడుపాటి కురులను అరచేతపట్టి కృష్ణుడితో 
“ఓ కృష్ణా! కౌరవులు పాండవుల జీవితంలో 


సంతోషమన్నదే లేకుండా చేశారన్న సంగతి నీ { 


వెరిగిందే గదా! ఆ కౌరవులపట్ల ఎటువంటి 
కనికరం చూపించరాదని నా పట్టుదల. 
వారు చేసిన అక్రమచర్యలకి వారిని 


శిక్షించడంవల్ల నీకుగానీ, 
పాండవులకు గానీ యే పాపమూ 


అంటదు. ఈ లోకంలో నాలాటి 


Ping 


స్త్రీ ఎవరైనా ఉన్నారా చెప్పు? నాలాగా అంతటి అవమానం 
పొందిన స్త్రీ ఎక్కడైనా ఉంటుందా? నన్ను నా భర్తల 
ఎదుటే కొప్పుపట్టుకు Sey Diary! నన్నొక 
మామూలు దాసీమనిషిగా చూశారే, దుర్మార్గమంతా 
మూర్తీభవించినట్లున్నవారు రాజసభలోకి 
లాక్కొచ్చిపడేశారే! నా భర్తలైన పాండవులు ప్రేక్షకులై 
చూస్తూనే ఉన్నారే! ఆ దుర్యోధనుణ్ణి 
(బ్రతకనిచ్చారంటే, ఆ అర్జునుడు ధనుర్విద్యానిపుణుడని, 
భీముడు బలశాలి అని చెప్పుకోవడం కూడ సిగ్గుచేటు 
అనాలి. నీకు కనుక నాపై జాలి ఉంటే దయచేసి 
కౌరవనాశనమే నీ పరమ లక్ష్యంగా పెట్టుకోవాలి” 
అంటూ నల్లతాచులా నిగనిగలాడుతున్న నిడువైన తన 
శిరోజాలను ఎడమచేత గుప్పెటపట్టి చూపుతూ, “చూడు, 
ఈ కేశపాశాన్ని చూడు ఆనాడు దుశ్శాసనుడి హస్తస్పర్శతో 
మలినమైపోయినందువల్ల వాటిని దువ్వలేదు, 
ముడిపెట్టలేదు. 


ఇంకా 


“శత్రువులతో సంధి చేసుకోవాలనుకుంటున్న 


వారందరిని చిరస్మరణీయమైన పరాభవాన్ని 


నెమరువేసుకొని సిగ్గుపడమను. భీమార్జునులకు సంధిపట్ల 
అంతటి మకుువే ఉంటే, ఉండనీ, నా తండ్రిగానీ, నా 
పుత్రులు గానీ వెళ్ళి ఆ కౌరవులతో యుద్ధం చేస్తారు... 
ఈ పగదీర్చుకునేందుకు పదమూడు సంవత్సరాలు 
ఓపికపట్టి ఎదురు చూశాను” అంటూ ద్రౌపది ఇక దుః 
ఖాన్ని ఆపుకోలేక భోరున విలపించింది. 


ee 


కృష్ణుడు (end! ఏ వనుకున్న తరుణం రానే 

రాణివాసంలో కౌరవస్రీల ఏడ్చులు, 
పెడబొబ్బలూ వింటావు. బంధుమి(త్రుల్ని 
అయినవాళ్లందరిని పోగొట్టుకొని ఎలా 
గోడుగోడుమంటారో చూస్తావుగా.... పాండవుల 
సాయంతో నేను తప్పకుండా నీ వడిగింది సాధిస్తాను. 
దైవం అనుకూలించకపోదులే” అంటూ ఆమెను 
ఓదార్పాడు. 


వచ్చింది. 


ఆ మర్నాడు కృష్ణుని హస్తినాపుర ప్రయాణానికి 
సన్నాహాలు ప్రారంభమయ్యాయి. కృష్ణుడు సాత్యకితో 
“నా రథం సిద్ధం చెయ్యి, శంఖ, చక్రాలు, గదాదండమూ 
కూడ. దుర్యోధనుడు దుర్మార్గుడు ఆ కపటికి నాయం 


కర్ణుడు, శకుని. ఇక చెప్పాలా! బలహీనుడైన శత్రువుక్ష్ర_ 


ఆలోచనలూ అడ్డదిడ్డంగానే ఉంటాయి. బలవంతుని 
ఆలోచనల్లా తిన్నగా ఉండవుగదా” అన్నాడు. 


యుధిష్టిరుడు మిగిలివారు అతని వెంట రథం 
దాకా వచ్చారు. కృష్ణుడు వారందరి వద్ద సెలవు 
పుచ్చుకున్నాడు. సాత్యకితో 
హస్తినాపురానికి పయనమైనాడు. 


కలసి 


కృష్ణుడు 


i 
డో 


ద్రౌపది విన్నపం 39 


7 
కృష్లునికె ఘనస్వాగతం 
ధృతరాష్టుునికి వేగుల 
రాయబారిగా వస్తున్న కబురు తెలిసింది. వెంటనే భీష్మ, 
ద్రోణ, విదుర, సంజయ, దుర్యోధనుల్ని పిలిపించాడు. 
వారితో “పాండవ పక్షాన రాయబారియై సాక్షాత్తూ ఆ 
శ్రీకృష్ణుడే రానున్నాడు. ఈ చరాచర ప్రపంచ 
విధానమంతా అతడి పైనే ఆధారపడి ఉంది. సంధియో, 
సంగ్రామమో తేల్చేందుక్త AC తడు ఇక్కడికి వస్తున్నాడు. 


ద్వారా కృష్ణుడు 


వ. 


> aia 


—_ 


COUT TT 


ae x 


హహ 


అ 
త? 


RW శ 


40 బాలల మహాభారతము 
ena eng) 


అతణ్ణి మనం యథావిధిగా గౌరవించాలి. అన్ని విధాలా 
సంతోషపరచాలి. అతడు బస చేసేందుకు తగిన వసతులు 
కల్పించాలి. అతడి శుభాకాంక్షలు మనకెంతో అవసరం. 
8B మనం సంతుష్టుని చేస్తే, అతడి సాయం 


మనకుంటుంది. అతడికి మిక్కిలి ఘనంగా 
స్వాగతమివ్వాలని పురజనులను ఆదేశించండి. 
కట్టడాలపై జెండాలు ఎగురవేయించండి. 


స్తుతివచనాలతో ప్రకటనలు తగిలించండి. వీధులన్నీ 
ఇరుదెసల పరిశుభ్రం చేయించండి. నీళ్ళు చల్లించండి” 
అని సూచనలు చేశాడు. 


భీష్ముడు మిగతావారంతా కూడ ఆయన 
సూచనల నంగీకరించారు. దుర్యోధనుడు కావలసిన 
ఏర్పాట్లన్నీ చేయించాడు. ధృతరాష్ట్రుడు విదురునితో 
“కృష్ణుని BIO (BS కుశస్థలంలో విడిదిచేయించండి. 
రేపటికి హస్తినాపురం వస్తాడు. నేనతడికి మణులు, 
విలువైన కానుకలిచ్చి గౌరవించాలి. SQ సంతృప్తి 
పరచాలని నాకు ఎంతో ఆరాటంగా ఉంది” అన్నాడు. 
అందుకు విదురుడు, “కృష్ణుడు ఈ భూమ్మీద అవతరించిన 
దివ్యపురుషుడు. నీవు చెప్పిన అన్ని మర్యాదలు, ఇంకా 
ఎక్కువగా కూడా పొందేందుకు అతడు అర్హుడు. కాని 
ఇక్కడ అదికాదు విషయం. నీ బాల్యం నుండే నేను 
నిన్నెరుగున్న వాణ్ణి గదా! ఎంతసేపు, అవతలవారిని వల్లో 
వేసుకుందుకు రకరకాల ఎత్తులు, జిత్తులు 
ప్రయోగించడమే అలవాటుగా పెట్టుకున్నావే! వారిని నీ 
వైపు తిప్పుకోవాలనే నీ తహ తహ. 

“నీకు ఆ పాండవులడిగిన కేవలం అయిదు 
ఊళ్ళిచ్చేందుకు కూడా మనసు రాలేదే! అటువంటి నీలో 
ఉన్నట్లుండి ఇంతటి బెదార్యం ఎలా పుట్టుకొచ్చిందబ్బా! 
ఆశ్చర్యం. ఏమైనాగానీ, ఆ కృష్ణుడి దృష్టి దేనిమీద పడదు. 
అతడు ఒక ముంతడు నీళ్లతో కాళ్ళుకడిగేందుకు మాత్రం 
అంగీకరిస్తాడనే నా నమ్మకం. ఆ పాండవులు నీ తమ్ముని 
బిడ్డలే కదా! వారిపట్ల కూడ అపేక్ష ప్రేమ 


Pig 


చూపించవచ్చుగదా... పెత్తండ్రిగా ఆ పాటి ప్రేమ, ఆదరణ 
చూపలేవా?” అనడిగాడు. 


అంతా వింటూ దుర్యోధనుడు “విదురుడు 
కృష్ణుని గురించి చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజమే. 
అతడికి పాండవులంటే వల్లమాలిన అపేక్ష అనవసరంగా 
అతడి కేవో కానుకలు గట్రా ముట్టజెప్పాలనుకోవద్దు. 
మనమేదో అతడికి జంకి, గౌరవమర్యాదలు చేస్తున్నామని 
భావిస్తాడు” అన్నాడు. అందుకు భీష్ముడు “నీ వతణ్ణి 
గౌరవించావా లేదా అన్నది ఆ శ్రీకృష్ణుడికి ఎంతమాత్రం 


ముఖ్యం కాదు. అతడు పాండవులకు జరిగిన 
అన్యాయాన్ని పురస్మరించుకుని, వారికి 
న్యాయసమ్మతమైన హితాన్ని చేకూర్చేందుకై 


చర్చించడానికి వస్తున్నాడు. మనం కనుక పాండవులతో 
సంధి చేసుకొంటే అతడు సంతోషిస్తాడు” అనేసరికి 
దుర్యోధనుడు కోపంతో మండిపడుతూ, “ఓ తాతగారూ! 
నా పథకం వినండి. నేనిక్కడ కృష్ణుణ్ణి ఖైదు చేస్తాను. 
అది నా ఎత్తు తెల్సిందా? కృష్ణుడు లేకుండా పాండవులేం 
చేయగలరు? చెప్పండి” అన్నాడు ఆగ్రహంగా. 

ధృతరాహ్ల్రుడు దుర్యోధనుడి ఎత్తుగడ గూర్చి విని 
హడలెత్తిపోయాడు. మనసెంతో నొచ్చి, “సంధి 
ప్రయత్నంకోసం రాయబారియై వస్తున్న దూతని ఖైదు 
చేయడం ధర్మవిరుద్ధమైన పని. అదిగాక అతడు మనకి 
చేసిన చెరుపేమీ లేదే...” అన్నాడు ధృతరాష్ట్రుడు. 

“దుర్యోధనుడు దుర్మార్గంగానే ఆలోచించగలడు. 
మా సలహాలు పాటించడానికి మారుగా నువ్వు 
పుత్రవాత్సల్యంతో అత అనుసరిస్తున్నావు. నేనిక ఇక్కడ 
క్షణంకూడా ఉండను” అంటూ భీష్ముడు రాజసభ నుంచి 
నిష్క్రమించాడు. 

మర్నాడు ఉదయం కృష్ణుడు హస్తినాపురానికి 
వచ్చాడు. భీష్మ, ద్రోణ, కృపాచార్యులను వెంటబెట్టుకుని 
ధృతరాష్ట్రుడు వెళ్ళి స్వాగతమిచ్చాడు. పురజనులంతా 
శ్రీకృష్ణపరమాత్మ దర్శనానికి తరలి వచ్చారు. 


కృష్ణునికి ఘనస్వాగతం 41 


తరువాత కృష్ణుడు రాజభవనానికి వెళ్ళాడు. 
పెద్దలందరికి సగౌరవంగా అభినందనలు తెలిపాడు. | 4 
సభామర్యాదలు, పలకరింపులు అన్నీ అయిన తరువాత కృష్ణుడు దుర్యోధనుని రాజభవే \ 
కృష్ణుడు విదురుడితో అతడి ఇంటికి వెళ్ళాడు. కుంతి 
విదురుని ఇంట ఉంది. బాధవల్ల పూడుకుపోయిన 
కంఠంతో అతణ్ణి పలకరించింది. పాండవుల 
యోగక్షేమాలను అడిగి తెలుసుకొంది. అప్పుడు కృష్ణుడు 
ఆమెకు పాండవులు అన్నేళ్ళు అరణ్యవాసంలో ఎలా 
గడిపింది చెబుతూ, “ఎప్పుడూ నిన్ను గురించి 
అనుకునేవారు. నీ పేరే జపించేవారు...” అంటూ, 
“పాండవులు, ద్రౌపది నీకు తమ వందనాలు 
తెలుపమన్నారు, త్వరలో నీవు వారిని కృష్ణుడు కూర్చునేందుకు ఒక ప్రత్యేకమైన 
కలుసుకోబోతున్నావు, వారికి సకల సౌభాగ్యాలు ఆసనం అమూల్యమైన మణులతో తాపబడినదై లోపల 
చేకూరుతాయి. నీకు నీ సంతానానికి సంతోషమైన  Sodso, బంగారపు నగిషీ పనితనంతో అక్రీర్చబడింది. 
కాలం TOSSA వివరంగా చెప్పాడు. చిరునవ్వుతో ఆసనాన్ని అలంకరించాడు. 
అప్పుడు దుర్యోధనుడు మమ. 
కోసం ఒక విందు ఏర్పాటు చేశాం... 


నిలబడారు. కృష్ణుడు వారందిరికి హృదం పూ 
[ఈ 
శుభాకాంక్షలు తెలిపాడు. 


ఇక్కడే ఉండేందుకు చక్కని 
వసతులతో \\' బసకూడ లా 
Ti // 


| / 
! 


t 
ఆ 


( 


> 


యూ 1 | 
eae ewes worn , | 
న, 
+ \ 
a \\ 
స్త | 
ల. 


| 
\ 
\ 


42 బాలల మహాభారతము 
Lens exe) 
కానీ, నీవు విదురుని ఇంటికి ఆతిథ్యానికి ఇంకా జయద్రథుల సాయంతో యుద్దంలో పాండవులను 
వెళతానంటున్నావు, కారణం?” అనడిగాడు. జయించగల ననుకుంటున్నాడు. అహంకారం అవధులు 
అందుకు కృష్ణుడు “దుర్యోధనా! నేను మీరిచ్చిన _ దాటింది. లెక్కలేనంత భారీ సైన్యాన్ని 
ఘనస్వాగతానికి ఎంతో _ సంతుష్టుడనయ్యాను. _సమకూర్చిపెట్టుకున్నాడు. విజయం _ తనదేనన్నట్లు 
నేసీపుడిక్వడకి aS మధ్యవర్తిగా Soy. SHS POMS. అంతదాకా యందుకు. తన 
వ్యవహారం ముగియగానే తప్పకుండా మీ శత్రువుల్నందరిని హతమార్చేందుకు SHEE చాలని 
ఆతిథ్యాన్నందుకుంటాను సరా?” అన్నాడు. కూడ గట్టినమ్మకంతో ఉన్నాడు. అందువల్ల అక్కడ “సంధి” 
ని గురించిన (ప్రసకే లేదనుకో. దుకనే నీవస 
దుర్యోధనుడు “అది జెననుకో, నీవు nee లక్స్‌ ae sa 


రాయబారిగా వచ్చి ఉండవచ్చు కానీ నీవు మా చుట్టానివి. 
మనలో మనకి ఎట్టి విరోధాలు, విభేదాలు లేవు. 
మాకందరికీ నీవంటే ఎంతో ఇష్టం. నీకేమిటి 
అభ్యంతరం?” అన్నాడు. 

అప్పుడిక కృష్ణుడు “నేను మీ అతిథిగా 
ఉండదల్బుకో లేదు. ఎందుకంటావా? అధర్మవర్తనుని 
ఇంట భోజనం నాకు రుచించదు కనుక గడిచిన 
అనేక సంవత్సరాలుగా అకారణంగానే మీరు పాండవుల్ని 
ద్వేషిస్తున్నారు. వారు నాకెంతో ఇష్టులు. అత్యాశకు 
దాసులైనవారు, ఇతరులను అవమానించేవారు నా దృష్టిలో 
అయోగ్యులు. పాండవుల్ని ద్వేషిస్తే నన్నూ ద్వేషించినవారే 
అవుతారు, కారణం పాండవులతో నాకంతటి (ప్రగాఢ 
మైత్రీ, బంధుత్వమూ ఉంది” అని నిర్మొహమాటంగా 
చెబుతూ లేచి సరాసరి విదురుని ఇంటి వైపు నడుస్తూ 
వెళ్లిపోయాడు. 


అప్పటికీ, Hyd తమ అతిథిగా ఉండమని 
ఎంతో బ్రతిమాలాడారు. కాని కృష్ణుడు అంగీకరించలేదు. 
విదురుని ఇంటికే  వెడతానన్నాడు. ఓహ్‌... 
విదురుడు పరమానందభరితుడైపోయాడు. పరిపూర్ణమైన 
భక్తిప్రపత్తులతో ఆయనకు ఆతిథ్యమిచ్చాడు. ఆ రాత్రి 
కృష్ణుడు విదురుడు పరస్పర సంభాషణలు జరిపారు. 

విదురుడు “ప్రభూ! నీవీ సంధి ప్రయత్తానికి 
రాయబారివై వచ్చి ఉండకూడదు. ఆ దుర్యోధనుడు వట్టి 
నయవంచకుడు, మూర్చుడు ఎవ్వరి సలహాను 
చెవినబెట్టడు. అతడు ఎంతసేపూ యుద్ధం వైపే Sof 
ఉన్నాడు. తాను భీష్మ, ద్రోణ, కృపా, అశ్వత్థామ, కర్ణ 


అక్కడికి వెళ్ళేందుకు కూడ నేనిష్టపడటం లేదు. 
వారెంతకైనా తెగిస్తారు. నిన్నవమానించనూ గలరు. కృష్ణా! 
అటువంటప్పుడు నేను చూస్తూ ఊరుకోగలనా? చెప్పు” 
అన్నాడు. 

అందుకు కృష్ణుడు, సా! చెప్పిందంతా అక్షరాలా 
నిజమే. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఏం జరిగినా 
నేనొచ్చింది ఆ పనికే గదా! యుద్దానికి దిగితే ఈ కౌరవులు 
మృత్యువు నోట పడే ప్రమాదముంది. అది తప్పించాలనే, 
నే చెయ్యాలనుకున్న ప్రయత్నమంతవరకే. నేను కనుక 
అంతపని చేయగలిగితే ఆనందమే. అనుకున్నది 
సాధించానని సంబరపడతాను. సంధి కోసం 
మనస్ఫూర్తిగా ప్రయత్నించి చూస్తాను. కౌరవ వంశం 
మీద మృత్యువు తాండవిస్తోంది. అది తెలిసి కూడ, దాన్ని 
ఆపడానికి దాని బారినుండి వారిని తప్పించేందుకే నేను 
కనుక ప్రయత్నించకపోతే, నేను వారికి మిత్రుణ్ణి ఎలా 
అవుతాను? మిత్రుడు చూస్తూ వదిలిపెట్టి 
ఊరకుంటాడా? అందువల్ల కౌరవులకు ఈపాటి సాయం 


నస. Main 
న్‌ మ nl "eg [సు 


we 


బే 


విదురుని ఆతిథ్యం 43 


చెయ్యాలని నాకెంతో పట్టుదలగా ఉంది సుమా! 
నాకు యుధిష్టిరుడంటే ఎంతో ఇష్టం ఉండొచ్చు. అది 
వేరే సంగతి. అతడు ఈ భూమ్మీద జన్మించిన ఒక 
మహానుభావుడు. అతడు సంధినే కాంక్షిస్తూన్నాడు. 
అందువల్ల అతని మాటకు విలువ నిచ్చి పాటించడం 
ఘనమైన విషయం. ఆ కారణంగానే నెనిక్కడికి రావడం 
తటస్థించింది” అని స్పష్టం చేశాడు. 
ఈ విధంగా ఇరువురు 
సంభాషణతో ఆ రాత్రి గడిచింది. 


మహాజ్లానుల 
ar 


మర్నాడు ఉదయాన్నే కృష్ణుడు విదురుడితో కలిసి 
కౌరవ రాజసభకు వెళ్లాడు. ధృతరా ష్టునితో సహా సభలోని 
అశేష ప్రముఖులు తమ తమ ఆసనాల నుండి లేచి 
నిలబడి కృష్ణుని పట్ల తమకుగల ఆదరాభిమానాలను 
వ్యక్తంచేశారు. 


నారదుడు ఇంకా తదితర బుషులు, మహర్షులు 

కూడ జరుగనున్న ఆ తతంగాన్ని దర్శించేందుక్తు సభకు 

విచ్చేశారు. సభలో ఉన్న వారందరి చూపులు ఆకృష్ణుని 

మీదనే కేంద్రీకృతమై ఉన్నాయి. శ్రీకృష్ణుని. 

| ఆకర్షణీయమైన కళ్ళ కాంతి క్రొ == 
ఆ మహాసభను 

ప్రకాశవంతం శీ 

= గావించింది. Ins 


వరన 


44 బాలల మహాభారతము 
ena eng) 


అతదికత్యంత ప్రియమైన కౌస్తుభమణి వక్షస్థలం 
మీద తళతళ మెరిసిపోతోంది. అతడు, తన నీలమేఘ 
శరీరంపై పసుపుపచ్చని దుస్తుల్లో, బాలసూర్యుని బంగారు 
కిరణకాంతులు ప్రసరిస్తున్నప్పటి 
చూపరులకు కనువిందుచేశాడు. 


నీలాద్రిలాగా 


సభాభవనమంతా మిక్కిలి నిశృబ్దంతో నిండింది. 
కృష్ణుడు ధృతరాష్టుని వంకచూసి, “ఎంతోమంది 
మహావీరుల్ని మృత్యువు నుంచి కాపాడాలనే నేనిక్కడికి 
వచ్చాను. నేనిప్పుడు క్రొత్తగా చెప్పాల్సిన విషయమేమీ 
లేదు... అంతా మీకే తెలుసు. అన్ని వంశాల్లోకి 
కురువంశం ఎంతో శ్రేష్టమైంది గదా! అది జాలికి, దయకి, 
న్యాయానికి, నిజాయితీకి, ప్రేమ, బెదార్యాలకి ఎంతగానో 
ప్రసిద్ది చెందింది. కాని, నీ కుమారులు పాండవుల్ని మోసం 
చెయ్యాలనే తలంపుతో ఉన్నారు. మీరు కనుక వారిని 


సరిదిద్ది అదుపులో పెట్టకపోతే, లోకమంతటికీ 
చేటుగలుగుతుంది. 
“మీరు వారిని నిజంగా అదుపు 


చేయాలనుకుంటే, వారిని పాండవులతో సంధికి 
ఒప్పుకోమని చెప్పాలి. అందరి క్షేమాన్ని దృష్టిలో 
పెట్టుకుని, మీరాపని చేయడమే మేలంటాను. మీకు 
దృఢమైన ఆత్మవిశ్వాసమున్నట్లయితే, మీరది 
సాధించగలరు. స్థిరబుద్ది కలిగి ఉండండి. మీ పుత్రులపై 
మ్‌ ఆధిపత్యాన్ని చూపండి. 

“మీరు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని 
ఏదైనా సకారాత్మకంగా చేయగలిగితే కౌరవులకు, 
పాందవులకు కూడ క్షేమం కల్గుతుంది” అని తగినట్లు 
చెప్పాడు. ప్రతి ఒక్కరూ ఆ మాటలన్నీ శ్రద్ధగా 
ఆలకించారు. | 

ఆ తరువాత అదేతీరుగా పరశురాముడు, 
కణ్వుడు, నారదాది మహర్షులంతా కూడ ధృతరాష్ట్రుడికి, 
దుర్యోధనుడికి పాండవులతో సంధి చేసుకోవడమే వారికి 
క్షేమమని సలహా ఇచ్చారు. 


| 


అందరూ సంధి చేసుకోమనే సలహా 
ఇవ్వడంతో ధృతరాషుడు ఆలోచించి, కృష్ణుడితో “కృష్ణా! 
నీ సలహా ఎంతో ఉత్తమమైంది, సహేతుకమైందే కాని, 
నా నిస్సహాయస్థితిని నీవు గమనించలేదు సుమా! నా 
పుత్రుల ఉద్దేశం నీకు బాగా బోధపడింది గదా! నీవు 
అతడికి చెప్పి సంధికి ఒప్పించగల్లితే నాకెంతో ఆనందం. 
అతడికి ఎవరు చెప్పినా, ఎంత మంచి సలహా ఇచ్చినా 
గిట్టదు, వినడు. వాళ్ళ తల్లి గాంధారి, విదురుడు, భీష్ముడు 
అంతాకూడ అతడికి నచ్చజెప్పి అతడి అభిప్రాయం 
మార్చాలని ఎంతగానో ప్రయత్నించారు. కాని, ఏం 
లాభం... అంతా నిష్పయోజనమే. వారందరిమాటా 
అటుంచి, ఈ సంధి విషయంలో నీవు నెగ్గావా అంటే, 
నాకు అంతకుమించిన ఆనందం మరోటిలేదు” అన్నాడు. 


అప్పుడు కృష్ణుడు దుర్యోధనుడితో “దుర్యోధనా! 
నేచెప్పేది శ్రద్ధగా ఆలకించు. నీ మంచికోరే చెబుతున్నా 
నీవు విద్యావంతుడివి, మేధావంతుడివీను. ఎందుకీ 
విధంగా ప్రవర్తిస్తున్నావు? నీ మొండితనం, మూర్ధపు 
పట్టుదల నీకే అపాయం సుమా! యుద్ధమే సంభవిస్తే 


(స న 
కౌరవసభలో కృషుడు 45 
eras లజ 


భయంకర వినాశం తప్పదు. అందుకని పాండవులతో 
సంధి కుదుర్చుకో..., రాజీపడితేనే నీకు క్షేమం, లోకానికీ 
క్షేమం. ఏదైనా సంక్షోభస్థితి ఏర్పడినప్పుడు పెద్దల సలహా 
పాటించడం ఉత్తమం. ఈ ప్రపంచంలో మూడు రకాల 
మనుష్యులున్నారు. స్వాభావికంగానే సత్యవర్తనులు 
మొదటి రకానికి చెందినవారు. కేవలం స్వార్థపరులైన 
వారు రెండోరకం వారు. వారికి తమని గురించే గానీ, 
ఇంకెవరి జోలీపట్టదు. నీవా రెండో రకానికి 
చెందినవాడివా? అయితే నీకు పాండవులతో సంధికి 
దిగడం లాభసాటే అవుతుంది. ఇకపోతే మూడోరకం 
వారున్నారు. వారు కేవలం చెడుసావాసాలు, చెప్పుడు 
మాటలు వినడమే వారికానందం. కాబట్టి ఆ మూడో 
జాబితాలో మాత్రం నీవు చేరకు. నీవిప్పటికే పాండవులకు 
చేయరానంత అన్యాయాన్ని చేశావు. అంత జరిగినా 
వారిప్పటికీ ఎంతో ఉదారచిత్తులై, మీ అపరాధాల్ని 


మన్నించేందుకు తమకు జరిగిన అవమానాల్ని 
మరిచేందుకు సిద్ధంగా ఉన్నారు” అంటూ 
హెచ్చరించాడు. 


కృష్ణుడు చెప్పదల్పుకుంది చెప్పి ముగించాడు. 
కాని ఆ మాటల (ప్రభావం దుర్యోధనుడి మనస్సులో 
ఏమాత్రం నాటుకున్నట్లు లేదు. అతడి ముఖకవళికల్ని 
భీష్ముడు గమనిస్తూనే ఉన్నాడు. 

అప్పుడు భీష్ముడు “నాయనా నీ మూర్ధపు 
పట్టుదలను వదిలి పెట్టు; కృష్ణుడి మాట లక్ష్య పెట్టు! నీకదే 
క్షేమం. లేకపోతే నీ తండ్రి బ్రతికి ఉండగానే నీకు వినాశం 
తప్పదు. నీతోబాటు భరతవంశం యావత్తూ 
నశించిపోతుంది” అంటూ (బ్రతిమాలి చెప్పాడు. 


అదేవిధంగా దుర్యోధనుడికి (ద్రోణుడు 
బోధించాడు. “ఓ దుర్యోధనా! కృష్ణుడు చెప్పినట్లు 
విన్నావా, నీ జీవితం సుఖమయమవుతుంది. అలక్ష్యం 
చేయటం తగదు” అని బుద్ధిచెప్పాడు. విదురుడు 
“దుర్యోధనా! నీపట్ల నా కెట్టి సానుభూతిగాని లేదు. నాకు 


గాంధారీ Aso (KPA) చూస్తేనే జాలిగా బాధగా ఉంది. 
వారు నిస్సహాయులై దిక్కులేని (బ్రతుకు బ్రతకాల్సిన కాలం 
దగ్గరపడుతూందన్న మాట. ఈ విశాల ప్రపంచంలో 
వారిని పలకరించే దిక్కుందదు. వారి బ్రతుకులు 
దుర్భరమై పోతాయి” అన్నాడు. 
10 
దురొక్విధనుని వితండవాదం 


దుర్యోధనుడు అందరి ఉపదేశాలు, సలహాలు 
అన్నీ మౌనంగా ఆలకించాడు. చివరికి కృష్ణుడితో “కృష్ణా! 
నీకెప్పుడూ నాలోనే తప్పు కనబడుతుంది. ఇప్పుడిక నన్ను 
విమర్శించడంలో మా తండ్రి, కురువృద్ధుడు భీష్ముడు 
కూడ నీతోనే చేరి చేతులు కలుపుతున్నారు. మీరంతా 
ఒక్కటె నన్నింతగా నిందించడానికి నే చేసిన అంత పెద్ద 
నేరమేమిటి? మీ వరకు నా వల్ల కల్గిన అపచారమేమిటో 
చెప్పండి. ఆ యుధిష్టిరుడు కావాలనే వచ్చి మా 
మేనమామతో పాచికలాడాడు. రాజ్యాన్ని పణంగాపెట్టి 
కోల్పోయాడు. అందుకు నేనా బాధ్యుణ్ణి? నన్నెందుకు 
తిడుతున్నారు? ఏమైతే అయిందని మా తండ్రిగారిచ్చిన 
సలహా పాటించి వారి రాజ్యం వారికి తిరిగి ఇచ్చేశాను. 
మళ్లీ దాన్ని పందెంలో పెట్టి ఓడిపోతే అందుకూ నేనేనా 
కారకుణ్ణి? నాకెందుకొచ్చిన శాపనార్థాలు? వారు ఆటలో 
ఓడిపోయారు. అందుకని అడవులకు పోయారు. ఇప్పుడు 
మత్స్య, పాంచాలాది రాజులతో సంబంధమేర్పరచుకుని, 
నాతో పోరాడేందుకు కూడ 
సమకూర్చుకుంటున్నారు గదా! 


సేనలు 


“వారు తమ మాటలతో, చేతలతో నన్ను 
బెదిరించాలని చూస్తున్నారు. నేను క్షత్రియుణ్జి. 
ఇంద్రుడొచ్చి యుద్దానికి కాలుదువ్వినా నేనెన్నటికీ 
బెదరను, వెనుకాడను. నా పక్షాన, నా వెంట భీష్ముడు, 
కృపుడు, ద్రోణుడు, SHO ఉన్నారు. నేనున్నాను... నాకేం 
భయం. నన్నిదిరించి nS) ధైర్యంగానీ, నాతో 
పోరాడేందుకు తగినంత బలంగానీ ఎవరికుంది? ఏ 


46 బాలల మహాభారతము 
ena eng) 


ఒక్కరికీ లేదు. అనవసరంగా నాతో పోరాడాలని 
కాచుక్కూర్చున్నవారితో క్షత్రియుడుగా నా విధినిర్వహణకై 
నేనే సంసిద్ధుడనవుతున్నాను. నా శత్రువు చేతుల్లో 
లొంగిపోవడం కన్నా వీరోచితంగా పోరాడి యుద్ధంలో 
మరణించి వీరస్వర్గం పొందడం మిన్న నేనెప్పుడూ 
రాజులాగానే జీవించాను. నేను పెద్దలయందున్న 
గౌరవంకొద్దీ వారి ముందు మాత్రం తలవొంచుతాగానీ, 
భయపడి శత్రువు కెన్నటికీ తల వొంచను సుమా! 


“రాజ్యానికి సంబంధించినంత వరకూ 
ఇంద్రప్రస్థం వారికేనాడో మా తండ్రి కట్టబెట్టాడు. ఆ 
సంగతి నాకు తెలుసు. అయితే అప్పటికి నేను చాలా 
చిన్నవాడిని. అప్పటికి నేనే ఒకరిపై ఆధారపడి ఉన్నాను. 
ఆ ఇంద్రప్రస్థాన్ని ఇవ్వడం కేవలం వారి అవివేకమూ, 
భయమే కారణం. కాని, ఇప్పుడు నేను దాన్ని కూడా 
ఇచ్చేందుకు ఒప్పుకోను. ఆఖరికి కనీసం సూదిమొన 
మోపేటంత నేలను ఆ పాండవులకిచ్చేందుకు కూడ నేను 
ససేమిరా సమ్మతించను, ఇవ్వను. ఇదే నా తుది నిర్ణయం” 
అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. 

దుర్యోధనుని రోషం కృష్ణుడు గ్రహించాడు. 
నవ్వి, “దుర్యోధనా! ఇటీవల నీవు చేసిన అమానుష 
కృత్యాలకు కూడ నిన్ను దూషించరాదనా నీ ఉద్దేశం? 
నీవు చెప్పినదాంట్లో ఎంతవరకు నిజానిజాలున్నాయో 
DOS) నిర్ణయించనీ. ఆ పాచికలాట నీవు ఏ పెద్దలనూ 
సంప్రదించి చేసింది కాదు. పాండవుల్ని రాజ్యవిహీనుల్ని 
చేయాలనే ఏకైక ఉద్దేశంతోనే ఆ ఆట _ ఆడించావు. 
అంత చేసీకూడా వారికేహాని, చెయ్యలేదంటున్నావు. 


| 


“సరే (ద్రౌపది విషయమేమిటి? 
కురువంశీయులెన్నటికి మర్చిపోలేని అమానుషచర్య అది. 
అదే ద్రౌపదికి నీవు, నీ సోదరులు చేసిన పరాభవం 
నిండుసభలో అవమానించారే? నీకు నీ తల్లి, నీ తండ్రి, 
భీష్మ, ద్రోణ ఇంకా విదురుడు మొదలైన వారంతా 
పాండవులతో సంధి చేసుకోమనేగదా Haass 
చెబుతున్నారు? కాని నీ వెన్నడైనా వారి సలహాను లక్ష్యం 
చేశావా? ఇదేనా నీవు పెద్దలకిస్తున్న గౌరవం?” అని 
మొహం వాచేటట్లు అడిగాడు. 


కృష్ణుడన్న మాటలు విని దుశ్శాసనుడు లేచి, 
“ఓ సోదరా! వింటున్న మాటలనుబట్టి చూస్తే, నీవు 
సంధికి ఒప్పుకొనకపోతే, చి వాళ్ళే స కాళ్ళూ చేతులు 
మూటగట్టి నిన్ను పాండవులకి అప్పగిస్తారన్నట్లుంది. 
మనం ఇక్కడ ఉండటం అనవసరం పోదాం పదండి...” 
అన్నాడు ధీమాగా. 

దుర్యోధనుడు సోదరులందరితో కలసి, కోపంతో 
రుసరుసమంటూ రాజసభనుండి బయటికి వెళ్ళాడు. 
అప్పుడు కృష్ణుడు వారందరి వైపు చూస్తూ, “ఇక్కడ 
సమావేశమైన మీ అందరిలోను తప్పుందంటాను. నేను 
మీ కుటుంబ క్షేమం కోరే చెబుతున్నాను. ఈ పాపం 
ఇంత ముదిరిపోకుండా ఆనాడే వారిని తగినంత 


అదుపాజ్ఞల్లో ఉంచితే ఇంతగా బరితెగించక పోదురే? 
కనీసం ఇప్పటికైనా దుర్యోధన, దుశ్శాసన, కర్ణ శకునులు 
నలుగుర్ని పాండవులకి అప్పగించండి, చాలు. మీరంతా 
నే చెప్పింది వింటున్నారని, విన్నది ఆచరిస్తారని 
ఆశిస్తాను...” అన్నాడు. 


దుర్యోధనుని వితండవాదం 47 
ems exe) 


కృష్ణుడు క్రుద్దుడై అన్న ఈ మాటల్ని విని 
ధృతరాష్ట్రుడు విదురుని వంక తిరిగి, “వెళ్లి గాంధారిని 
సభకు పిల్చుకురా ఆమె సాయంతో దుర్యోధనుణ్ణి 
దారికి తేగలమేమో ప్రయత్సిస్తాను” అన్నాడు. 


గాంధారి సభకు వచ్చింది. దుర్యోధనుడూ 
వచ్చాడు. కోపంతో కళ్లు ఎర్రగా జేవురించి ఉన్నాయి. 
గాంధారి వచ్చి తండ్రి సలహాను కాస్త చెవినబెట్టమని 
పదే పదే చెప్పింది. దుర్యోధనుడు ఊహు... అంటూ 
మళ్ళీ సభాభవనం నుంచీ _రుసరుసలాడుతూ 
వెళ్ళిపోయాడు. సరాసరి కర్ణుడు, శకుని, దుశ్శాసనులతో 
సంప్రదించేందుకు వెళ్ళాడు. తాము ముందు ముందు 
తీసుకోవాల్సిన చర్యల్ని గురించి నిర్ధారించేందుకై వెళ్ళాడు. 


“నాకు బాగా తెలుసు. వారంతాకూడ మనల్ని 
లోబరచుకోవాలని, పాండవులకు మనల్ని పట్టివ్వాలనే 


అభిప్రాయంలోనే ఉన్నారు. ధృతరాషప్రుడెలాగూ 
నిస్సహాయుడేగదా. bs అందుకు” అన్నాడు 
దుశ్శాసనుడు. దుర్యోధనుడు చిరాకుపడుతూ, 
నిట్టూర్చాడు. 


కొద్దిసేపు సంభాషించిన తరువాత దుర్యోధనుడు 
“కృష్ణుడు మనల్ని బంధించాలనుకుంటున్నాడు గదూ, 
దానికి బదులు మనం కృష్ణుజ్ఞే బంధించేద్దాం. కృష్ణుడిక్కడ 
బందీ అయినాడని తెలియగానే అక్కడ పాండవులంతా 


| ధృతరాష్షుడు 


చచ్చుబడిపోతారు. అప్పుడైతే మనం తేలిగ్గా వాళ్ళని 
ఎదుర్కోవచ్చు. కాబట్టి త్వరపడండి, లేవండి, అనుకున్నది 
చేసేద్దాం” అన్నాడు. 
11 

చక్పమ్లుని విశ్వరూబుం 

మేధావియైన సాత్యకి దుర్యోధనాదుల చేష్టల్ని 
బట్టి వారి పన్నాగాన్ని ఇట్టే పసిగట్టాడు. వెంటనే కృతవర్మ 
దగ్గరకు వెళ్ళి “దుర్యోధనుడు కృష్ణుణ్ణి బంధించేందుకు 
మిత్రులతో చేరి కుట్రపన్నుతున్నాడు. తక్షణమే మన 
సైన్యాన్ని రప్పించాలి. అంతలోపల నేను పోయి కృష్ణుడికీ 
విషయం తెలియజేస్తాను” అని చెప్పాడు. 

సాత్యకి అక్కణ్ణుంచి బయల్దేరి సభలో ఉన్న 
కృష్ణుడి వద్దకు ఒక్క పరుగున వెళ్ళాడు. అక్కడ కృష్ణుడు 
ధృతరాష్ట్రుడు ఇంకా సభలోని వారందరి ముందు 
దుర్యోధనుడి పన్నాగం వెల్లడి చేశాడు. విన్నవారంతా 
విస్తుబోయారు. 

విదురుడు గాబరాపడ్డాడు. కృష్ణుడు మాత్రం 
చలించలేదు, నవ్వుకున్నాడు. విదురుని సమాధానపరుస్తూ 
“ఏం భయం లేదు. నన్ను బంధించడం అంత తేలిక 
కాదు. వారి మొండిపట్టు, క్రౌర్యం వదలకపోతే వారికే 
చేటు. యుధిష్టిరుడి కది మంచి తరుణం. విజయానికి 
దోహదం...” అన్నాడు. 


ఆ మాటలు విన్న ధృతరాష్ట్రుడు విదురుడితో 


" “ఆ దుర్మార్గుడు దుర్యోధనుణ్ణి అతగాడి పాపిష్టి మిత్రుల్ని 


నా ఎదుటికి రమ్మను” అన్నాడు. దుర్యోధనుడు వచ్చాడు. 
కోధంతో ఉరిమాడు “కృష్ణుల్లే 


౧... బంధించాలని ఎత్తువేశావు? నీకేమైనా మతిపోయిందా? 


ల చిన్నపిల్లలు చందమామని పట్టుకునేందుకు చిట్టిచేతులు 


జాపినట్లుందిరా నీ ఆగడం” అని చీవాట్లు పెట్టాడు. 
కృష్ణుడు ఫక్కున నవ్వి, దుర్యోధనునితో “దుర్యోధనా! 
నిజంగా నీవు మూర్చుడివే. నీవు: నేను వాంటరివాణి 
అనుకున్నావు కదూ, అందుకని నన్ను 


48 peas మహాభారతము ' 
lems cae) 
బంధించగలననుకున్నావు, BaP? అయితే నీ కళ్ళు తెరిచి పెంచసాగాడు. అతడి దేహంలో దేవతలంతా 
నా వంక చూడు. పాండవులు, అంధకులు, వృష్ణులు, _కదలాడుతున్నారు. చూస్తూ చూస్తూండగా బ్రహ్మాండమైన 
పన్నెండుగురు సూర్యులు, పదకొండుమంది రుద్రులు, _ఆకారమైపోయింది. అప్పుడా వేల్పులంతా ఆయన 
ఎనమండుగురు వసువులు, ఇంకా మహర్షులు అందర్నీ చేతిబొటనవేలి కంటె చిన్న ఆకృతితో ఉన్నారు. 
నా దేహంలో చూడవచ్చు” అంటూ పెద్దపెట్టున నవ్వాడు. ఫాలభాగాన సృష్టికర్త బ్రహ్మదేవుడు, వక్షస్థలాన 
అలా అట్టహాసం చేస్తూనే కృష్ణుడు తన శరీరం విరూపాక్షుదైన శివుడు, అఖిలాండకోటి బ్రహ్మాండమంతా 
అతడి భుజాల్ని ఊతగాచేసుకు నిల్చింది. వదనాన వహ్ని 
పన్నెండుమంది సూర్యులు, ఎనమండుగురు వసువులు, 
అశ్వినీదేవతలు, వాయువులు, స్వర్గాధిదేవతలు అంతా 
ఆయన శరీరంలోనే ఉన్నారు. ఆయన 
ఎడమచేతిపై వీరవరులైన రాజులు, కుడిచేతిపై 
గాండీవధారియెన అర్జునుడు, మూపున 
యుధిష్టిరుడు, భీముడు, నకుల సహదేవులు, 
పార్వ్వాన ఇంద్ర, యమ, వరుణ, కుబేరులు; 
ఊరువులపై వృష్టి, అంధకవంశ 
వీరులు, కాళ్ళముందు ఆయుధపాణులైన 
యోధాగగేసరులు, కళ్ళు, ముక్కుపుటాలు, 
చెవుల్లోంచి అగ్నిజ్వాలల igor 
మంటలూను... కానవచ్చాయి. 


రాజులంతా కృష్ణుని ఆ 
విశ్వరూపాన్ని చూసి 
దిగ్భ్రాంతులయ్యారు. భయంతో 
కళ్లుమూసుకున్నారు. 
భీష్ముడూ, ద్రోణుడు, 
విదురుడు తక్కిన 


(ee, Wel 
శ్రీకృష్ణుని విశ్వరూపం 49 


మహర్షులు మాత్రం రెప్పవాల్చకుండా తదేక ధ్యానంతో 
భక్తి సంభ్రమాలతో చూడసాగారు. 

కృష్ణపరమాత్మ అపురూపమైన ఆ దృశ్యాన్ని 
చూసేందుకు వారికి దివ్యదృష్టిని ప్రసాదించాడు. అదే 
సమయంలో మరోవిచిత్రం జరిగింది. అదే కృష్ణుడు తన 
విశ్వరూపాన్ని చూసేందుకు పుట్టు అంధుడైన ఆ 
ధృతరాషుడికి ఆ క్షణాన కంటిచూపును ప్రసాదించాడు. 

కృష్ణునిపై స్వర్గలోకం నుంచి ఎడతెరిపిలేని 
పూలవాన కురిసింది. దేవదుందుభులు (మోగాయి. 
ధృతరాష్ట్రుడు ఆ విశ్వరూప సందర్శనం చేసుకుని, “హే 
జగద్రక్షకా, పరాత్సరా! నిన్ను చూసే భాగ్యం నాకు 
కల్లించావు ధన్యుణ్జి. నిన్ను చూసిన ఈ కళ్ళతో నాకిక 
మరిదేనినీ చూడాలని ఆశలేదు. నాకీ అదృష్టం చాలు 
స్వామీ! దయచేసి నీవిచ్చిన నా కళ్ళ వెలుగును 
ఉపసంహరించుకో తండ్రీ!” అని వేడుకున్నాడు. 


కృష్ణుడందుకంగీకరించాడు. ఆ తరుణాన భూమి 
కంపించింది. సాగరాలన్నీ ఏకమయ్యాయి. నీటి 
వెల్లువైంది. సమావేశమైన రాజులంతా ఆశ్చర్యచకితులై 
లేచి నిలబడ్డారు. అప్పుడిక కృష్ణుడు తన విశ్వరూపాన్ని 


ఉపసంహరించి, నిజరూపాన్ని ధరించాడు. సాత్యకి 
విదురులతో సభాభవనం నుంచి నిష్పమించాడు. 


నారదునితోబాటు మహర్షులంతా 
వెల్లిపోయారు. కృష్ణుడు తన రథాన్నెక్కి రాజభవనం నుంచి 
బయల్దేరాడు. దోవలో ఆగి, విదురుని ఇంట నున్న 
కుంతిని కలుసుకున్నాడు. సభలో జరిగిన కాండంతా 
కుంతికి వివరంగా చెప్పాడు. అన బయల్దేరుతున్నాను, 
న దగ్గర సెలవు తీసుకునేందుకు వచ్చాను. పాండవులకు 
నువ్వు చెప్పాల్సిన సందేశమేదైనా ఉందా?” అనడిగాడు. 

అప్పుడు కుంతి “మీరు సుక్షతియులు, 
మహావీరులు, కుంతీపుత్రులు అనే విషయం 
మరువకుమని, ద్రౌపదికి శుభాశీస్సులు” అన్ని తన 
మాటగా చెప్పమంది. 


12 
కర్తుడెకె వాసుదేవుని ఉపదే-శశం 


కృష్ణుడు కుంతి వద్ద సెలవు తీసుకుని 
ఉపప్లావ్యానికి వెళ్ళబోతూ, మధ్యలో SMA రథంపై 
కూర్చోబెట్టుకుని కొద్ది దూరం రథం పోనిచ్చి SHES 
“కర్ణా! నీవెంతో బుద్ధిమంతుడవు. వేదాలన్నీ నేర్పావు, 


50 బాలల మహాభారతము 


ais అవివాహితయైన కన్యకు జన్మంచావు. కన్యకు 
జన్మించినవాడు, ఆ కన్య తరువాత ఏవాహమాడిన ఏ 
పురుషుడినైనా తన తండ్రిగానే స్వీకరించవచ్చని వేదాలు 
ఘోషిస్తున్నాయి కదా! మీ తల్లి కుంతి, నీవు 
పాండుపుత్రుడవు. వారికి నీవు పెద్దకుమారుడవు, 
యుధిస్టిరుడి కంటే ముందు పుట్టినవాడవు. నప Dado 
కనుక పాండవులకు తెలియజేసినట్లయితే వారంతా 
అమాంతం నీ కాళ్లమీదపడతారు. నీకీయవలసిన 
మర్యాదలన్నీ ఇస్తారు” అని చెప్పాడు. 

అంతా విని కర్ణుడు నవ్వి, కృష్ణుడితో “నేను 
న్యాయం ప్రకారం పాండుపుత్రుణ్ణి కావచ్చు, అయినా 
నా తండ్రి సూర్యుడు. నేను సూర్యనందనుణ్ణి అని నాకు 
తెలుసు. అయినప్పటికీ మా తల్లి నా యోగక్షేమాల 


వదిలిపెట్టెసింది. అందువల్ల అతిరథుడు, రాధ నన్ను 
చేరదీసి పెంచిపెద్దచేశారు. నాకు వారే తల్లిదండ్రులు 
వారే WEY అపేక్షను, ప్రేమను ఇచ్చారు. కాబట్టి వారితో 
బాంధవ్యాన్ని నేను వదులుకోలేను. నీవు నాకీ 
భూభాగమంతా ఇచ్చినా, బంగారు రాశులిచ్చినా, లౌకిక 
సుఖాలనిచ్చేవాటిని కట్టబెట్టినా నే పుచ్చుకోను, నాకు 
అక్షనేదు. నన్నింతవాణ్ణి చేసిన నా తల్లిదండ్రులకు 
నేనిప్పుడు ద్రోహం చెయ్యను..., చెయ్యలేను కృష్ణా! 
అంతేకాదు నేను దుర్యోధనుడికి మాట ఇచ్చాను. లోకం 
నన్ను సూతపుత్రుడని వెలివేసినా నేనీనాడు అంగదేశానికి 
అధిపతినై ఆనందంగా ఉన్నానంటే అందుకు దుర్యోధనుడే 
కారణం. ద్వంద్వ యుద్ధంలో అర్జునుని జయించగలను. 
కాని, నా చుట్టిరికాన్ని ఎవ్వరికీ బహిరంగం చేసి 
చెప్పవద్దని నిన్ను ప్రార్థిస్తున్నాను. ఒకవేళ యుధిష్టిరుడికి 
నేను తనకి అన్ననని తెలిస్తే, అతడు 

ఆ రాజ్యాన్నంతా తెచ్చి నాకే 


అప్పగించేస్తాడు కాని, 


(Se 


యుద్ధంచేయడు. పాండవుల్ని అనరానిమాటలన్నానని 
నాకు బాగా తెలుసు. అందుకు నేనెంతో విచారిస్తున్నాను. 
దుర్యోధనుడాదేశించింది చేయడమే నా కర్తవ్యం, అంతే” 
అన్నాడు. 


కృష్ణుడు “కర్ణా! నీవు నా సలహా పాటించకపోతే 
లోకానికే ముప్పు సుమా...” అన్నాడు. కాని, కర్ణుడు 
“చూద్దాం... యుద్ధమయ్యాక ఉంటే భూమ్మీద, లేకపోతే 
స్వర్గంలో కలుసుకుందాం” అంటూ కర్ణుడు, కృష్ణుని 
గాఢంగా కౌగలించుకుని, రథం దిగి సెలవు తీసుకున్నాడు. 

వెళ్ళిన పని సానుకూలం కాకుండానే కృష్ణుడు 
ఉపపష్లావ్యానికి తిరిగివచ్చేశాడు. ఆ మధ్యలో విదురుడు 
కుంతితో, “నాకు నిద్రపట్టడం లేదు. ధృతరాష్ట్రుడికి 
పుత్రవ్యామోహం, దుర్యోధనుడాయన మాట వినడు. 
పాండవులు యుద్ధసన్నాహాలు జరుపుతున్నారు...” అని 
మొరపెట్టుకున్నాడు. 
ఐశ్వర్యం ఏం చేసుకోను” అంటూ కుంతి దీర్గంగా 
నిట్టూర్చింది. 


“అయినవారంతా అంతరించాక 


కర్ణుడికి వాసుదేవుని ఉపదేశం 51 
ena exe) 


13 
కుంతి - కర్లుడు 

కర్ణుడు నిత్యమూ గంగాతీరాన అనుష్టానం 
ఆచరించి సూర్యుడికి అర్థ్యమిచ్చుకుంటాడు. అది అతడి 
నిత్యవిధి. కుంతి తిన్నగా గంగాతీరానికి వెళ్ళింది. 
గంగ ఒద్దున జపం చేసుకుంటున్న దయాస్వరూపుడు, 
సత్యసంధుడైన తన కుమారుణ్ణి చూసింది. నెమ్మదిగా 
వెళ్ళీ, జపం అయ్యేవరకు ఎదురుచూస్తూ అతడి వెనకే 
నిలబడింది. 


అతడు సర్వమూ మరచి ధ్యానంలో నిమగ్చుడై, 
సూర్య కిరణాలు వచ్చి వెన్నును స్పృశించేవరకు అలానే 
ఉంటాడు. అది అతడి నియమం. నాటి అనుష్టానం 
ముగిసింది. వెనుదిరిగేసరికి కుంతి నిలబడి ఉంది. ఆమె 
తన చీరె చెరగును అతడిపై ఎండ పడకుండా అడ్డుగా 
ఎత్తిపట్టుకునుంది. 


శౌర్యాభీమానాలు గల కర్ణుడు, ఆశ్చర్యపడి, 
చిరునవ్వుతో “నేను SHB. రాధ, అతిరథుల పుత్రుణ్ణి 
ఏం కావాలి?” అనడిగాడు. 


52 బాలల మహాభారతము 
ena eng) 


అందుకు కుంతి, “A సాయం కావాలి నాయనా! 
నీవు రాధేయుడవు కావు. కౌంతేయుడవు, ఈ కుంతీ 
పుత్రుడవు. మీ తండ్రి అతిరథుడు కాడు, నీవు 
సూతనందనుడవూ కావు, సూర్యనందనుడవు... బెను. 
అప్పటికి నేనవివాహితను కన్యగా ఉండగానే నీవు 
జన్మించావు. ఏనా 3058 సంతాన dH 
కుంతిభోజుని భవనంలో జన్మంచావు. ఓ కర్ణా! RES) 
మహాయోధుడవు, నీవు పుట్టుకతోనే సహజ కవచ, 
కుండలాలతో పుట్టావు. ఆ విషయం నీకు తెలీదనుకో... 
నీ విక్కడ దుర్యోధనుడికి సహాయ సలహాదారుగా 
ఉంటున్నాకూడ నీవు ఫలానా అని నీ సోదరులెవ్వరికీ 
తెలీదు. తెలిసేందుకు కూడ అవకాశం కలుగలేదు. 
తనను, కన్నవారిని సంతోషపరచమనే గదా ధర్మం 
చెబుతూంది. దుర్యోధనుడు యుధిష్టిరుడి రాజ్యాన్ని 
అన్యాయంగా ఆక్రమించుకున్నాడు. ఆ రాజ్యాన్ని అతడి 
చేతుల్లోంచి వదిలించి హాయిగా 
అనుభవించు, ఆనందించు. 
SHH అర్జునుడు సోదరులే 


=a! . 


~ 


a) 


అన్న సత్యం నేటికిక లోకం తెలుసుకుంటుందిలే. నీ 
సోదరులంతా నీ కనుగుణంగానే మసలుకుంటారు. 
కర్ణార్డునులు కూడ ఆ కృష్ణబలరాములల్లే కలిసి మెలసి 
సఖ్యతగా ఉంటే ఇక లోకంలో పొందలేనిదేముంది? 
నీవు నా పెద్దకుమారుడివి. సూతపుత్రుజ్ఞనకు 
నాయనా! నీవు జగద్విఖ్యాతుడవైన కుంతీపుత్రుడవు” 
అన్నది. 

అప్పుడు సూర్యబింబం నుంచి “కుంతి 
చెప్పిందంతా నిజమే. మీ తల్లి సలహాను పాటించు. 
దానివల్ల నీకెంతో మేలు జరుగుతుంది” అంటూ 
పితృవాత్సల్యంతో ఎంతో మన్ననగా 
ఒక కంఠం అనడం. 
వినిపించింది. కాని కుంతి న 


తన నిశ్చయాన్ని 
మార్చుకోలేదు. 


(se 


కుంతి - 
eras 


కర్ణుడు, కుంతితో ఇలా అన్నాడు: “అమ్మా! నను 
నీ మాటను మన్నించను. నేను పసికందునైనపుడు 
నిరయతో కూడిన నీ ప్రవర్తనని, అదే కన్నబిడ్డను కనికరం 
లేకుండా నీట వదిలి వెళ్ళావే, అది ఏమాత్రం 
క్షమించరానట్టిది సుమా. నేను క్షతియుడిగా 
జన్మించినప్పటికీ, నేను నా క్షాత్రాన్ని కోల్పోవాల్సి వచ్చింది 
నీ వల్లనే గదా! క్షత్రియుడికుండే హక్కులు అర్హతలు 
లేనివాణ్ణి అయ్యానే.... ఒక శత్రువుకూడ ఇంత 
దారుణంగా ఉండడే! నన్ను అపేక్షగా చూడవలసిన 
సమయంలో నీకు రవంత [Hadar లేకపోయిందా? 
నన్ను కులవిహీనుణ్ణి, సంస్మారరహితుడిగా చేశావు. 
ఇంతకాలమైన తరువాత ఇప్పటికి వచ్చి ఎక్కడ లేని 
ప్రేమను ఒలకబోస్తున్నావు. Fy... ఇప్పుడు నాతో 
అవసరముంది కాబట్టి... ఇలా... కృష్ణార్జునులు ఒకటై 
వస్తున్నారంటే ఎవరుమాత్రం భయపడరు? నేనొకవేళ 
పాండవుల్ని రక్షించేందుకై ఇవాళ వచ్చి వారితో చేరినా 
లోకమేమనుకుంటుంది? నేను వారికి భయపడి వారితో 
చేరాననుకోదూ? 


“ధృతరాష్ట్రుని కుమారులందరికి నేను కావాలి. 
వారంతా నా కోర్కెలు మన్నించారు. నన్ను గౌరవించారు, 
నేను సుఖంగా, ఆనందంగా ఉన్నానంటే వారివల్లనే. 
వారిప్పుడు యుద్దాన్ని ప్రకటించారు. వారికి సాయం 
కావాలి. ఇంద్రుడంటే వసువులకి ఎంత గౌరవమో వారికి 
నా పట్ల అంత గౌరవం. తమ శత్రువుల్ని DOP Kor 
వారు నన్ను సాయం కోరారు. వారు నన్నంత గౌరవంగా 
అపేక్షగా చూస్తున్నప్పుడు వారి కోరికను ఎలా 
కాదనగలను? నా ప్రాణాల మీద ఆశ వదులుకొనైనా 
నేను వారికి సాయపడతాను. నా గొంతులో ఊపిరి 
ఉన్నంతవరకు వారేది కోరినా చేస్తాను. నేను ఉన్నమాట 
చెబుతున్నాను. నేను దుర్యోధనుని పక్షాన ఉన్నాను. నీ 
కుమారులతో అతడి తరఫున నా శక్తినంతా ఉపయోగించి 
పోరాడతాను. ఏది యేమైనా నిన్ను నేను నిరాశ 
పెట్టాలనుకోవడం లేదు. నీ అభిప్రాయాన్ని మన్నిస్తాను. 


కర్తుడు | 53 
© aol! 

నీ కుమారుల్లో యుధిష్టిరుడు, భీముడు, నకుల సహదేవుల 
జోలికి నేను పోను. ఒక్క అర్జునుడితో తప్ప నే 
మిగతావారితో తేలిగ్గా రాలిపోయేవారితో యుద్ధం 
చెయ్యను. యుధిష్టిరుడి సేనలో నాకు సమ౭జ్జీ 
అయినవాడు అర్జునుడొక్కదే. నేను అర్జునునైనా చంపాలి 
లేదా అర్జునుడు నన్ను చంపాలి. అదే కీర్తనీయమైన 
ముగింపు. అప్పటికీ ఏ విధంగా చూసినా నీ అయిదుగురు 
కుమారులు నీ కుంటారులే.” 


కుంతి SEQ ఆ మాటలు విన్నది. భయంతో 
గజగజలాడిపోయింది. ఆమె తన పుత్రుని 
కౌగలించుకుంది. “విధివిలాస మెట్లుందో! నీవన్న 


మాట నిజం కావాలి. కౌరవసంహారం జరిగి 


తీరుతుంది. కాని నీ విచ్చిన మాట మరువరాదు సుమా... 
నలుగురు పాండవుల్ని సంహరించనని (అర్జునుని తప్పు” 
అంటూ SOA, “నీవ్ర సకలసౌభాగ్యాలతో వర్ధిల్లి” మని 
దీవించి, వెళ్లిపోయింది. 


54 


14 
యుద్ద ninidsiden 

కృష్ణపరమాత్మ ఉపవ్లావ్యాన్ని చేరుకున్నాడు. 
హస్తినాపురంలో జరిగిన సంఘటనలన్నీ పాండవులకు 
వివరించాడు: “మంచేదో, చెడేదో చెప్పాను. వారేం 
చెయ్యాలో, ఏం చేస్తే వారికి క్షేమం కల్గుతుందో పదేపదే 
బోధించాను. కాని ఏమీ ప్రయోజనం లేకపోయింది. 
అంతా బూడిదలోపోసిన పన్నీరే అయింది. ఇప్పుడిక 
యుద్ధం తప్ప వేరే మార్గమేమీ లేదు. ఆ మూర్చుడు 
దుర్యోధనుడు ఎవరు చెప్పిన సలహాను చెవిని పెట్టందే! 
కాబట్టి మనమూ కాలాన్ని వృథాపుచ్చకుండా యుద్దానికి 
కావాల్సిన సన్నాహాలు మొదలుపెట్టాలి” అన్నాడు. | 

పాండవులు కృష్ణునితో సంప్రదించి 
ధృష్టద్యుమ్యుణ్ణి తమ సైన్యాధిపతిగా ఎన్నుకున్నారు. 
సైన్యాన్ని కురుక్షేత్రం వైపు తరలించారు. ద్రౌపది మిగతా 
ప్రీజనమంతా ఉపష్లావ్యంలోనే ఉన్నారు. పాండవులు 


కురుక్షేత్రపు సరిహద్దుల్లోనే శివిరాల్ని ఏర్పాటు . 
చేసుకున్నారు. ఆ _ ప్రదేశమైతే విశాలంగా, 
అనుకూలంగా, పసుగాసానికి, వంటచెఅకుకి 


సదుపాయంగా ఉన్నందువల్ల అక్కడ విడిది చేశారు. ఒక 
రాత్రి విశ్రాంతి తీసుకుని సైన్యం ముందుకి కదిలింది. 


ఆ విధంగా బయల్దేరి కురుక్షేత్రాన ప్రవహించే 
హిరణ్వతి అనే పవిత్ర నదీ తీరాన్ని చేరుకున్నారు. ఆ 
ప్రదేశం చుట్టూ కందకం త్రవ్వించవలసిందిగా కృష్ణుడు 


ఆదేశించాడు. ఎన్నో డేరాలు బిగించారు. వందలకొలది - 


చేతివృత్తులవారు, వైద్యులు, శస్త్రవైద్యులు అక్కడికి 
వచ్చారు. ప్రతి గుడారానికి ఆనుకుని కొండలాగా ఒక 
ఆయుధశాల అందులో ధనుర్భాణాలు, రొమ్ము కవచాలు, 
గండ్రగొడ్డళ్లు, బల్లాలు, ఈటెలు, కత్తులు, కటారులు, 
అమ్ముల పొదులు, అమ్ముల కోలలు ఇంకా ఇతరమైన 
ఆయుధ సామగులన్నీ కట్టి పెట్టుంచారు. 


బాలల మహాభారతము 
Lens exe) 


Ping 


అటు కౌరవపక్షాన దుర్యోధనుడు భీష్ముణ్ణి 
సమీపించి, చేతులు జోడించి ఎదుట నిలచి, “సరైన 
నాయకుడు లేకపోతే యుద్ధంలో ఎంతటి 
సైనికబలమున్నప్పటికీ అది కుంటుపడుతుంది. కాబట్టి 
నీవు పూనుకోకపోతే మేము నిస్సహాయులమే” అని 
ప్రాధేయపడుతూ అడిగాడు. 

అప్పుడు భీష్ముడు “నాయనా! నీవు ఏది కోరినా 
నేను చేసేందుకు సిద్ధమే, అయితే నాకు మీరంటే ఎంత 
ఇష్టమో, పాండవులన్నా అంత ఇష్టమే. కాని, నేను' నీ 
కిచ్చిన మాట ప్రకారం నీ సైన్యానికి నాయకత్వం 
వహిస్తాను. నా విధిని నిర్వహిస్తాను. ప్రతిదినమూ నేను 
పదివేలమంది Borg కూలుస్తాను. కాని, పాండవుల 
జోలికి మాత్రం పోను. మరొక్క విషయం, యుద్దంలో 
కర్ణుడు తలపడేట్లుంటే _నేను తప్పుకుంటాను. 
ఎందుకంటే, పరస్పరం మా మధ్య సౌహార్దత లేదు” 


\ if ; 
EW, 
Ww 


9 


ben. SY 
3 


= 


alee 


i 


Path 


whe lk 
AA న్‌ స చ 
Mw BS 


oy 


Neca 
NN \ as 


| 
x 


యుద సన్నాహాలు 55 
Lomas * eng) 


అప్పుడిక దుర్యోధనుడు ఎటూతోచని 
సందిగ్ధస్టితిలో పడిపోయాడు. తక్షణమే కర్ణుడు మధ్యన 
కల్పించుకుని భీష్ముడు సజీవంగా 
ఉన్నంతవరకూ నేను యుద్ధభూమికి దూరంగానే 
ఉంటాను, భీష్ముడు నేల కొరిగాకనే నేను 
యుద్ధరంగంలో ప్రవేశిస్తాను” అని చెప్పాడు. 


“అయితే 


అంతట దుర్యోధనుడు భీష్ముని కౌరవ 
సేనాధ్యక్షునిగా నియమించాడు. రణభేరీలు మోగించి, 
శంఖాలు పూరించి యుద్దాన్ని ప్రకటించాడు. పెద్ద 
వెల్లువలాగా కౌరవ సైన్యమంతా భీష్ముని నేతృత్వంలో 
కురుక్షేత్రం వైపు కదిలివెళ్ళింది. కౌరవులు భీష్ముని 
సేనాధ్యక్షునిగా నియోగించినట్లు పాండవులకి తెలిసింది. 

యుధిష్టిరుడు తన ఏడుగురు సేనాధిపతుల్ని 
సిద్ధంగా ఉండమని హెచ్చరికలు చేశాడు. అర్జునుడు 
ప్రధానయోధుడై వచ్చాడు. కృష్ణుడు అర్జునుడి రథ పగ్గాలు 
పుచ్చుకున్నాడు. సైనికులు జయజయధ్వానాలు చేశారు. 


రణదుందుభులు హఘోషించాయి. శంఖారావాలతో 
a= యుద్ధరంగం మార్మోగి 
ys పోయింది. 


న 


కృష్ణుని అగ్రజుడు 
బలరాముడొచ్చాడు. 
| 


యుధిష్టిరుడితో ఇంకా ఎంతోమంది వృష్టివంశపు వారు 
ఉన్నారు. యుధిష్టిరుడు తన సోదరులతో కలిసి 
బలరాముడికి ఘనంగా స్వాగతం చెప్పాడు. అందరూ 
అతడికి తమ గౌరవాభివందనాలు తెల్పుతూ 
సాష్టాంగపడ్డారు. 

అప్పుడు బలరాముడు “ఒక ఘోరయుద్ధం 
జరగబోతూందని, అందులో రాజులందర్ని నిర్దాక్షిణ్యంగా 
సంహరిస్తారని విన్నాను. మీరంతా యుద్ధం నుంచి 
క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ, ఎదురుచూస్తుంటాను. 
యుద్ధం జరిగి తీరాల్సిందే అనే నిర్ధారణకు 
రావడమైందిగదా! పక్షపాతం చూపించరాదని ఇరువుర్ని 
సమదృష్టితో చూడమని కృష్ణుడికి కూడ నేను 0843 
చెప్పాను. మీరంతా ఒకే కుటుంబం, రక్తసంబంధంతో 
మమ్మల్ని బంధించేశారు. ప్రత్యేకమైన (ప్రేమాభిమానాల్ని 
చూపించవద్దని ఎంతగానో సలహా చెప్పిచూశాను. 
కాని, మీయందున్న ప్రీతితో నా మాటలు లక్ష్యపెట్టందే! 
కాబట్టి తప్పకుండా విజయం ae అర్జునుడి రథం 
పగ్గాలు కృష్ణుడి చేతిలో ఉన్నాయిగదా... మరింకేమిటి? 


ప 
LEN 


56 బాలల మహాభారతము 
ena eng) 


కృష్ణుణ్ణి మీరి ఎవరైనా గెల్వగలరా? కలలోమాట. 
భీముడంటే మాత్రం నా కిష్టం. దుర్యోధనుడన్నా అంత 
ఇష్టమే. అందువల్ల నేనిక్కడ ఉండను. తీర్థయాత్రలకు 
వెళ్లాలనుకున్నాను. సరస్వతీ నదీ తీరాన ఉన్న 
పవిత్రక్షేత్రాలన్నీ సందర్శించాలనుకున్నాను. ఇక్కడుండి 
ఈ విభేదాలు, ఈ హోరాహోరీ పోరాటాలు, కౌరవుల 
మరణకాండ చూసి భరించలేను. అందుకే” అంటూ 
బలరాముడు, కృష్ణుడు మిగతావారందరి దగ్గర 
వీడ్కోలు తీసుకుని పుణ్యస్థలాల్ని సందర్శించేందుకై 
యాత్రలకు బయల్దేరాడు. 

ఆ తరువాత కుండిన పురాధీశుడైన రుక్మి 
పాండవుల దగ్గరకు వచ్చాడు. అతడు కృష్ణుని సతి అయిన 
రుక్మిణి అగ్రజుడు. వచ్చేటప్పుడు తనతో ఒక అక్షౌహిణి 
సైనికబలాన్ని వెంటతెచ్చాడు. యుధిష్టిరుడు అతణ్ణి 
హృదయపూర్వకంగా ఆహ్వానించాడు. 

అప్పుడు రుక్మి “అర్జునా! యుద్ధం ఆరంభం 
కానున్న ఈ తరుణంలో నీలో అధైర్యం కనబడుతూంది. 
కావాలంటే నేను నీకు సాయపడతాను. ఈ లోకంలో 
నన్ను మించి, నాతో సరిసమానులైన 
బలాఢ్యులెవరున్నారు? ఈ యుద్ధంలో మీ 
శత్రువులనందరినీ, ద్రోణ, కృప, భీష్మాదులు మొదలుగా 
అందర్ని చండాడగల సమర్భుణ్ధి” అంటూ అందరి వంక 
తేరిపార చూసి అక్కర్లేని ఒక చిరునవ్వు నవ్వి, లేనిపోని 
ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించాడు. అది చూసి అర్జునుడు 
“ఏయ్‌ 8 నా చేతిలో గాండీవం చూశావు గదా? 
నేను అధైర్యపడటమా! అది ఎన్నటికీ జరుగదు. నీ 
సాయం మేమెన్నడూ కోరలేదు. మాకూ అక్కర్లేదు, ఉంటే 
ఉండు పోతే పో...” అని మొహం వాచేటట్లు 
వాతపెట్టాడు. 

దాంతో CES ఎక్కడలేని రోషం వచ్చింది. బాగా 
తలవంపులై అక్కణ్ణుంచి ససైన్యంగా దుర్యోధనుడి 
శిబిరానికి వెళ్ళాడు. దుర్యోధనుడితో “ఆ పాండవులకి 
నా సాయం అక్మర్రేదట, కావాలంటే, నా సేనని 


| 


నీవు వినియోగించుకో”మన్నాడు. కాని, దుర్యోధనుడు 
కూడా రుక్మి సాయాన్ని నిరాకరించాడు. ఈ విధంగా 
ఆ ఇరువురు బలరాముడు, రుక్మి కురుక్షేత్ర యుద్ధంలో 
పాల్గొనలేదు. 


15 
అంయణబంలు? 18 ఆలయూకుడు 


హిరణ్వతీ నది ఇరువైపులవారికి సరిహద్దుగా 
నిలిచింది. దుర్యోధనుడు తన సహచరులతో సంప్రదించి, 
శకుని కుమారుడైన ఉలూకుని రప్పించి అతడితో... 
“తక్షణమే పాండవ శిబిరానికి వెళ్ళు, వెళ్ళి, అందరి 
ముందు యుధిష్టిరుడితో “మీ బడాయిలు, డాబుసరి 
మాటలు మా కందరికీ తెలుసు. పద్నాలుగేళ్ల క్రిందట 
కౌరవసభలో మీరు చేసిన శపథం గుర్తుచేసుకోండి. 
ఇప్పుడు మీ శపథాన్ని నెరవేర్చవలసిన తరుణం 
వచ్చేసింది. మీ అందరికి నీకు, నీ సోదరులకు, కృష్ణుడుకి 
విడి విడిగా సందేశాలు పంపుతున్నాను. వాటికి 
సమాధానాలివ్వాలని అడుగు” అని చెప్పాడు. 


ఉలూకుడు పాండవుల శిబిరాలకి వెళ్ళాడు. 
దుర్యోధనుడు చెప్పమన్న మాటలు అక్కడవారితో 
చెప్పాడు. పాండవులంతా కోపంతో భగ్గుమన్నారు. వారికి 
కల్గిన కోపావేశంలో దుర్యోధనుడి తలపొగరు సందేశాలకి 
సమాధాన మేం చెప్పి పంపాలో తోచలేదు. అటువంటి 
సందేశాన్ని మోసుకొచ్చినవాణ్ణి 
చంపిపారెయ్యాలనుకున్నారు. కాని అది తప్పు. అప్పుడిక 
ఆ సందేశానికి సమాధానంగా మరో సందేశాన్ని 
పంపించారు. ఏమనంటే “శూరులెన్నడూ తమ శపథాల్ని 
మాటలతో కాదు చేతల్లో చూపిస్తారు” అని. 


వారు సమాధానంగా ఇచ్చిన సందేశాన్నందుకుని 
ఉలూకుడు దుర్యోధనుడి దగ్గరకు వచ్చాడు. అప్పటికి 
దుర్యోధనుడు, రణభూమిలో సైన్యాన్ని సమావేశపరచి 
కురుక్షేత్రంలో జరగబోయే చారిత్రాత్మక యుద్దానికి 
సిద్ధమవుతున్నాడు. 


రాయబారిగా ఉలూకుడు 57 
eras ese) 


ఎదుటి వైపు ధృష్టద్యుమ్నుడు సేనాధిపత్యంలో 
Att తన సైన్యంతో ముందుకి కదిలివస్తున్నాడు. 


ఇరువైపులవారికి ఆ రాత్రంతా పూర్తిగా దిగులు, 
ఆందోళనే. 


భీష్ముడు కౌరవసైన్యానికి 
వహించాడు. దుర్యోధనుడితో తన అభిప్రాయాన్ని ఆయన 
మొట్టమొదటే వెల్లడించాడు. సహజమైన ఆయన 
శౌర్యము, శక్తి, ప్రసన్నత, ఆత్మవిశ్వాసం దుర్యోధనుని 
ఎంతగానో ఆకట్టుకున్నాయి. 


ఆధిపత్యం 


మాటల సందర్భంలో SOE ప్రసక్తి వచ్చింది. 
అప్పుడు భీష్ముడు “కర్ణుడు నీకు మార్గదర్శి, మిత్రుడు, 
సలహాదారుడాయె, అతగాడు యుద్ధంలో రథుడు 
కాజాలడు, అతిరథుడు కాలేడు. అతడికి పరశురాముడి 
శాపముంది. యుద్ధంకూడ కర్ణార్డునుల మధ్యనే 
జరుగుతుంది. అర్జునుడి చేతిలోనే SHAE 


మరణముంది. డాంబికంగా ఎన్నో చెబుతూంటాడు. మళ్ళీ 
అట్టే చూస్తూండగానే వెనక్కి తగ్గుతుంటాడు. నిరాశ, 
నిస్తబ్ధత ఆవరించుకుంటుంది” అన్నాడు. భీష్ముడితోబాటు 
ద్రోణుడు వకాల్తా పుచ్చుకుని కర్ణుణ్ణి మరింత 
న్యూనపరచాడు. వారి పరుషవాక్కులతో VALS కర్ణుడు 


భీష్ముని వంక తిరిగి ధైర్యంచేసి తీవ్రంగా ఎదిరించాడు: 
నీవు నన్నెప్పుడూ అవమానించాలనే 
చూస్తున్నావు, మాటలతో పోట్లు పొడుస్తున్నావు. 
నీకు నేనంటే అంతులేని ద్వేషం ఎందుకనో? 
దుర్యోధనుని చూసి ఊరుకుంటున్నాను, 
ఓర్చుకుంటున్నాను. జరుగనున్న యుద్ధంలో నేనెందుకు 
పనికిరానని కదా మీ ఉద్దేశం, దానికి కారణమేమిటో నే 
చెప్పనా! మీకు కౌరవుల్ని గురించి కించిత్తయినా 
ఆసక్తిలేకపోవడమే అంటాను. మీ గురించి నాకున్న 
నిశ్చితాభిప్రాయాన్ని కూడ వినండి: మీ వల్ల కౌరవులకు 
ఏ ఉపయోగం ఉండదు. నాకు దుర్యోధనుడికి మధ్య 
మీరు జొరబడాలని చూస్తున్నారు. నన్ను ద్వేషిస్తున్నారు. 
దుర్యోధనుడికి నా మీద ద్వేషం కలిగించాలని 
ప్రయత్నిస్తున్నారు, కాదూ?” అంటూ దుర్యోధనుని వైపు 
చూసి, “ఓ రాజా! వయస్సునుబట్టి, వారి అనుభవాన్నిబట్టి 
పెద్దలను గౌరవించడం విధాయకమే. అది నిజంగా 
క్షేమమూ, లాభమే. అయితే ఆ పట్టున ఒక్క విషయం 
మాత్రం గమనించాల్సి ఉంది సుమా! అదే చాదస్తం 
ఒంటబట్టిన ముసలివాళ్ళు ఎందుకూ పనికిరారని 
శాస్త్రాలు మనకి చెబుతున్నాయి. అయినా నీవు భీష్ముణ్ణి 
సేనాధ్యక్షపదవిలో కూర్చోబెట్టావు గదా! ఆయన ఇతరుల 
నిమిత్తమై గొప్ప సాహసకృత్యాలు చేసి కీర్తి 
సంపాదించవచ్చు. నేను మాత్రం ఆ భీష్ముడు జీవించి 
ఉన్నంతవరకూ యుద్ధం చెయ్యను. ఆయన 
కూలిపోవాలి..., నేను రావాలి.... అంతే” అంటూ తన 
నిర్ణయాన్ని నిర్భయంగా చాటిచెప్పాడు. 


“శ తాతా! 


అంతట భీష్ముడు కోపాన్ని తమాయించుకుని, 
“ఓ కర్ణా! ఇప్పుడీ ఉపద్రవం ఉండబట్టి నిన్ను 
ప్రాణాలతో వదిలిపెడుతున్నాగానీ, లేకపోతేనా నేను 
హతమార్చే మొట్టమొదటి వ్యక్తివి నీవే అయ్యుండేవాడివి 
ల 
జా(గత్తి అని హుంకరించాడు. 


దుర్యోధనుడు ఎటూకాని సంకటంలో పడ్డాడు. 
భీష్ముణ్ణి శాంతింపజేసేందుకు ప్రయత్నించాడు. “ఓ 


58 బాలల మహాభారతము 
ena eng) 


తాతా! నాకు మీ ఇద్దరి సాయం కావాలి. మీరిరువురు 
మహాయోధులని నాకు బాగా తెలుసు. సందేహమే లేదు. 
రేపు తెల్లవారగానే ఎలాగూ (బ్రహ్మాండంగా యుద్ధం 
జరగబోతోంది. ఇంతలో ఈ జగడాలెందుకు చెప్పండి, 
వద్దు చాలించండి” అని సర్దిచెప్పి సమాధానపరిచాడు. 

తరువాత పాండవుల బలాబలాలెట్టివో చెప్పమని 
దుర్యోధనుడు భీష్ముణ్ణి అడిగాడు. అప్పుడిక భీష్ముడు 
పాండవుల్లో ఒకొక్క వీరుడి సాహస పరాక్రమాల్నిి 
బలాబలాల్ని వర్ణించి చెప్పాడు. 

16 

ఖమ్ముని ఏకైక Seta) 

భీష్ముడు మహాబలవంతులైన వీరయోధుల్ని 
గురించి చెబుతూ, “పాంచాల రాజకుమారుదైన శిఖండి” 
అగ్రేసరుడైన శౌర్యఖని పాండవుల వైపునున్నాడు. అతడు 
యుద్ధంలో అద్భుతమైన 
చేయగలవాడు. అతడు యుద్ధంలో నా కెదురునిల్సి 
నన్ను AMT AP) ,చంపాలనుకున్నా నేనతణ్ణి వధించను” 
అని వివరించాడు. 


ఘనకార్యాలెన్నో 


దుర్యోధనుడది విని _నిర్భాంతపోయాడు 
“ఎందుకని? పాంచాలరాజుల్ని చంపదలచిన వాడివి, 
పాంచాల రాకుమారుణ్ణందుకు చంపవు?” అనడిగాడు. 


అందుకు భీష్ముడు “అదో పెద్దగాథ, అయితే నే 
చెప్పేదంతా విను, నీకే అర్థమవుతుంది” అంటూ, భీష్ముడు 
చెప్పడం మొదలుపెట్టాడు: “చిత్రాంగద, విచిత్రవీర్యులు 
నా సోదరులు. చిత్రాంగదుడు మరణించిన తరువాత 
విచిత్రవీర్యుడు రాజయ్యాడు. విచిత్రవీర్యుడు 
గుణవంతుడు, అన్ని విషయాలకి నా మీదనే ఆధారపడి 
ఉండేవాడు. తగిన సంబంధం చూసి 
చెయ్యాలనుకుంటూండగా, అదేసమయంలో కాశీరాజు 
కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికల స్వయంవర 
మహోత్సవం జరుగనున్నట్లు తెలిసింది. విచిత్రవీర్యుని 
తరఫున నేను స్వయంవరంలో పాల్గొన్నాను. 


వివాహం 


వ 


eh (1 శయ a వా గో! aa ఇ 
an Hanley ae oe 


ఆ కాలంలో ఒక సంప్రదాయం ఉండేది. దాని 
(ప్రకారం ఆ ముగ్గురు కుమార్తెల్ని బలవంతాన నా రథం 
మీదెక్కించుకుని బయల్దేరుతూ, అక్కడికి వచ్చిన 
రాజులందరితో “నేను భీష్ముణ్ణి, శంతనుని పుత్రుణ్ణి, మీ 
భూపాలురందరి ముందే వీరి ముగ్గుర్ని బలవంతాన 
తీసుకువెళుతున్నాను. చేతనైతే మీ శక్తిని ప్రదర్శించి 
వారిని విడిపించేందుకు యత్నించండి” అంటూ 
యుద్దానికి కవ్వించాను. 


దాంతో అప్పుడో పెద్దయుద్ధం జరిగింది. అంతా 
అన్ని వైపులనుంచి సైనికబలం తీసుకుని, రథాలపై వచ్చి 
నాపై దండెత్తి నన్ను చుట్టుముట్టారు. నేను 
మహాశక్తిమంతుజ్ఞయి ఉన్నందువల్ల, బాణవర్షం 
కురిపించి వారి ఉద్ధృతిని అరికట్టాను. అవలీలగా 
అందరిని ఓడించేశాను. వారు నా శౌర్యం ముందు 
నిలవలేక యుద్దాన్ని విరమించుకుని, వెనుదిరిగి 
చక్కాపోయారు. 


దారిలో నన్ను సాల్వుడు వచ్చి మరోసారి 
ఎదుర్కొన్నాడు. అతడికీ బుద్ధిచెప్పి నేను తిన్నగా 
హస్తినాపురాన్ని చేరుకున్నాను. విచిత్రవీర్యుడి వివాహ 
సన్నాహాలన్నీ అయ్యాయి. 
నిశ్చయమైపోయింది. అంతలో అంబ నాతో “ఓ 
మహావీరుడా! నీవు గొప్పపట్టుదల, శౌర్యం, సౌశీల్యం 
గలవాడవు. నేను సాల్వుని వరించాను. ose 


వివాహ ముహూర్తం 


గా. నాళ 
RNA ఏకైక శత్రు 59 
భీష్ముని ఏకైక శత్రువు 


వివాహమాడదలచాను. అందువల్ల నన్ను అతడి దగ్గరకు 
పంపించి పుణ్యంగట్టుకో” అని బ్రతిమాలింది. 


ఆ సంగతి తెలియగానే సకలమర్యాదలతో 
ఆమెను సాల్వుని చెంతకు పంపేందుకు తగిన ఏర్పాట్లన్నీ 
తక్షణమే చేయించాను. కాని, సాల్వుడు ఆమెను 
స్వీకరించలేదు. కారణం తనని ఓడించి, ఆమెను 
మరొకరు తీసుకువెళ్ళారని నిరాకరించాడు, 
వెళ్లిపొమ్మన్నాడట. అప్పుడామె అతనితో “భీష్ముడు తాను 
వివాహమాడదలచి మమ్మల్ని తీసుకుపోలేదు. తన 
సోదరుడి కిచ్చి చెయ్యాలనే మమ్మల్ని తీసుకువెళ్లాడు. 
ఆయన చాలా యోగ్యుడు. ఎట్టి దుశ్చింత లేనివాడు. 
నేను నా విషయం చెప్పగానే సగౌరవంగా నన్ను నీ 
వద్దకు పంపించాడు, అటువంటప్పుడు నన్ను 
స్వీకరించేందుకు నీకేమిటి అభ్యంతరం?” అనడిగింది. 


కాని, సాల్వుడు తన మొండిపట్టు విడువలేదు; 
ఆమెను పంపించేశాడు. అప్పుడు అంబ మిక్కిలి దుః 
DoD. “ఎందుకు? ఎందుకని ఏ తప్పు చెయ్యని 
నాకు ఇంతటి శిక్ష? నన్ను నే నిందించుకోనా, లేక 
భీష్ముణ్లా? శౌర్యమే శుల్మంగా చెల్లించగల వరుని 
ఎన్నుకునేందుకు ఇట్టి స్వయంవరం ఏర్పాటుచేసిన నా 
మూర్ధపు తండ్రినే దూషించనా? నేను సాల్వుని వరించిన 
విషయం నా తండ్రికి తెలీదు కనుక, నన్నూ పెళ్లికుమార్తెలా 
అలంకరించి స్వయంవర మండపానికి రప్పించడం వల్లనే 
ఇంత ముప్పు వచ్చింది. ఎవరిని దూషించను? ఏ 
మొహంతో తిరిగి వెళ్లను ఎక్కడికని వెళ్ళను...” అని 
ఆలోచించింది. 


అసలు దీనికి కారకుడు భీష్ముడు. భీష్ముడు నన్ను 
బలవంతాన తీసుకువెళ్ళ బట్టీ గదా సాల్వుడు నన్ను 
నిరాకరించాడు. పరపురుషుడి చేజిక్కిన స్త్రీని 
స్వీకరించనన్నాడు. అందువల్ల ఆ భీష్ముడిపై పగసాధిస్తాను, 
ఊరుకోను. అతణ్ణి యుద్ధంచేసి గెల్వడం అసాధ్యం కనుక 
తపస్సుతో గెలుస్తాను అని నిర్ణయం తీసుకుని తిన్నగా 


తపోవనానికి వెళ్లింది. అక్కడున్న బుషులను, తపస్వులను 
కలుసుకుంది. వారితో తన కథంతా ఏకరువు పెట్టి 
చెప్పింది. భీష్ముడు బలవంతంగా తీసుకువెళ్లడం, సాల్వుని 
దగ్గరకు సగౌరవంగా సాల్వుడు 
నిరాకరించడం వగైరా వగైరా అంతా విని ఆ బుషులు 
“క కుమారీ! మేము సాధువులం, తపోధ్యానాల్లో 
కాలం గడిపేవారం... రాజులు నీకు చేసిన ఈ 
అవమానాన్ని పోగొట్టడం మావంటి సాధువుల చేత 
ఏమవుతుంది?” అని అన్నారు. 


పంపడం, 


అందుకామె, “నేను తపస్సు చేసి సాధిస్తాను. 
తపస్సుతో సాధించలేని దేముంది?” అన్నది. అప్పుడు 
తపస్వులు పరస్పరం సంప్రదించుకుని ఎలాగైనా ఆ 
ప్రయత్నం మాన్పించాలని ప్రయత్నించారు. 

“అమ్మా! వీవ్ర రాజకుమార్తెవు. తపస్వినిగా 
జీవించడం ఎంతో కష్టం. తపస్సు అంత తేలికైనది కాదు. 
తిరిగి నీ తండ్రి దగ్గరకు వెళ్లడం మంచిది. అంతటి రక్షణ 
నీకింకెక్కడా దొరకదు. అదే సరియైనచోటు, తప్పకుండా 
నీ మంచి కోరి చేసేవాడు నీ Soe. స్త్రీకి తండ్రి లేదా 
భర్త రక్షణే రక్షణ. భర్తయితే పరిస్థితులన్నీ అనుకూలంగా 
ఉన్నప్పుడైతే కాపాడుతాడు. పరిస్థితులు తారుమారై 


ae 
ee టామ్‌ 
లీ టా 
న |. 
| 
4 r లీ 
జీ శ ‘ ల్‌ 


ళ్‌ 


17 హోత్రవాహనునికి మిత 
FP మిత్రుని చూసేందుకీ 


60 బాలల మహాభారతము 
ena en) 


ప్రతికూలించినప్పుడు తండ్రి అండయై ఆదుకుంటాడు” 
అని నచ్చజెప్పారు. కాని, అంబ మాత్రం పట్టినపట్టు 
విడువలేదు. అదే సమయంలో అక్కడికి 
హోత్రవాహనుడనే మహర్షి ఒకరు వచ్చారు. ఆయన 
ఆమె కన్నీటి గాథనంతా మౌనంగా ఆలకించి, ఆమెతో... 
“ఓ అమ్మాయీ! నేను నీకు తాతగారిని (తల్లి తండ్రి). 
నీకో సలహా చెబుతాను అలాచేయి. నీవు తిన్నగా వెళ్లి 
పరశురాముని కలుసుకో, ఆయనో గొప్పబుషి ఆయన 
తప్పక నీకు కల్గిన దుఃఖాన్ని నివారించగలడు. నీకు 
న్యాయం చేకూరుస్తాడు తల్చుకున్నాడంటే ఆ భీష్ముని 
సైతం చంపగలవాడు. నీకు జరిగిన అన్యాయానికి 
ప్రతీకారం చేసి పగ సాధించగలవాడు...” అని 
చెపుతూండగానే అకృతవర్గుడనే పరశురాముని శిష్యుడు 
అక్కడికి రావఢరీ, పరశురాముడు ఆశ్రమానికి 


- రానున్నాడని వర్తమానం తేవడం జరిగింది. 


శురాముడు వచ్చాడు. 
చాలాకాలం తరువాత 


శ్రమానికి - వచ్చాడు. 


శ్‌ 
జ | 


| 


హోత్రవాహనుడు wood పరిచయం చేశాడు. అంబ 
మళ్ళీ యథాప్రకారం తనకు జరిగిన అవమానం, తన 
వృత్తాంతమంతా దాచకుండా 
పరశురాముడంతా సావధానచిత్తుడై విన్నాడు. ఆమె స్థితికి 
చాలా జాలిపడ్డాడు. “యువతీ! అయితే భీష్ముడికి కబురు 


పంపుతాను” అన్నాడు. 


చెప్పింది. 


అందుకు అంబ, “మహానుభావా! అన్యపురుషుని 
(ప్రేమించిన స్త్రీని తన తమ్మునికిచ్చి వివాహం చేసేందుకు 
సమ్మతించనని ఆయన తన అభిప్రాయం అప్పుడే 
చెప్పేశాడు. అందుకనే, నే తిరిగి సాల్వుని దగ్గరకు వెళ్లడం 
అతడు నన్ను నిరాకరించడం జరిగింది. ఇన్నిటికీ 


కారకుడు ఆ భీష్ముడే. అతడిపైనే నాకు పగ” అన్నది. 
; క్‌. అ 
ఇక 
ai 
: , eta 
L Be 


గా. నాళ 
NA ఏకైక శత్రు 61 
భీష్ముని ఏకైక శత్రువు 


అయితే “భీష్ముని హతమార్చమంటావా? 
సాల్వుని సమాధాన పర్పమంటావా? నీకేది అభీష్టుమని 


పరశురాముడు ప్రశ్నించాడు.” 
భీష్ముడు ఇంకా ఇలా కొనసాగించాడు: 


అంబ భీష్ముని వధించడమే తన ఇష్టమన్నది. 
తరువాత పరశురాముడు అంబను వెంటతీసుకుని 
హస్తినాపురం చేరి సరస్వతీ నదీతీరాన బసచేసి, 
తానక్కడికి వచ్చినట్లు నాకు కబురు పంపాడు. 
కబురందిన తోడనే నేను నదీతీరానికి వెళ్ళి మహర్షిని 
కలుసుకుని, నేను పాటించాల్సిన మర్యాదలు పాటించి 
విధిపూర్వకంగా ఆయనను సత్మరించాను. 

అప్పుడు పరశురాముడు “ఓ భీష్మా! నీ వివాహం 
కోసం కానప్పుడు నీ వెందుకా కన్నెపడుచులను 
తీసుకువచ్చావు? తెచ్చినవాడివి అంబ నెందుకు 
పంపించేశావు? ఆమె జీవితాన్ని నీవు నాశనం 
చేసినవాడివయ్యావే? నీవామెను స్ప ్రళీంచావు? ఇప్పుడిక 
ఆమె నెవరు వివాహమాడతారు? సాల్వుడు 
తిరస్మరించాడంటే ఎందుకు తిరస్మరించడు? కాబట్టి 
ఆమెను నీవే స్వీకరించి ఆమెకు న్యాయం చేకూర్చు” 
అన్నాడు. 

అప్పుడాయనకి నేనెన్నో విధాల నచ్చజెప్పి 
సమాధానపరచాలని చూశాను. కాని, ప్రయోజనం 
లేకపోయింది. ఒప్పుకోకపోతే పోరుకు సిద్ధం కమ్మన్నాడు. 


ఇక వేరే గత్యంతరంలేక ఇష్టంలేకపోయినా యుద్దానికి , 


అంగీకరించాను. 


ఆ సమయంలో పరమపవిత్రురాలైన మా తల్లి : 
గంగ నాకు ప్రత్యక్షమై “ఏ మాలోచించావు? నేను ' 
పరశురాముని దగ్గరకు వెళ్ళి ఈ యుద్ధం వద్దని ఆయన్ని = 


(ప్రాధేయపడి అడగదలచాను” అంది. 
అందుకు నేనామెతో పరశురాముడన్నదంతా 


చెప్పాను. కాని ఆమె ఆ యుద్దాన్ని నివారించాలని || 


శతవిధాల ప్రయత్నించింది, అయినా ఆమె కృతార్గురాలు 


కాలేకపోయింది. యుద్ధం తప్పలేదు. పరోపకారార్థమై 
గురు-శిష్యుల మధ్య సంభవించిన అపూర్వ పోరాటం 
అది, ఇద్దరు సమ ఉజ్జీల మధ్య జరిగిన ఘోరమైన 
సుదీర్హపోరాటం అది. చివరికి మా గురువు, తాను 
ఓడిపోయినట్లు అంగీకరించాడు. నేనిక అప్పుడాయన 


చెంతకు వెళ్ళీ వందనం చేశాను. అయన 
నన్ననుగ్రహించాడు, మన్నించాడు. 
పరశురాముడు అంబను పిలిచి... “నేను 


చేయగల్లినదంతా చేశాను. నా శక్తి ఇంతే... yw 
శరణువేడుకో అదొక్కటే నే చెప్పగలిగింది” అన్నాడు. 
అంబ సమ్మతించలేదు. ఆమె ఎంతోకాలం ఘోరతపం 
చేసింది. ఒకనాడు మా తల్లి గంగ ఆమెకు సాక్షాత్మరించి, 
“ఎందుకమ్మా! నీవింతటి SHS తపమాచరిస్తున్నావు” 
అని అడిగిందట. అప్పుడు “శివుని 
మెప్పించేందుకు, వరం పొందేందుకు... నేను భీష్ముని 
వధించాలి” అంది. 


అంబ 


“భీష్ముని వధించడమా.... ఎందుకు”? 


“నాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం 
తీర్చుకుందుకు, తనతో పోరాడిన పరశురాముని 
యుద్ధంలో ఓడించినందుకు.” 


62 బాలల మహాభారతము 
oe coe) 
“ఓసి దురాత్మురాలా! నీ మనస్సెంతటి పరమేశ్వరుని మెప్పించింది. చివరికి శివుడు ఆమె ఎదుట 


దురాలోచన్లతో నిండింది! దుశ్చింతతో చేస్తున్న తపం 
కాబట్టి నీ వెన్నటికీ అనుకున్నది సాధించలేవు. నీ 
వింతవరకూ చేసిన నీ తపమంతా కరిగి, నీరై ఏరై 
ప్రవహించిపోవుగాక! వర్షాకాలంలో ఏరై మిగతా 
ఎనిమిది మాసాలు ఎండి యేరింపులై పడి ఉందువు 
గాక! నీవో ఏరుగా, ఎవ్వరికీ తెలియకుందువు గాక! నీ 
నీరు ఏ ఒక్కరికీ ఉపయోగపడకుండుగాక! ఇది నీకు 
నా శాపం...” అంటూ అంబను శపించి గంగతల్లి 
అదృశ్యమైంది. 

అంబ వత్స భూమిలో తపశ్చర్యలో 
ఉంటూండగా, ఒకనాడు గంగశాప ఫలితంగా ఆమె 
నీరుగా మారిపోయింది. కాని తన తపోమహిమ వల్ల 
సగమే ఏరుగా మారింది. మిగతా సగభాగంతో తపశ్చర్య 
కొనసాగించింది. 

అక్కడున్న బుషులు ఆమె తపస్సును 
మాస్పించాలని ఎంతో ప్రయత్నించారు. కాని, అంబ 


| 
4 


పట్టుదల తపం. సాగించి, తన కఠిన. తపస్సుతో" 


ప్రత్యక్షమయ్యాడు. 

“అంబ! విచారించకు... నీవీ జన్మలో కాదు 
మరుజన్మలో భీష్ముని వధించగలదానవు” అన్నాడు. ఆమె 
అందుకు సంతృప్తి చెందలేదు. 

“మరుజన్మలోనా? ఏం ప్రయోజనం? అప్పటికి 
నాలో ఈ ద్వేష స్ఫురణ ఉంటుందా? SSB ఒకవేళ 
హతమార్చినా, పగతీర్చుకోగలిగానన్న 
ఆనందాన్ని పొందగలనో లేదో... అ 


ఇప్పుడే Soo. 
పగతీర్చుకుంటాను” అనగానే 
పరమేశ్వరుడు నవ్వి, 


“ఏమాత్రం విచారించకు. 


గ మరుజన్మలో నీకు నీ గతం గుర్తుంటుందిలే. నీవ 
ద్రుపదుని ఇంట దుహితగా జన్మిస్తావు. కాని, తరువాత 
పురుషుడుగా మారుతావు. భీష్ముని వధిస్తావు” అని చెప్పి 
అదృశ్యమయ్యాడు. 


“ఇక అంబ ఓపికప 
ఇ స్యా 


| సహనం సన్నగిల్లింది. ఆమె ఒక చితిని రగిల్చి, అండులో ' 


= 


ూకి దగ్ధమైపోయింది. ఆ తదనంతరం, ఆమె ద్రుపదుః 
ఇంట కుమార్తెయె జన్మించింది. తల్లికి ఆడ శిశువై 


NA ఏకైక శత్రు 63 
భీష్ముని ఏకైక శత్రువు 


జన్మించినా మగబిడ్డని ప్రకటించడం జరిగింది. ఆ 
విషయాన్ని ద్రుపదుడు, అతని భార్య ఎవరికీ తెలియకుండా, 
గుట్టుగా ఉంచారు. ఆమెను శిఖండి” అని పిల్చేవారు. -- 


ఆమె ద్రోణుని వద్దనే విద్య నేర్చింది. లోకంలో అందరు . | I All fl |' 
ఆమెను పురుషుడుగానే గుర్తించారు. సంవత్సరాలు ' గ్‌ ‘| 
గడిచాయి. ఒక యక్షుడి దయవల్ల sont పురుషరూపం i) i | ih 
కల్గింది. ఆ విధంగా ఆమెకు పురుషాకృతి లభ్యమైంది. ni in 
ఆమె ద్రుపదుని ఇంట పెరిగి పెద్దవుతున్నట్లే, ఆమె IN 
గుండెల్లో నా పట్ల ద్వేషం, పగ రగిలి రగిలి lille 
సెగలవుతున్నాయి. | | గ 
“దుర్యోధనా! అదీ అంబ కథ. [ద్రుపదుని an వ నయం 
కుమారుడనబడే స్త్రీ పురుషుడు కాని, ఆ శిఖండి rr (fda i 4 
ముందు పుట్టి తరువాత పురుషుడైంది. నన్ను తాను య్‌. a8 


చంపాలని వచ్చినా నేను శిఖండితో పోరాడను అదీ నా 
శపధం. నేను స్త్రీతో యుద్ధం చెయ్యనన్నది నా శపథం 
కనుక శిఖండి తరువాత పురుషుడిగా మారినప్పటికీ, 
పుట్టుకతో స్త్రీ స్త్రీ పేరున్నా స్త్రీ కవళికలున్నా కూడా 
పోరాడనని నా ప్రతిజ్ఞ. అట్టివారిపై ఆయుధం 
ప్రయోగించను. శిఖండిని చంపననడంలో అదీ ఉద్దేశం. 


\ Sif : ||] 


“యుద్ధ ఘడియలు దగ్గరపడుతున్నాయి. 
సమయం పరుగులు తీస్తూంది... రేపటి ఉదయమే... 
యుద్ధం ప్రారంభం గదా! ఇవాల్టికి నిద్రపోదాం” అన్నాడు 
భీష్ముడు. 
ఉద్యోగపర్వం సమాప్తం 


—— 


Ke cw 


ANN 


Y Ry: 
| / గ > ) rs క కర 
UY > “ID WEA ARRAN AN 


| “టీ. లీ a NEF A = 
: y ff ఉట iy Wr ఈ 


శే ఇ 
ని MO, Swe 


SSS cine 
/ క్ల (1 ~ 
mater / క | ర్‌ 


A Q 


J నాలుగవ భాగము 
Gas ; | 


i; Y, 
ND 
aN, స్వామి రాఘవేశానంద 
స్వామి జ్ఞానదానంద 


పద్మవాసన్‌ 


ig జో 


2a ey she ఆ 
దోమలగూడ, 
హైదరాబాద్‌ - 500 029. 


Ys 


Ww LOPLI EWS 
[| Ww 

\\ 

\’ 


గ 


y=] 
చ్‌ 
ని (అ 
| oO 
uo} ర ల 
av a 
Er: 28 గె శక్తీ 
a 8 వ ఇక్‌ 
౫ ఇ ౫ నై Fa: 23 
oa gD SY a say 
wuss So == g కేస్‌ 
స = > టై నేక 
n — 2 వ్‌ E 
c= | a = a=} bn | 
Sous as zs sae 
Qasyu oes Bas 
నే = TO OM i 23 
a 3 oo BS = క 
ar: a < > BO 
ర్‌ న్‌ 
వ్‌ వ్‌ 
A ద్‌ 
© 


Zo Ca > నై = We SNES మే ee. ee i 
YIN OY SSAA ASSES | 


LALLA PEN VILLI LINN) J NEL DDS LA fp VSN 
% = SaaS ST ERS ZL ZN 
Z SI) im ee ష్‌ 
Z S ఐషయ సూచిక * 
య <a —————————————— ఇ 
ఘు భీష్మపర్వం 
4 కురుక్షేత్ర రణరంగంలో Se 1 [గ 
ధర్మజుడి ఉదాత్త వర్తన aie 4 6 
గీతోపదేశం | 6 ర్ట 
యుద్దారంభం de 12 ర్న 
రెండోరోజు యుద్ధం హా 16 
సంకుల సమరం bs 18 
భగదత్తుడి పరాక్రమం న 20 
దుర్యోధనుడి విషాదం Br 23 
భీమ - సుయోధనుల పోరాటం a 24 Uy 
భీష్ముడు అజేయుడు ie 25 / 
భీష్ముడు వాగ్దానం = 29 | 
భీష్ముడు - కార్చిచ్చు a 32 yj 
భీష్ముడి శిబిరంలో పాండవులు Le 34 గ్గ 
కారుమబ్బుల్లో కౌరవసేన 7 36 if 
భీష్ముడికి పాదాభివందనం fe 39 7; 
స్ట ద్రోణపర్వం ( 
nV SHE రణరంగ ప్రవేశం ఫే 41 
S)) గ Ya (7 /- ధర్మజుని వశపరచుకునేందుకు ద్రోణుడి యత్నం ws 43 MG 
ZL / 
= a ఈ lf అభిమన్యు వధ oa 46 
Y "UE! కృష్ణ గారడి “ 48 
మె Wf క్‌ 
Sack ine, ee / ఘటోత్కచుడి దుర్మరణం = 53 yy 


నారాయణాస్త్రం aes 57 


(mn 
/ IW) ! 
f ity, 


J, wy i | We ok : a i | J 
SL RY AlAs EME 7 
Se tie yy ell | i | i : Be | / 


. raul i // fi (({ ణ్‌ i 


పురాతనకాలంలో జరిగిన కుతూహలజనితమైన మహాయుద్ధ 
వృత్తాంతాన్ని ఈ సంపుటం తెలుపుతోంది. ఆ మహాయుద్ధం, ఆధునిక 
యుద్దాలకు విభిన్నమైనది; ఆధునిక యుద్దాలలో హింస, క్రూరత్వం, 
కుటిలత్వాలకు పరిధులే లేవు. కాని కురుక్షేత్రం ఒక ధర్మక్షేత్రం. ఈ పురాణకాల 
యుద్దాలలో నీతి నియమాలు తు.చ తప్పక పాటింపబడేవి. ప్రతి ఉదయం 
శంఖనాదాల అనంతరం యుద్ధం ఆరంభమై, సూర్యాస్తమయానికి యుద్ధం 
నిలిపివేయబడేది. పాండవులు రాత్రివేళ కౌరవ శిబిరాలకు వెళ్ళి విషయాలు 
చర్చించుకోవటం మనం చూస్తాం. నేడు జరుగుతూన్న క్రికెట్‌ క్రీడల్లో పాల్గొనే 
ప్రత్యర్థి జట్లు విరామ సమయంలో కలిసి ఆహారం తీసుకోవటం లాంటిది 
ఇది. 

మొదట పది రోజుల యుద్ధంలోను కౌరవ సైన్యానికి భీష్ముడు 
న సర్వసైన్యాధిపత్యం వహించి, పాండవ బలాలకు అపారనష్టం కలిగించాడు. 
స్‌, నాయాల! తదనంతరం [ద్రోణుడు సర్వసేనాని అయ్యాడు. ద్రోణుడూ గొప్ప 
Be Sp 1 il యుద్ధనైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఆ కారణంగానే ఈ సంపుటంలోని రెండు 
Se కో 1 MAP || విభాగాలు, భీష్మపర్వం, ద్రోణపర్వంగా పేర్కొనబడ్డాయి. 
ee యుద్దారంభానికి కొద్దిసేపు ముందు, శ్రీకృష్ణుడు విశ్వవిఖ్యాత 
భగవద్గీతను అర్జునునికి బోధించటం జరిగింది. సనాతన ధర్మం, శాశ్వతసత్యాల 
మీది మహోన్నత వ్యాఖ్యాన వివరణే ఈ భగవద్గీత. 


>) 


~ హో | 
es = eS 
SS ma 
హస సా we సి. 
వమా హ్‌ 


Ai) టీ! 
TIPE 


Ld, 


25 
ర 

అ 
Nj. | MTD Wy, Wy we 2 
A A aN tf (SO) We cy 

wh షు TOGA WY ఆ 


43. 


me me ay J Sis, ET bre 
ట్‌ | ™ its ‘sat >. Vs, 7 oat he ల్‌ క | వ Gib (| 
టల ల 
: 5 METH sh Wyn a of గ్గ | ష్‌ 
Bis . NE టీ! _ == 


కానీ, ఆ జరుగుతున్న 
క యుద్ధకాండ గురించి ఉన్నది ఉన్నట్లు తూ.చ గ 

తప్పకుండా జరుగుతున్న వైనమంతా ఎవరైనా 

రణభూమిలో  చెప్పగలవారుంటే వినాలని మాత్రం కుతూహలంగా 

fe కురు-పాండవ సేనాసమూహాలు ఉంది” అన్నాడు. 
తూర్పు-పడమరలుగా అనర్ధదాయకమైన సమరానికి 
సంసిద్ధమై ఉండటాన్ని చూసిన పూజ్యపాదుడు 
వ్యాసమహర్షి ఏకాంతంగా ధృతరాష్రుడితో 
“నాయనా! నీ పుత్రుల జీవితకథలో చివరి 
అధ్యాయం ఇది: వారు రాజ్యచ్యుతులు 
కానున్నారు. వారంతా యుద్దానికై 
సన్నద్ధులై ఇక్కడ ఉన్నారు. 
వారిని గురించి ఇక దుః 
Dod ప్రయోజనం లేదు. =. 
నువ్వు కనుక ఆ పోరాటాన్ని చూడాలని 
కాంక్షిస్తే నీకు నేను ప్రత్యేక దృష్టిని ప్రసాదిస్తాను” 
అన్నాడు. 

అప్పుడు ధృతరాష్ట్రుడు “ఓ 


అందుకు స్పందించిన వ్యాసుడు, -సంజయుడికి 
ప్రత్యేకమైన వరం ప్రసాదించి, 
ధృతరాషుడితో “సంజయుడు "నీకా 
ఘోర సంగ్రామాన్ని ప్రత్యక్షంగా వర్ణించి 
చెబుతాడు. అతడు నీ వద్ద కూర్చునే 
రణరంగంలో జరుగుతూండే పోరాటాన్ని 
దివ్యదృష్టితో చూడగలడు. విజయమంటావా 
ధర్మమున్నచోటే అనుకో. రానున్న ప్రళయాన్ని గురించి 
అయ్యో... అపశకునా లెన్నో కనబడుతున్నాయి” 
అంటూ వ్యాసమహర్షి ధృతరాహ్ష్రడి వద్ద వీడ్కోలు 


పుచ్చుకుని అరణ్యాలకి 


మహాత్మా! నా వాళ్ళ, నా బంధుమిత్రుల శీ, 
వినాశనం చూడాలన్న కోరిక నా లీ. 
కేమాత్రమూ లేదు. 


2 బాలల మహాభారతము 
eras eng) 


యుద్ధం ప్రారంభమైంది. శిఖండి తనను 
ఎదుర్కొన్నందువల్ల, భీష్ముడు పదవనాడు యుద్ధం 
చేయడం మానుకున్నాడు. ధృతరాహ్షుడు Soaking, 
“యుద్దారంభమైన మొదటి రోజు నుంచి ఇంతవరకు 
జరిగిన సంఘటనలన్నిటిని వివరించి చెప్పు” అని 
అదిగాడు. 


అప్పుడిక యుద్దాన్ని గురించిన వివరాలన్నిటిని 
సంజయుడు ఇలా వర్ణించి చెప్పసాగాడు: యుద్దానికి 
కావాల్సిన సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. దుర్యోధనుడు 
దుశ్చాసనుడితో “భీష్మపితామహుణ్ణి అన్నివైపులనుంచి, 
అన్ని విధాల కాపాడవలసిందిగా మన యోధులకి 
హెచ్చరికలు చెయ్యాలి. పితామహుడు శిఖండిని 
చంపనని ప్రతిజ్ఞ చేశాడు. కనుక రక్షణ లేకపోతే సింహం 
సైతం ఒక గుంటనక్క వాతబడాల్సి రావచ్చు. 
యూధమన్యు ఉత్తమౌజులు అర్జునుణ్ణి కుడి 
ఎడమలనుండి కాపాడుతున్నారు. అర్జ్హునుడేమో శిఖండి 
రక్షణకై ఉన్నాడు. ఏమైనా, భీష్ముడి దెసకు శిఖండి 
రాకుండా చెయ్యడమే మన కర్తవ్యం. వెయ్యికళ్ళతో 
ఆయనకి రక్షణగా ఉండాలి సుమా!” అన్నాడు. 


రాత్రి గడిచింది. నడుమ నడుమ 
వ్యూహరచనలు, పథకాలూ, సన్నాహాలూను. 
సూర్యోదయం కాగానే భయంకరమైన 


మారణాయుధాలూ, రక్షణ కోసమైన కవచాలూ ధరించి 
కౌరవులు పాండవులు స్పష్టంగా కనబడుతున్నారు. 
పదకొండు అక్షౌహిణీల  కౌరవసేనాసమూహానికి 
భీష్మాచార్యుడు నాయకత్వం వహించాడు. ఆయన 
తెల్లనైన శిరస్తాణమూ, తెల్లని గొడుగు, తెల్లటి కవచాన్ని 
ధరించి ఉదయించే చంద్రుడిలా ఉన్నాడు. 
సన్నాహాలన్నీ పూర్తయ్యాక భీష్ముడు సైనిక 
యోధులను సంబోధిస్తూ “విశాలమైన స్వర్గద్వారాలు మీ 
కోసం తెరువబడి ఉన్నాయి. మన పెద్దలు, పూర్వీకులు 
నిర్దేశించిన ధర్మమార్గాన్ననుసరించి మీరందరూ మిక్కిలి 


| 


శౌర్యంతో పోరాడాలి. క్షత్రియుడిగా పుట్టినవాడు 
వ్యాధి(గస్తుడై మరణించడం మహాపాపం. యుద్దంలో 
వీరగతినాందడం అంటే వీరమరణం పొందడం ఎంతో 
శ్లాఘనీయమైన విషయం” అంటూ విరోచిత వాక్యాలు 
పలికాడు. 

భీష్ముని స్ఫూర్తిదాయక వచనాలతో సైనిక 
యోధులందరూ సమధికోత్సాహంతో తమకు నిర్దేశించిన 
స్థానాల్లో వెళ్ళి పోరుకి సంసిద్దులై నిలబడ్డారు. ఒకే ఒక్క 
వ్యక్తిమాత్రం కొంతసేపు యుద్ధభూమినుంచి వెనక్కి 
తగ్గాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, SHG. అశ్వత్థామ ముందు 
భాగాన అగ్రగామియై నిలబడ్డాడు. అతడికి శల్యుడు, 
భూరిశవుడు ఇంకా మరికొందరి అండ నిండుగా ఉంది. 
శిఖండి నుంచి భీష్ముణ్ణి కాపాడేందుకు యోధాగ్రేసరులైన 
వారేడుగురు నియమింప బడ్డారు. దుర్యోధనుడు మధ్యలో, 
కేంద్రస్థానంలో ఉన్నాడు. అతడి ప్రసిద్ధ కేతనం, అదే 
సువర్ణవస్తం పై నాగచిహ్నమున్న ధ్వజం అన్ని వైపులకు 
చక్కగా కనబడుతోంది. 

కురు సైన్యాన్ని చూసిన తరువాత ధర్మరాజు 
అర్జునుడితో “బ్రహ్మాండమైన ఈ కౌరవసైన్యం ముందు 
మనదేపాటి! మన సైన్యాన్ని ఎలా ఏ వ్యూహంగా మలిస్తే 
బావుంటుందో నీకే బాగా తెలుసు. కనుక ఎలా చెస్తే 
బావుంటుందో బాగా ఆలోచించి చెయ్యి” అన్నాడు. 


అర్జునుడప్పుడు “ఓ మహానుభావా! మనం దీన్ని 


వ(జ్రవ్యూహంగా _రూపొందిద్దాం. అదైతే ఎవ్వరికీ 
చారశక్యం కాదు. దాన్ని ఇంద్రుడే స్వయంగా 
రూపొందించాడు. మహాశక్తిమంతుడైన _ భీష్ముడు 


శత్రువుల్ని ఎదిరించేందుకు అగ్రస్థానంలో ఉన్నాడు. 
మృగరాజు అల్పజీవాల్ని హడలెత్తించేసినట్లు, భీష్ముడు 
శత్రు సైన్యాన్ని చెల్లాచెదరు చేసెయ్యగలడు” అన్నాడు. 

పొర్లి పొర్లి వడివడిగా వచ్చే గంగాతరంగాలలా 
పాండవసేన మున్ముందుకి 
చొచ్చుకువస్తోంది. శక్తిమంతమైన దుర్యోధనుడి సైన్యం 


అంచెలంచెలుగా 


కురుక్షేత్ర రణరంగంలో 3 
Lomas ఆ) 


పడమటి దిక్కున నిల్చింది భయంకరమై... ఆ మహాసేనని 
నడిపిస్తున్నాడు భీష్ముడు. 

ఆ భీష్ముణ్ణి చూసిన ధర్మరాజుకి బెదురుపుట్టి 
అర్జునుడితో “భీష్ముడంతటి వీరుడు వారి సేనకి ఆధిపత్యం 
వహిస్తూంటే, ఎన్నటికైనా మనం వాళ్ళని ఓడించడం 
అయ్యేనేనా?” అని ప్రశ్నించాడు. అది విని అర్జునుడు 
“ఒకప్పుడీ _భీష్ముదే ఇంద్రుడితో ఇంకా 
మరికొందరితోను “విజయకాంక్షాపరులు కేవలం 
శౌర్యపరాక్రమాలతో విజయాన్ని సాధించలేరు, నిజాయితీ, 
కనికరమూ, జాలి, సత్రవర్తనా కలిగి ఉంటేనే విజయం 
సాధ్యం) అన్నాడు. కనుక కృష్ణుడున్న చోటే జయం తథ్యం. 
నువ్విక దాన్ని గురించి బెంగపెట్టుకోకు” అని చెప్పి 
సమాధానపరిచాడు. అంత ధర్మరాజు ముందడుగు 
వెయ్యమని యోధులకు ఉత్తర్వులిస్తూ “సైనికయోధుల్లారా! 


ధర్మయుక్తంగా పోరాడండి” అంటూ ఆజ్ఞాపించాడు. 
సేనామధ్యంలో శిఖండికి, అర్జునుడు రక్షణగా ఉన్నాడు. 
దక్షిణ దిశనున్న సైనిక దళానికి యుయుధానుడు 
ఆధిపత్యం 

నడిపించాడు. 


వహించగా, ధర్మరాజు గజబలాన్ని 


పురోహితులు, బ్రాహ్మణులు, ఇంకా బుషులు 
వేదమంత్రాలు వల్లిస్తూ, ధర్మజుణ్ణి శ్లాఘించారు. వందలాది 
గంటలతో అలంకరించబడిన అర్జునుడి రథం 
బంగారు కిరణకాంతులతో వేయిసూర్యుల వెలుగులతో 
ప్రకాళిస్తోంది. ఆ రథానికి కృష్ణుడే స్వయంగా సారథ్యం 
వహిస్తున్నాడు. కపిధ్వజం ఎగురుతోంది. కృష్ణుడు 
OB దుర్గామాతని వేడుకొమ్మంటున్నాడు, 
స్తుతించమంటున్నాడు. ఆ జగన్మాత అతడి భక్తికి 
మెచ్చింది. ఆకాశంలో సాక్షాత్మరించింది. ఆ తల్లి, 


4 బాలల మహాభారతము 
va ఆకరి) 

PRES “వత్సా! నువ్వ తప్పక నీ శత్రువుల్ని జయిస్తావ. ఓడించగల వారెవరూ లేరు” అని పలుకుతూ 
సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడే కృష్ణావతారుడై నీకు దుర్గామాత అదృశ్యమైంది. అర్జునుడు దుర్గామాత 
సాయమై వచ్చి § Boe ఉన్నాడు. అందువల్ల నిన్ను ప్రత్యక్షమవడం, దవించడం చూస won దీవెన 
వృథాకాదని దృఢంగా విశ్వసించాడు. కృష్ణార్ణునులు తమ 
దివ్యశంఖాల్ని పూరించారు. 

2 
ND 2PG ఉదాత్త వర్తన 


యుద్ధ సన్నాహాలనస్నీ అయినాయి. ఇక 
యుద్దారంభం కానున్నది. అట్టి ఉద్రిక్త 
సమయాన ఉన్నట్లుండి ఉజుముతున్నట్లు 
పెద్ద పెట్టున కోలాహలం చెలరేగింది. అది 
మరేమీ కాదు, అర్జునుడు తన గాండీవ 
ధనుస్సును ఎత్తగానే పాండవసైన్యంలో 
పెల్లుబికిన ఉత్సాహ సంరంభం. 
ధర్మరాజేమో తటాలున కవచాన్ని తొలగించి, 
ఆయుధాల్ని ఆవలబెట్టి, రథం నుంచి దిగి 
పాదచారియై చేతులు జోడించి కౌరవ సేనానులకు 
అభిముఖుడై వెళుతూండటం అర్జునుడు చూశాడు. 
వారించాలని యత్నించాడు. “ఎక్కడికి పోతున్నావు? 
వారంతా మన శత్రువులు” అని ఎలుగెత్తి అదిగాడు. 
కానీ ధర్మరాజు - మాత్రం 
వెనుతిరగలేదు, ఆగలేదు 
ముందుకి సాగిపోతున్నాడు. 
కృష్ణుడు పరికించాడు. 
“ఓహో అదీ సంగతి. అర్థమైంది, 
ము MH అతడి ఉద్దేశం తెలిసింది. ఈ 
\ty ih భీషణ సంగ్రామం 
ఆరంభించేందుకు ముందుగా 
భీష్మ ద్రోణ కృప Senso 
దీవెనలు పొందేటందుకు అతడు 
వెళుతున్నాడు” అంటూ సందెహ-. 
నివృత్తి చేశాడు. 


Pal 
> — 


= 

చన 
అ, 
= 


ధర్మజుడి ఉదాత్తవర్తన 
హు aa) 


దుర్యోధన పక్షంలోని సైనికులు 
యుధిష్టిరుడటువైపు రావడం చూసి, “అతడు తమ బలాన్ని 
చూసి తమతో పోరాటానికి భయపడిపోయి, సంధి 
చేసుకొనేందుకు వస్తున్నాడు. వట్టి పిరికిపంద, తమ్ముల్ని 
వదిలేసి, పారిపోయి మనతో చేరాలని వస్తున్నట్లున్నా”డని 


అపోహపడ్డారు. 


ధర్మరాజు తిన్నగా భీష్ముణ్ణి సమీపించాడు. వంగి, 
ఆయన పాదాలు తాకి ప్రణమిల్లాడు. “ఓ మహానుభావా! 
మీకివే నా వందనాలు. మీరు మమ్మల్ని యుద్దానికి 
పురిగొల్సారు. పోరుకి అనుమతించండి, ఆశీర్వదించండి” 
అని వినముడై పలికాడు. అందుకు భీష్ముడు “ఆ వచ్చావే, 
నువ్వు కనుక యుద్ద్ధారంభానికి ముందుగా నన్ను వచ్చి 
చూడకపోతే, నిజంగానే నిన్ను శపించి Bonar. కానీ 
వచ్చావు కాబట్టి నాకిప్పుడెంతో సంతోషంగా ఉంది.” 


“పోరాడి విజయం సాధించండి. నీకేమైనా వరం 
కావాలంటే కోరుకో? చూడు మనిషి ఐశ్వర్యానికి 
దాసుడుగానీ, ఐశ్వర్యం మనిషికి దాసోహం కాదుసుమా. 
నేను కౌరవపక్షాన ఉండి పోరాడాలి. నేను వారికి బద్దుణ్ణి 
నాయనా” అన్నాడు. 

అందుకు ధర్మరాజు “పితామహ! మిమ్మల్ని 
మేమెలా ఓడించగలమో చెప్పండి. మీరు అజేయులు!” 
అన్నాడు. అందుకు భీష్ముడు “జెను నాయనా! ఏ ఒక్కరూ, 
దేవుళ్ళే అయినా కూడ యుద్ధంలో నన్ను గెలువలేరు. 
నేను నా ఆయుధాల్ని వదలనంతవరకు నాకు మృత్యువు 
లేదు ఇప్పుడింకా మృత్యుకాలం రాలేదు. ఈ ప్రశ్నకు 
సమాధానం మరలా ఎప్పుడైనా వచ్చి అడుగు చెబుతాను” 
అన్నాడు. 

ధర్మరాజుకి ఏం చెయ్యాలో తోచలేదు. మరోసారి 
ఆయనకు వందనంచేసి అక్యబ్ణండి సెలవు తీసుకున్నాడు. 
తరువాత ద్రోణుడి వద్దకు వెళ్ళాడు. ఆయనకు 
నమస్కరించాడు. “జయింపనలవికాని ఆచార్యా! నాకు 


పాపం అంటకుండేట్లు మీతో యుద్ధం ఎలా 


ర్‌ 


చేయగలుగుతాను? నాకు దయచేసి చెప్పండి” అని 
ద్రోణుణ్ణి అర్థించాడు. 


“నేను మీరు విజయులు కావాలని ప్రార్థిస్తాను. 
మీకు కృష్ణుడే సలహాదారుడై ఉన్నాడు. ధర్మాచరణ 
ఉన్నచోట కృష్ణుడుంటాడు. కృష్ణుడున్న చోట 
విజయముంటుంది. అయితే, నేను 
పోరాడుతున్నంతవరకు విజయం మీకు చేజిక్కదు. 
అందుకని మీ సోదరులతో ఉపాయం యోచించి నన్ను 
తుదముట్టించు” అన్నాడు ద్రోణుడు. అది ఎలా అని 
ధర్మరాజు మరలా అర్థించగా, ద్రోణుడు “8 ధర్మరాజా! 
అంటున్నానేగానీ నన్నెవ్వరూ అంతసులభంగా అంతం 
చేయలేరు సుమా! యుద్ధం చేస్తున్నప్పుడు నా శౌర్యం 
మరింత విజృంభిస్తుంది. అందుకని అజేయుణ్జి కనుక 
నేను నా ఆయుధాల్ని వదిలేసి యోగంలో ఉన్నప్పుడు, 
అది సాధ్యం. లేకపోతే విశ్వసనీయుడైనవాడు నాకు 
అప్రియమైన మాట చెప్పినా నేను ఆయుధం ముట్టను. 
యుద్దం చెయ్యను. అటువంటప్పుడైతే వీలవుతుంది” అని 
కిటుకు చెప్పేశాడు. 


te, 


ult they, 
at 


6 బాలల మహాభారతము 
ena eng) 


prafer, 


అంతటితో ధర్మరాజు కృపాచార్యుడు తక్కిన 
పెద్దలందరికి ప్రణమిల్లి తన 
తిరుగుముఖం పట్టాడు. “కౌరవపక్షం నుంచి మాతో 
చేరదలచినట్లయితే వారిని మేము ఆహ్వానిస్తున్నా”మని 
యుధిష్టిరుడు (ప్రకటించగానే, దుర్యోధనుడు తమ్ముళ్ళలో 
ఒకడైన యుయుత్సుడు పాండవసేనలో చేరాడు. 


సైనికబలంవైపు 


ధర్మరాజు సంతోషంగా అతణ్ణి ఆహ్వానించాడు. 


చె 
గేతకపదేఈం 


అర్జునుడు అసమాన పరాక్రమవంతుడు. 
గాండీవ ధనుస్సును చేతబట్టాడు. కురుక్షేత్ర యుద్దానికి 
సంసిద్దుడైనాడు. రణరంగమంతా భేరీ నినాదాలతో 
పిక్కటిల్లిపోతోంది. 


“కృష్ణా! దుర్యోధన పక్షాన చేరి మనతో 
పోరాటానికై తహతహలాడిపోతున్న ఆ 
యోధానుయోధులందరిని చూడాలని ఉంది. ఇరుసైన్యాల 
నడుమ అనువైన చోటుచూసి రథం నిలుపు” అని, 
అర్జునుడు అడిగాడు. 


కృష్ణుడు అర్జునుని కోరికను మన్నించాడు. రథం 
పోనిచ్చాడు. సరైన తావు కనిపెట్టి ఆపి, “అర్జునా! అదుగో 
చూడు భీష్మద్రోణులు, వారి అపార సైన్యాలు. 
రణరంగంలో నీ చేత నిహతులయ్యేందుకు సిద్ధంగా ఉన్న 
ఆ వీరాగ్రేసరులందరిని పరికించు” అన్నాడు. 


అర్జునుడు విప్పారిన నేత్రాలతో తిలకించాడు. 
శత్రుపక్షంలోని శార్యధనులందరిని పరిశీలనగా 


వ 


పట్టిచూశాడు. వారంతా ఎవరు? తనకయిన వారే, తాత 
వరసైన వారు, గురువులు, పెదతండ్రిగారు, దాయాదులు, 
మేనమామలు మిత్రులు అంతా బంధుకోటిలో వారే. 
కానివారంటూ ఎవరూ లేరు. వారెవ్వరితోనూ తనకెట్టి 
శత్రుత్వమూ, ద్వేషమూ లేదే. వారిని పగవారిగా 
పరిగణించడమా? వధించడమా? ఇది సంభవమా? 
ఉహు... దారుణం... ఘోరపాపం... అని తనలో 
మధథనపడ్డాడు. వారిపట్ల గల ఆదరాభిమానాలు పెల్లుబికి 
వచ్చి అతణ్జి ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. అంతటితో దుః 
ఖం పొంగి పొర్లి వచ్చింది. గొంతు పూడుకుపోయింది. 
“కృష్ణా! నా తల గిర్రున తిరిగిపోతోంది. నాకు 
స్ప ్రహతప్పిపోతోంది. నా చేతులు గడగడ 
వణికిపోతున్నాయి. ఈ గాండీవం పట్టుకోవడం ఇక నా 
వల్ల కాదు. తుచ్చమైన ఈ రాజ్యం నా కొద్దు. 
ఇంతమాత్రపు భాగ్యానికై నా బంధువర్గంతో నే 
తలపడలేను. వారిని హతమార్చలేను కృష్ణా! ఈ ఒక్క 
రాజ్యమే కాదు, ముల్లోకాలూ దక్కినా నా S8 Ge, 
ఆశలేదు, వద్దు. నేను యుద్ధం చెయ్యను. ఏ అడవుల్లోనో 
విశ్రాంతి తీసుకుంటాను. కానీ,” అంటూ ఆ రథంలోనే 
కూలబడిపోయాడు. చేతనున్న వింటిని, బాణాల్ని విసిరి 
పడేశాడు. విచారంతో ఊగిపోయాడు, హృదయం 
ద్రవించింది. కళ్ళవెంట కన్నీటిధార... 


అర్జునుడి మానసిక బలహీనతను కృష్ణుడు 
ఇట్టె పసిగట్టాడు. అతడికి మనోబలాన్ని చేకూర్చాలి, 
ఆధ్యాత్మిక బోధ ద్వారానే అది సమకూరుతుందని, 
సుదీర్ణమైన జ్ఞానబోధ ప్రారంభించాడు. అదే 18 
అధ్యాయాల గీత, భగవద్గీత. అది హైందవ 
ధర్మశాస్తాలన్నిటికి ప్రాథమికమైనది. 

భగవద్గీత అంటే దైవవాక్కు (సాంగ్‌ ఆఫ్‌ 
సెలిస్టియల్‌). ఇప్పుడు మనం ఆ గీతాసారాన్ని కొంత 


తెలుసుకుందాం. 


igor kal 7 


గీతోపదేశ 
ens ene) 
కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు: “అర్జునా! పైగా నువ్వు జన్మతః వీరుడవు. పుట్టిన 


అనిత్యమైన వాటిని గురించి ఆందోళన పడటం ప్రతిమనిషి సంఘంలో తన కర్తవ్యాన్ని విధిగా 
అనవసరం, అవివేకమూను. నువ్వు వివేకవంతుడివే, నిర్వర్తించాలి, దాన్నే 'ధర్మమంటారు. 
వివేకమున్న మనిషి ఎన్నడూ జనన-మరణాల గురించి “పోరాటంి వీరుడి ధర్మం. అవినీతిని 
విలపించడు. చూడు, నీలో ఉన్నట్టి ఆత్మకు నాశనమన్నది అణచడమూ, ధర్మాన్ని కాపాడటమూ వీరోచిత లక్షణం. 
లేదు. నశించేది దేహమే. శరీరం వివిధ దశల్ని దాటి ధర్మరక్షణకై పోరాడి మరణించిన వీరుడు వీరస్వర్గం 
అంటే, బాల్యం, యౌవనం, వృద్ధాప్యం మొదలుగాగల అలంకరిస్తాడు. యుద్ధంలో గెల్పావనుకో రాజ్యం 
దశలన్నిటిని దాటిన తర్వాత కదపటి దశను చేరుతుంది. దక్కుతుంది లేక మరణిస్తే వీరస్వర్ణం లభిస్తుంది. కనుక 
అదే మరణం. విజయమో వీరస్వర్గమో తేల్చుకో... యుద్దానికి సిద్ధపడు, 
మనిషిలో దేహం, ఆత్మ అనే రెండు వేర్వేరు విధిని నిర్వర్తించు. పనిచేయడమే నీ వంతు, ఫలితాన్ని 
పదార్గాలున్నాయి. ఆత్మ అనే దానికి మరణమే లేదు. ఆశించకు. జయాపజయాల్ని గురించి కలవరపడకు. 
అది నశించేది కాదు అర్జునా! భగవంతుణ్ణి తెలుసుకునేందుకు Boro 
అర్జునా, నువ్వు చంపుతున్నాననుకోవటం, న్‌ మార్గాలున్నాయి. ఒకటి జ్ఞాన మార్గం, అది ధ్యానం ద్వారా 
శత్రువు తను చంపబడుతున్నాననుకోవటం రెందూ సాధ్యం. రెండోది ఫలాపేక్ష లేని కర్మాచరణ చేయడం. 


తప్పే. ఇరువురిదీ పొరబాటే. నువ్వు చంపగల్లింది ఏ మనిషీ కణం ఊరకే ఉండలేడు. అధిక 
శరీరాన్నేగానీ ఆత్మని కాదు. ఎంతటి ఆయుధాలైనా సరే సంఖ్యాకులకు కర్మమార్గం సబబు. కర్మ మనిషిని 
ఆత్మని వధించలేవు అన్నది పరమ సత్యం. గుర్తుంచుకో. 


— pal 
Aff 


. | | 
యమో A 2 

మ 

ip VE a i 
ta నూ MN YE 
we REL లో ha IT fa Ff 

nN i : || చమ... లె “i ఇ నః 
een 


8 బాలల మహాభారతము 
enas- eng) 


బంధిస్తుంది లేదా భగవత్సాక్షాత్మారానికి దోహదం 
చేస్తుంది. 
ఫలితం ఆశించని నిస్వార్థ కర్మాచరణ 
భగవత్సాక్షాత్మారానికి దారితీస్తుంది. 
ఆశించకుండా పనిచేయడమంటే? చేసే ప్రతి పనియొక్క 
ఫలితాన్ని భగవత్‌ కైంకర్యంగా భావించి చేయడం. 
అందుకని నీ మనస్సును భగవంతునిపై లగ్నం చెయ్యి. 


నీ విధులను నిర్వర్తించు” అని బోధిస్తూండగా, అర్జునుడు 


ఫలితాన్ని 


ని 


ii, 


PANS) 


” 
Se, ~ 


co) 


మధ్యలో మాటకు OQSAD కృష్ణుడితో, “కృష్ణా! మనిషి 
అసలు పాపమెందుకు చేస్తాడు?” అనడిగాడు. కృష్ణుడు 
“ఎందుకా? 'కోరిక-కోపంి అనే ఈ రెండూ మనిషిని 
పాపం చేసేందుకు పురిగొల్పుతాయి, అవి మనిషికి 
బద్ధశత్రువులు సుమా!” అన్నాడు. 

భగవంతుని సాక్షాత్మారానికి ధ్యానమే ఉత్తమ 
మార్గమని తలచిన అర్జునునికి కృష్ణుడు... కొత్తతరహా 
పరమార్ధ తత్వాన్ని చెబుతున్నట్లు అనిపించింది. అయితే 


“ASS 
gras 


కృష్ణుడు అతని సందేహ నివృత్తి చేశాడు. “అది మరింత 
స్పష్టంగా వివరించి చెప్పు” అని అడిగాడు అర్జునుడు. 

“అర్జునా! ఈనాడు నీకు బోధిస్తున్న విషయమేమి 
సరికొత్త తత్త్వం కాదు. అనాదిగా, సృష్ట్యాదిగా ఉన్నదే. 
ఇది నేను మొట్టమొదట వైవస్వతుడికి బోధించాను. 
తరువాత అతడు దానిని మనువుకి, అలా పరంపరగా 
ఒకరి తరువాత మరొకరు బోధించడమూ, 
ఆచరించడమూ జరిగింది. కానీ మధ్యలో ఎక్కడో ఆ 
గొలుసు తెగిపోయి, మానవులు సులభ సాధ్యమైన 


పారమారిక జ్ఞానాన్ని మరచారు. దానిని 
Qq , ర 


9 
ke 


492) 


దేశం 9 
ag) 
పునరుద్ధరించాలనే మళ్ళీ నీకు బోధిస్తున్నాను” అన్నాడు. 
కానీ అర్జునుడికి ఆ మాటల్లో నమ్మకం 
కలుగలేదు. “కృష్టా! నీ మాటలు నాకేమీ అర్థం కావడం 
లేదు. ఆ వైవస్వతుడు ఎప్పటివాడు? నిన్న మొన్న 
పుట్టిన నువ్వు ఆయనకు బోధించడమేమిటి? అని 
అదిగాడు. 
కృష్ణుడందుకు చిరునవ్వు నవ్వి “అర్జునా! నువ్వూ 
నేనూ అనేకానేక జన్మల్ని పొందాము. నీ గతజన్మల 
వృత్తాంతం నీకు తెలీదు. కానీ నా గత జన్మలన్నిటి గురించి 
నాకు గుర్తే. అంతేకాదు నీకు మరో పరమరహస్యం 


10 బాలల మహాభారతము 
eras ~<a) 


చెబుతా, సావధానంగా విను. నేను నీవనుకొంటున్నట్లు 
ప్రాణిమాత్రుణ్ణి కాను, నేను పరదైవాన్ని లోకంలో ధర్మం 


అడుగంటుతున్నప్పుడు, ధర్మోద్దరణకు, మంచిని 
కాపాడేందుకూ అవతరిస్తూూంటాను. దైవశక్తిని 
గుర్తించటం అందరికీ సాధ్యం కాదు. నన్ను 


తెలుసుకొన్న వారికి మరుజన్మ ఉండదు. వారు నాలో 
లీనమవుతారు. నాలోనే ఉంటారు” అన్నాడు. “అర్జునా! 
మరొక్క్మమాట మానవులు నన్ను నానా రూపాల్లో 
ఆరాధించవచ్చు. ఏ రూపాన కొల్పారన్నది ముఖ్యం కాదు. 
ఏ దారిన వచ్చినా నన్ను వారు చేరుకోగలరు. అందరికీ 
ఆదరణ ఉంటుంది, అభయముంటుంది. ఇది 
జగమెరిగిన సత్యం. 


అందరి ఆరాధనాధ్యానాలకు ఆధారం నేనే. 
“చిత్తశుద్ధితో నన్నారాధించే వారికెప్పుడూ నే చేరువనే 
ఉంటాను.” నన్ను పూజించే వారన్నాా నన్నే ధ్యానించే 
వారన్నా నాకెంతో ఇష్టం. నా అనుగ్రహాన్ని పొందడం 
అతిసులభం. నువ్వు ఏం చేసినా, ఏం తిన్నా ఏమిచ్చినా, 
ఏ పూజాదికాలొనర్చినా భగవత్‌సేవగా బ్రవ్మార్చణగా 


Pig 


భావించు, చాలు. అప్పుడిక నీకు మంచిచెడులు, 
పాపపుణ్యాలు, సమస్త కర్మ బంధాలనుండి విడుదల 
SOASH” అని హితవు చెప్పాడు. 

అర్జునుడికి ఇంత కాలం SS మిత్రుడుగా 
చూస్తున్న కృష్ణుడి నిజతత్త్వంపై సందేహం తలెత్తింది. 
దీనితో అతడి శక్తి సామర్థ్యాలెట్టివో _ తెలుసుకోవాలని 
కుతూహలంతో ప్రాధేయపూర్వకంగా అడిగాడు. 

అందుకు కృష్ణుడు “అందరి హృదయాలూ 
నా నివాసస్థానాలే. సూర్యుడిలోని తేజస్సును నేనే. చుక్కల్లో 
చంద్రుణ్ణి నేనే. వేదాల్లో సామవేదమూ నేనే. ఇంకా ఇంకా 
ఎన్నో” అన్నాడు. 


గీతోప 
lems 


“కృష్ణా! అయితే నీ దివ్యరూపాన్ని చూడాలని 
ఉంది. అందుకు నేను అర్హుడినైతే నాకు దివ్య దృష్టిని 
ప్రసాదించి, నీ విశ్వరూపాన్ని చూడగల భాగ్యాన్ని 
కల్గించవా!” అనడిగాడు అర్జునుడు. 

కృష్ణుడతడికి దివ్యదృష్టిని ప్రసాదించాడు. 
నిజరూపంలో సాక్షాత్మరించాడు. ఆ రూపాన్ని చూసి 
అర్జునుడు నివ్వెరపోయాడు. మరి అర్జునుడు చూసిన 
విశ్వరూపం ఎలా ఉందంటే: 


వేయి సూర్యులొక్కసారి ఉదయించినంతటి 
వెలుగట. ప్రపంచమంతా ఆ రూపంలో పొడగట్టిందట. 
కృష్ణుడి ఆ దివ్య మంగళ రూపానికి అర్జునుడు పదే పదే 
ప్రణమిల్లాడు. చేతులు జోడించి “హే పరంధామా! 
నీ దేహంలో సకల దేవీదేవతామూర్తుల్ని చూస్తున్నాను. 
అదుగో బ్రహ్మ, అదుగో బుషిగణం. నీవో వెలుగుల 
వెల్లువై కనబడుతున్నావే స్వామీ! కౌరవులరుగో, తక్కిన 
యుద్ధవీరులూ, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన 
వారంతా ఉన్నారు. ఆ? అదేమిటి! అంతా భయంకరంగా 
ఉన్న నీ నోట్ల ప్రవేశిస్తున్నారే? నీ నోట్లో భగభగ ఆ 
మంటలేమిటి? అయ్యో, వారంతా ఆ మంటల్లోపడి 
మాడిపోయేట్లున్నారైే! ఏమిటీ వైపరీత్యం. 
బోధపడటం లేదు. నన్ననుగ్రహించవా” అంటూ 
మొరబెట్టుకున్నాడు. 


నాకేం 


అందుకు కృష్ణుడు “నువ్వింకా నన్ను 
గుర్తించలేదా? కాలాన్ని నేను, ప్రళయాన్నీ నేనే, ఈ 
వీరులందరిని నేను సంహరించడం ప్రారంభించాను. 
వీరందరూ మరణిస్తారు. ఊ, ఇక లే, అర్జునా! ఈ వీరులు 
ఇప్పటికే నాచేత నిహతులయ్యారు. ఈ 
మారణహోమంలో నువ్వు నా పరికర మాఠ్రానివి. నువ్వు 
వారిని సంహరించి కీర్తిని గడించు.” అర్జునుడికి గొంతు 
పెగల్లేదు. మాట తడబడింది. 


దేశం 


~<a) 


11 


“ఓ HSAs! సర్వేశ్వరా! సర్వాంతర్యామీ! 
ప్రభో, జగద్దురూ! నీకివే నా సాష్టాంగవందనాలు స్వామీ! 
నన్ను కరుణించు. నా మి(త్రుడిగా 
భావించాను. ఎన్నోమార్లు వేళాకోళాలు చేశాను. నీ 
దివ్వత్వాన్ని తెలియనివాడనై మిత్రుడివి గదా అని చనువు 
తీసుకునేవాణి. ఎన్నో కొంటెవేషాలు వేశాను. నా 
అజ్ఞానాన్ని మన్నించు ప్రభూ. నేనిక నీ దివ్యరూపం 
ముందు నిలబడలేను. దయచేసి నీ ఎప్పటి రూపాన్నే 
పొందవా” అంటూ అర్థించాడు. 


ఇంతకాలం 


అప్పుడు కృష్ణుడు తన విశ్వరూపాన్ని 
ఉపసంహరించుకున్నాడు. ఎప్పటిలాగే అర్జునుడి 
మిత్రుడుగా రథసారథ్యం చేసే పార్థసారథియెన కృష్ణుడిగా 
దర్శనమిచ్చాడు. 

అప్పటికి అర్జునుడు తెప్పరిల్లుకున్నాడు. “కృష్ణా! 
నిన్ను నేనెలా పూజించాలో ఆ విధానం చెప్పు” అని 
అడిగాడు. 


eres 


12 బాలల మహాభారతము 
eras exe) 


అందుకు కృష్ణుడు “భక్తి అనేది అన్నిటికన్నా 
మిన్న అది ఉంటే చాలు. నన్ను చేరడం సులభం. 
భగవంతుడే తమ సర్వస్వమని భావించిన వారికి నా 
అనుగ్రహం తథ్యం. ఏకాగ్రచిత్తుడవై నీ మనస్సును నాపై 
నిల్పినపుడు నువ్వు నిస్సందేహంగా నా రక్షణలోనే 
ఉంటావు. నీ వెన్నంటి నేనుంటాను. అర్జునా! నువ్వు 
నాకిష్టుడివి కనుకనే నీ కింతగా బోధిస్తున్నాను. నీ 
విధులన్నిటినీ నా కర్పించి నా శరణు వేడు. దేనికీ 
పరితపించకు. నీ పాపాల నుండి కాపాడే భారం నాది, 
కనుకనే నీకీ మహత్తరమైన రహస్యాన్ని వెల్లడించాను” 
అంటూ హామీ ఇచ్చాడు. 

అంతటితో అర్జునుడు ఉబ్బీతబ్బిబ్బయి, “ఇక 
నా భ్రాంతి తొలగిపోయింది. నీ ఆజ్ఞానుసారం 
పోరాడుతాను” - , 


గాజా 


4 
యుటబ్లారంభం 
పెద్దలందరూ ఎంతగానో ప్రయత్నించినప్పటికి 
Q 

యుద్దాన్ని నివారించలేకపోయారు. కురుక్షేత్ర 
మహాసంగ్రామం ఆరంభమైంది. సింహనాదాలు, 
శంఖారావాలు, _ కొమ్మువాద్యాలు, భేరీనినాదాలు, 
అరుపులు, రణగొణ ధ్వనులు ఇరువైపుల సైన్యంలోంచి 
పెల్లుబికాయి. మహాబలవంతుడైన భీమసేనుడు 
సింహగర్జన చేశాడు. అతడి గర్జన అన్నిరకాల ధ్వనుల్ని 

మించిపోయింది. 


మొదట కౌరవసైన్యం కదిలి వచ్చింది. 
దుర్యోధనుడు శత్రువుపై దండెత్తమని ఆజ్ఞాపించాడు. 


యుద్దారంభం 13 


అతిబీభత్సంగా ఉన్న పోరాటం... రథం మీద భీష్ముడు, 
దుశ్శాసనుడు పాండవుల వైపు దూసుకు వస్తున్నారు. 
ధృష్టద్యుమ్నుడు ముందు నిలువగా పాండవులు 
విజృంభించి రంగంలోకి ఉరికారు. భీష్ముడు అర్జునుణ్ణి 
ఎదుర్మొన్నాడు. అర్జునుడుకూడ తన గాండీవ ధనుస్సు 
నెత్తి భీష్ముణ్ణి ఢీకొన్నాడు. వర్షపాతాన్ని మించి పోయేటట్లు 
శరపరంపరలు కురిపించారు. సాత్యకి కృతవర్శతోను, 
అభిమన్యుడు బృహద్బ్చలుడితోను తలపడ్డారు. 
బృహద్బలుడు అభిమన్యుడి కవచాన్ని చీరేశాడు. 
అతడి రధథసారధిని పడగొట్టెశాడు. అయినా 
అభిమన్యుడేమాత్రం గాబరాపడలేదు. బృహద్బలుణ్ణి 9 
బాణాలతో గాయపరిచాడు. భీష్ముడు తదితర 
యోధులంతా అభిమన్యుడి విలువిద్యా ప్రావీణ్యానికి 
దిగ్భాంతులయ్యారు. “ఆ తండ్రికి తగిన తనయుడే” అని 


"ED 


భీష్ముడు అబ్బురపడుతూండగానే, అభిమన్యుడు మిగుల 
రోషావేశంతో భీష్ముణ్ణి, ఆయన అనుయాయుల్ని 
ఒంటరిగా ఎదుర్కొన్నాడు. శల్య, కృతవర్మ, భీష్ములపై 
విరివిగా బాణాలు గుప్పించి గాయపరిచాడు. అప్పుడు 
భీష్ముడు తన యావశ్ళక్తితో ఆ చిన్నవాణ్ణి ఎదిరించాడు. 


అభిమన్యుడివల్ల ప్రేరణ కలిగి ఉత్తరుడు తక్షణమే 
గొప్ప యోధుడిలా విజృంభించాడు. ఏనుగుపై స్వారీ 
చేస్తూ వచ్చి శల్యుడిపై భయంకరంగా దాడి చేశాడు. ఆ 
ఏనుగు గుట్టాన్ని కాళ్ళతో నలిచేస్తూ మృత్యువువాత 
Seeley, శల్యుడు క్రోధావేశుడై చిన్నవాడైన ఆ ఉత్తరుడి 
గుండెలను గురిపెట్టి బల్లెం విసిరాడు. అది సూటిగా 
వెళ్ళి గురిపెట్టిన గుండెల్ని చీరేసింది. ఉత్తరుడు నేలకొరిగి 
మరణించాడు. 


14 బాలల మహాభారతము 


విరాటుని మరో కుమారుడు శ్వేతుడు, ఉత్తరుడు 
మరణించడం చూశాడు. కోపంతో భగ్గుమంటూ రథాన్ని 
శల్యుడి వైపు పోనిచ్చాడు. అతిరథులైన ఏడుగురు 
యోధులు శల్యుడికి రక్షణగా ఉన్నప్పటికీ, శ్వేతుడు 
నిరుత్సాహపడి వెనక్కి తగ్గలేదు. బాణాలు ఆయుధాలు 
మబ్బుల్లోని మెరపుల్లా శ్వేతుడి మీద కురిశాయి. అయినా 
వాటినన్నిటినీ అద్భుతమైన జె చాకచక్యంతో 
తప్పించుకున్నాడు. స 


ఇరుపక్షాల్లోని సైనికయోధులు  శ్వేతుడి 
రణకౌశలం చూసి నివ్వెరపోయారు. అది చూస్తూంటే 
శల్యుడిక మృత్యుకోరల్లో చిక్కుకున్నట్లేనని తోచింది. 
దుర్యోధనుడు భీష్ముడూ అపాయంలో చిక్కుకున్న శల్యుణ్ణి 
కాపాడాలని తక్షణం తరలి వచ్చారు. శ్వేతుడు భీష్ముడి 
ధ్వజాన్ని త్రుంచి అవతల పారేశాడు. ఆయన రథంపైకి 
ఒక గద విసిరాడు. అది రథాన్ని తుత్తునియలు 
చేసింది. అప్పుడిక కసితో భీష్ముడు శ్వేతుడి మీదికి ఒక 


'యుదాకంభం 15 
eo” ae 


SOQ) వదిలాడు. అది శ్వేతుడి దేహాన్ని చీల్చడంతో 
మొదటి రోజు యుద్దంలోనే అతడు నేలకూలి 
మరణించాడు. 


అంతట దుశ్శాసనుడు సంతోషం పట్టలేక 
కొమ్మూదుతూ నృత్యం చేశాడు. పాండవుల పక్షానున్న 
మహాయోధుల్లో శ్వేతుడొకడు. అతడి మరణానికి 
పాండవులంతా ఎంతో దుఃఖించారు. 


భీష్ముడు మళ్ళీ పాండవసేనపై దాడిచేశాడు. 
అప్పుడు అర్జునుడు ఎదురు నిలిచి పాండవసైన్యం 
భీష్ముడి వల్ల హతమవకుండా ఆదుకున్నాడు. 
అప్పటికిక సూర్యాస్తమయమయింది. ఇరుపక్షాలువారు 
యుద్ధం నిలుపుదల చేశారు. ఆ తీరుగా మొదటి 
రోజు పోరాటం ముగిసింది. ఆనాటి పోరాటంలో 


పాండవసేన చాలా నష్టపడింది. ధర్మరాజుకి ఏపాటి 


సంతృప్తి కలుగలేదు. దుర్యోధనుడు 
సంతోషంతో పొంగిపోయాడు. 


మాత్రం 


ధర్మరాజు కృష్ణుడితో “వాసుదేవా! భీష్ముడి 
శక్తి ఎంతటిదో చూశావా? తన బాణ ప్రయోగంతో 
మన సైన్యాన్ని. ఎండుగడ్డని అగ్ని మసిచేసినట్లు 
చేసిపారేశాడు గదా! ఈ సంగ్రామ యజ్ఞంలో నా 
బంధుమిత్ర పరివారాన్ని భీష్ముడి చేతబెట్టి ఇలా 
బలిచేయడం కంటే అరణ్యానికి పోవడమే మేలనిపిస్తూంది 
కృష్ణా!” అంటూ వాపోయాడు. 

అంతట కృష్ణుడు ధర్మజుణ్ణి ఓదారుస్తూ, 
“విచారించకు శాంతించు. శిఖండి మీ పక్షాన ఉన్నట్లు 
నీకు తెలుసుగదా? ఆ శిఖండి భీష్ముణ్ణి వధించునన్న 
భవిష్యద్వాణి ఉండనే ఉంది గదా! ధృష్టద్యుమ్నుడు మీ 
పక్షమే. అతడేమో ద్రోణుణ్ణి అంతం చేస్తాడు” అంటూ 
సమాధానపరిచాడు. మిగిలిన వారంతాకూడ 
యుధిష్టిరుణ్ణి ఉత్సాహపరుస్తూ మాట్లాడి సంతోషం 


Ye x కల్లించారు. 


ఆనాటి యుద్దం గురించి మాట్లాడుకున్నాక 
Q ~m 


. . అంతా తమ తమ గుడారాలకు వెళ్ళి, మర్నాడు మళ్ళీ ఆ 


న. 
we |, మా 


es, 


' వు. “ih aT 
: గ్గ షే My ie నో 


Le” భయంకరమైన పోరు ఆరంభమయ్యేవరకు విశ్రాంతి 


16 బాలల మహాభారతము 
xe eae) 
5 సేన దాన్ని నాశనం చేయటం తథ్యం. మనకి వ్యూహం 


రెండకరకజ యుద్దం 


మొదటిరోజు యుద్దం ముగిసింది. మర్నాటి 
యుద్దానికై పాండవబలం కొత్త వ్యూహ పూనింది. 

తరగని ఉత్సాహంతో ధృష్టద్యుమ్నుడు తమ 
సైన్యానికేవిధంగానూ వాటిల్లకుండేటట్లు 
క్రాంచపక్షి ఆకారంలో కొత్తరకమైన వ్యూహం మలచాడు. 
(ద్రుపదుడు సేనాసహితుడై తలాపు దిక్కున నిలిచాడు. 
కుంతిభోజుడు, ఛేది మహారాజు కళ్ళుగాను, మెడభాగంగా 
సాత్యకి సేన, ధర్మజుడు చంచువుగాను, భీమార్జున 
అభీమన్యులు శిరోభాగాన నిల్పారు. 


A 
నష్టం 


దుర్యోధనుడు పాండవుల PAS వ్యూహం 
చూసి, తక్షణమే ద్రోణ కృపాచార్యుల్ని సమీపించి, 
“పాండవ బలాన్ని పటిష్టంగా అమర్చారు. కాని మన 


పన్ని పురోగామియై నిల్చినవాడు 
భీష్మాచార్యుడు సామాన్యుడా!” అంటూ తృప్తిపడ్డాడు. 


అగ్రభాగాన 


సేనాసహితుడై దేవేంద్ర వైభవంగా తరలివస్తున్న 
భీష్ముణ్ణి చూసి అర్జునుడి క్రోధం పెల్లుబికింది. కృష్ణుడితో 
రథాన్ని భీష్ముడి వైపు పోనీమన్నాడు. తాను ఆయన్ని 


నే 
OY) JS 


pee NV £ 


ae 


రెండోరోజు 
pass 


రణక్షేత్రంలో కలుసుకోవాలన్నాడు. తమ జోలికి వచ్చే 
లోపల ఆ కురువృద్దుణ్ణి నేలకూలుస్తానన్నాడు. కృష్ణుడా 
మాటలన్నీ విని, అలాగేనని అంగీకారాన్ని సూచిస్తూ, 
“రథం అటు మళ్ళించడం తేలికే, కానీ జాగ్రత్త సుమా” 
అన్నాడు. 

సైనికులు రథపరిరక్షకులై వెంటరాగా అర్జునుడు 
భీష్ముడి వైపు పయనించాడు. యుద్ధం ప్రారంభమైంది. 
కురువృద్దుడైన భీష్ముడు వింటి నెక్కుపెట్టి పాండవులపై 
కురికాడు. భీమార్జున అభిమన్యులపై బాణవర్షం 
కురిపించాడు. అప్పుడు అర్జునుడో పది బాణాలు 
వరుసగా వదిలాడు. ఆ పిదప ఒక్కుమ్మడిగా 
వెయ్యిబాణాలు గుప్పించి ఆయనపై దట్టంగా వాటితో 
ఏకంగా వల అల్లేశాడు. కానీ భీష్ముడు తన అమ్ములతో 
వాటన్నిటినీ చెదరగొట్టేశాడు. ఆ మహావీరులమధ్య 
హోరాహోరి పోరాటం... ఒకరిని మించి మరొకరు... 
వెనుకంజే లేదు. 


యుద్ధం | 17 
భీష్ముడికి సాయంగా ద్రోణుడు, ఆ పిదప దుర్యోధన 
జయద్రధులు కూడ తోడై నిల్పారు. 


అర్జునుడు మాత్రం ఏమాత్రం చలించకుండా 
ఒంటరిగానే వారందరినీ ఎదుర్కొంటున్నాడు. బాణాలు 
రువ్వుతున్నాడు. భీష్మద్రోణుల్ని గాయపరిచాడు. 

అర్జునుడొక్కదే ఎవరి సాయం లేకుండా 
పోరాడటం సాత్యకి పసిగట్టాడు. వెంటనే అతడికి 
సాయపడేందుకై అభిమన్యుడు, మిగిలిన ఉపపాండవుల్ని 
వెంటతీసుకు వచ్చాడు. అంతట ద్రోణుడి దృష్టంతా 
వారిపై కేంద్రీకృతమైంది. ఆ లోపల భీష్ముడు అర్జునుణ్ణి 
గాయపరిచాడు. అర్జునుడి వింటిని వలయాకారంగా 
గుండ్రంగా వంచేశాడు. అయినా అర్జునుడు మొక్కవోని 
సాహసంతో, విషవాయువులు బుసకొడుతూ పడగ 
విప్పిన తాచుపాములా విరుచుకుపడ్డాడు. 


కౌరవసైన్యంలోని యోధానయోధులంతాకూడ ఆ ధాటికి 
హడలెత్తిపోయి గుడ్లు తేలేశారు. 


18 బాలల మహాభారతము 
ena eng) 


అప్పటికిక సూర్యాస్తమయమైంది. భీష్ముడు 
చిరునవ్వు నవ్వుతూ ద్రోణుడితో “ఇవాల్టికి పోరు 
చాలిద్దాం. మన సైనిక దళమంతా అలసి సొలసి, 
భయభ్రాంతుల చిక్కి ఉంది. oid వేళ అపర 
మృత్యుదేవతలా ఉన్నాడు” అన్నాడు. ద్రోణుడు 'నాటికి 
యుద్ధవిరామం” ప్రకటించాడు. ఇరుపక్షాల సైన్యం 
యుద్ధం చాలించింది. పాండవుల సైనిక శిబిరంలో 
ఆనందోత్సాహాలు పెల్లుబికాయి. 

6 
ఇంకుల సతురం 

మూడవనాడు భీష్ముడు తమ సైన్యాన్ని గరుడ 
వ్యూహంలో అమర్చాడు. ద్రోణ, కృతవర్మలను 
నేత్రాలుగాను, భీష్ముడు వెన్నుభాగంగాను, అశ్వత్థామ, 
కృపుడు పక్షిరాజు శిరోభాగంగాను, జయద్రధుడు 
అతడి సైన్యం చంచుపుటముగాను ఏర్పడ్డారు. 
దుర్యోధనుడు అతడి అనుచర బృందంతో వెనుక భాగాన 


నిలబడాడు. 
wm 


అర్జునుడు పాండవసేనని అర్ధచంద్రాకారంలో 
ఆయత్తం చేశాడు. కుడి వైపు భీముడు మిగిలిన వారంతా 
వేర్వేరు తావుల్లో అర్జునుడి రక్షణలో నిలబడ్డారు. 


కొద్దిక్షణాల్లో పోరు ప్రారంభమైంది. రక్తపుటేర్లు 
గుటజ్టాలు, ఏనుగులు 
ఆకాశమంత ఎత్తున దుమ్ములేపుతూ పరుగెడుతున్నాయి. 
అర్జునుడు భయంకరంగా దండెత్తాడు కానీ భీష్ముడు 
మడమ త్రిప్పక దృఢంగా నిల్పాడు. కాలయముడల్లే 
ప్రాణాలు తీసేస్తున్నాడు. అర్జునుడు అమిత క్రోధావేశంతో 
భీష్ముడిపై కురికాడు. అభిమన్యుడు, సాత్యకి శకునితో 
కలియబడ్ల్డారు. కౌరవ-పాండవుల మధ్య పోరు క్రమేణా 
పొగలై రాజుకుని సెగలై పెల్లుబికింది. ఇరువురు 
ఎవరికివారు ఎదుటి వారిని ఓడించాలనే 
బింకానున్నారు. రాజులెందరో ఒక్కుమ్మడిగా వచ్చి 


ప్రవహించాయి. రథాలు, 


వ 


అర్జునుణ్ణి ఢీకొన్నారు. వారి చేతనున్న ఆయుధాల్ని ఏది 
ఉంటే దాన్న క్రోధంతో అర్జునుడి మీదికి విసిరారు. 


కానీ అర్జునుణ్ణి అవేం చెయ్యగలవు! 
ఆకాశంలోంచి, దేవగణమంతా ఆ మహాసంగ్రామాన్ని 
తిలకిస్తున్నారు. ఆహా ఓహో అని బ్రహ్మాండమని 
మురిసిపోతున్నారు. భీముడు దుర్యోధనుణ్ణి ఎదుర్శొని 
ఒక వాడియైన బాణాన్ని దుర్యోధనుడిపై ప్రయోగించాడు. 
దాంతో అతడు తన రథం మీదే మూర్చిల్లాడు. తక్షణమే 
అతడి రథసారథి రారాజుని యుద్ధరంగం నుంచి అవతలికి 
తీసుకువెళ్లాడు. అప్పుడిక అతడి వెనకే సైనిక బలాలన్నీ 


వికలమై పలాయనం సాగించాయి. 


తరువాత కొద్దిసేపటికి దుర్యోధనుడు తేరుకుని 
యుద్ధభూమికి తిరిగివచ్చాడు. కానీ తమ సేనలన్నీ 
రణరంగం నుంచి పలాయనమైనందుకు 
నిర్దాంతపోయాడు. పాండవుల ధాటికి, విధ్వంసానికి 
తట్టుకోలేక ఎక్కడలేని రోషావేశాలు ఉప్పాంగగా 
భీష్మద్రోణుల వద్దకు హటాహుటిని వెళ్లాడు. 

“మీరు ఇక్కడుండగా ఇలా జరగటం భావ్యంగా 
ఉందా? మన సేన పోరాడలేక పారిపోవడం 
అవమానంగా లేదూ? మీరసలు పాండవ 
పక్షపాతులేమోనని నా భయం. యుద్దారంభానికి 
పూర్వమే మేము పాండవులపై చేయిచేసుకోమని, 
పోరాడమని చెప్పి ఉండాల్సింది. మీకు, ద్రోణాచార్యుల 
వారికీ నా పట్ల అనురాగం ఉంటే, మీరిద్దరూ శత్రువులను 
అంతం చేయండి. శౌర్య సాహసాల్లో మీకు దీటైన 
వారెవరూ శత్రుపక్షంలో లేరని నే గట్టిగా చెప్పగలను” 
అన్నాడు. 

దుర్యోధనుడి అవాకులు చెవాకులన్నీ విన్న 
తరువాత భీష్ముడు నవ్వి, అతడితో “నువ్వు శాంతి మార్గాన్ని 
విడిచిపెట్టి యుద్దాన్ని చేపట్టేవు. వారికక్కడ కృష్ణుడి 
ఆధిపత్యం ఉంది. అటువంటప్పుడు పాండవుల్ని 
దేవతలు దిగివచ్చినా ఓడించలేరన్నది ఖాయం. నువ్వేమో 


సంకుల సమరం 19 
eras ese) 


మమ్మల్ని అర్థంచేసుకోక, మాట్లాడుతున్నావు. నేనునా 
యావచ్చక్తిని వినియోగించి, నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే 
ఉన్నాను. నేనా వృద్దుణ్ణి, అయినా శక్తినంతా ధారపోసి, 
శాయశక్తులా పోరాడుతున్నాను. నీ సైనికుల్ని వాళ్ళేం 
చేస్తున్నారో, నేనూ అలాగే వారి సేనని గాయపరచి 
చెదరగొడుతున్నాను” అన్నాడు. 


నాటి యుద్ధంలో పాండవులు మొదటి భాగం 
పోరుగెల్పారు. భీష్ముడు మాత్రం నూతనోత్తేజంతో 
మదించిన ఏనుగులా పాండవసేనపై కురికాడు. అది 
మధ్యాహ్న సమయం. ఇంకా అరపూట భీష్ముడితో 
తలపడాలి. అంతలో రక్తపుటేరు ప్రవహించసాగింది. 
రణభూమిలో ఎక్కడ చూసినా భీష్ముడే, సుడిగాలల్లే 
వీరవిహారం సాగిస్తున్నాడు. 

భీష్ముడి స్ర్వైరవిహారాన్ని చూసి కృష్ణుడు 
అర్జునుడితో “ధనంజయా! ఇదుగో చూడు నీకిది 
పరీక్షాసమయం ఆసన్నమైంది. భీష్ముడు, ద్రోణుడు 
మొదలైన పెద్దల్నికూడ సమయం వస్తే చంపక మాననని 
శపథం చేశావు. ఇప్పుడిక నీవన్న ఆ మాట 
నిలబెట్టుకోవాల్సిన తరుణం వచ్చేసింది. లేకపోతే మన 
సైన్యం నిబ్బరం కోల్పోయే ప్రమాదముంది. వారు 
అధైర్యపడిపోతారు. వెనకా ముందూ చూడక భీష్ముణ్ణి 
ఎదిరించాలి” అంటూ హెచ్చరించాడు. 

అర్జునుడు తమ రథాన్ని భీష్ముడి వైపు 
పోనీమన్నాడు. అర్జునుడి రథం భీష్ముడి వైపు మళ్ళడమే 
తరువాయన్నట్లు భీష్ముడు బాణాలు గుప్పించి 
యుద్ధవిధానంగా స్వాగతం చెప్పాడు. అర్జునుడు మాత్రం 
మూడేమూడు బాణాలు ప్రయోగించి భీష్ముడి ధనుస్సును 
ముక్కలు చేశాడు. అంతట గాంగేయుడు మరో విల్లు 
నందుకుని ఎక్కుపెట్టాడుగానీ అదీ తుంపులైపోయింది. 
అర్జునుడి ధనుర్విద్యా నైపుణ్యాన్ని భీష్ముడెంతో 
మెచ్చుకొంటూ “వీరయోధుడా రా అంటూ మరో 
విల్లందుకుని అర్జునుడి రథం మీద గురితప్పకుండా బాణ 
వర్షం కురిపించాడు. 


భీష్ముడంటే అర్జునుడికి వల్లమాలిన గౌరవం 
కావడంతో కావాలనే దెబ్బకు దెబ్బతీయకుండా వెనక్కు 
తగ్గుతున్నట్లు కృష్ణుడు పసిగట్టాడు. “ఇక ఈ పద్ధతే 
కొనసాగించాడంటే, పాండవసేన క్రమశిక్షణ 
కోల్పోతుంది. ఇక ఉన్నది కాస్తకూడ దక్కకుండా 
పోతుంది” అని అతడు మనసులో పర్యాలోచిస్తూ ఉండగా, 
భీష్ముడు మరికొన్ని బాణాలు వదిలాడు. అని 


కృష్ణార్ణునులిరువుర్ని గాయపరచాయి. 

భీష్ముడు ఆవేశంతో ఎడతెరిపి లేకుండా 
బాణవర్షం కురిపిస్తూండటం, అర్జునుడు వాటికి 
బదులుగా సాధారణమైన బాణాలు వదిలి 


ప్రతిఘటిస్తూండటం కృష్ణుడు కనిపెట్టాడు. పాండవ 
సేనకు ముప్పు తప్పదు, చిక్కుల్లో పడుతుంది 
అనుకుంటూండగా పాండవసైన్యం  చెల్లాచెదరైపో 
సాగింది. కృష్ణుడు అతిచాకచక్యంగా రథాన్ని నడిపిస్తున్నా 
ఇరువుర్ని మాటిమాటికి 
గాయపరుస్తున్నాయి. అతడికి పట్టరానికోపం వచ్చింది. 
అర్జునుడితో నేనిక ఎక్కువసేపు 
ఓపికపట్టదల్బుకోలేదు. నువ్వు చెయ్యకపోతే నేనే భీష్ముణ్ణి 
తుదముట్టిస్తా” నంటూ చేతిలోని పగ్గాల్ని వదలిపెట్టి, 
చక్రాయుధం చేతబట్టి రథం మీదనుంచి కిందికురికాడు. 
భీష్ముడి వైపుకి దూసుకు వెళ్ళాడు. కానీ భీష్ముడు కంగారు 
పడలేదు, సరికదా ఆనందంలో మునిగిపోయాడు. 
వింటిని ఆవలకు విసిరేసి, చేతులు జోడించి “రా... 
రావయ్యా దేవాధిదేవా! నీకు వంగి నమస్కరిస్తున్నాను. 
ఓ మాధవా! నా కోసం రథం దిగి ఇక్కడికి వచ్చావా? నీ 
చేతుల్లో నాకు మరణంప్రాప్తిస్తే అది నా 
మహద్భాగ్యమనుకుంటా స్వామీ! అది అత్యున్నత 
పదవినందుకున్నట్లే. ముల్లోకాలలోను నాకు ఖ్యాతి 
దక్కుతుంది. ఆ వరం ప్రసాదించు”అని వేడుకున్నాడు. 
అర్షునుడదంతా చూశాడు. అతడి మనస్సెంతో 
కలతపడింది. రథంనుంచి దూకి పరుగున పోయి కృష్ణుడి 
చేయిపట్టుకుని అతణ్ణి 


భీష్ముడి బాణాలు 


“అర్లునా! 
జ 


బలవంతాన 


20 బాలల మహాభారతము 
eras exe) 
వెనక్కిలాక్కునివచ్చాడు. ei తల వంచి పదివేలమంది యుద్దవీరుల్ని ఏడువేల ఏనుగుల్ని 
జ ధ 


నమస్న్మరించి “జనార్దనా! నీకోపం చల్లారాలి. నా శపథాన్ని 
నెరవేరుస్తానని ఇదుగో ప్రమాణం చేసి చెబుతున్నా 
కౌరవుల్ని తప్పక నాశనంచేసి తీరుతాను”అని దృఢంగా 
చెప్పాడు. అంతటితో కృష్ణుడు తృప్తిపడి రథమెక్కాడు. 
పగ్గాలు చేతపుచ్చుకున్నాడు. తన పాంచజన్యమనే 
శంఖాన్ని పూరించాడు. ఆ ధ్వనికి నాలుగు దిక్కులు 
మార్మోగాయి. భీష్ముడు భూరిశ్రవసుణ్ణి వెంటదీసుకుని, 
నక్షత్రకూటాన్ని నాశనంచేసే 
తోకచుక్కలా, అర్జునుడిపైకి ఉరికి ఈటెనొకదాన్ని పార్గుడి 
మీదికి విసిరాడు. ఆ ఏధంగా సమరం ఎంతోసేపు 
కొనసాగింది. అర్జునుడు BO AA) ప్రయోగించి కౌరవ 
సేనలో ఎక్కువ భాగాన్ని నాశనం చేశాడు. 


సూర్యాస్తమయం అయ్యే వేళయింది. 
భీష్మద్రోణులు సైనికులకు యుద్ధం విరమించవలసిందిగా 
ఉత్తర్వులిచ్చారు. మూడవనాటి పోరు ముగిసింది. 


బాణాలు చేతబట్టి 3 


దుర్యోధనుడు  నిరాశాపూరితుడైనాడు. _ అర్జునుడి 
1 భయంకర రూపాన్నతడానాడే చూశాడు. 
ఈనాటి పోరాటంలో అర్జునుడు 


హతమార్చాడు. అసాధారణమైన సాహసకార్యం. అంతటి 
ఘనకార్యం ఎవ్వరివల్ల కాదు సుమా, 
కౌరవవీరులు చెప్పుకోసాగారు. 


7 

జగదత్తుడేె పరాక్రమం 

నాల్గవనాడు క్రుద్దుడైన భీష్ముడు పెద్దసంఖ్యలో 
సైనికబలాన్ని వెంట _దీసుకుని శత్రుసేనల్ని 
ఎదుర్కొనడానికి వెళ్ళాడు. ద్రోణుడు, దుర్యోధనుడు 
ఇంకా మరికొందరు ఆయనతోబాటు బయల్దేరారు. 
భీష్ముడు మొదట అర్జునుడి వైపు నడిచాడు. యుద్ధం 
ఆరంభమైంది. అశ్వత్థామ, భూరిశ్రవసుడు, శల్యుడు 
అభిమన్యుని చుట్టుముట్టి అతణ్ణి ఎదుర్శొన్నారు. 


అంటూ 


అంతటి వీరులు ఒక్కుమ్మడిగా వచ్చి ఆ 
చిన్నవాడిపై ఆక్రమణ చేయడం, అతడు శౌర్యంతో వారి 
నెదిరించడమూ అర్జునుడు తిలకించాడు. యుద్ధ 
రంగంలో ప్రవేశించాక తండ్రి కుమారుడనే తారతమ్యం 


భగదత్తుడి పరాక్రమం 21 


ఉండదు. అంతలో త్రిగర్తులొచ్చి అర్జునుణ్ణి ఎదుర్మొన్నారు. 
వెంటనే ధృష్టద్యుమ్నుడు అర్జునుడికి చేదోడై వచ్చాడు. 
యుద్ధం కొనసాగుతూనే ఉంది. శల్యుడు ధృష్టద్యుమ్నుడి 
వింటిని త్రుంచేశాడు. అభిమన్యుడది చూసి వెంటనే 
శల్యుడిపై బాణవర్షం కురిపించి, ఎంతటి అపాయంలో 
పెట్టాడంటే, దుర్యోధనుడు అతడి సోదరులంతా 
పరుగునవచ్చి శల్యుడికి సాయపడాల్సి వచ్చింది. 
దుర్యోధనుణ్ణి, అతడి తమ్ముల్నందరిని ఒకచోట 
చూడగానే భీముడు ఉప్పొంగిపోయాడు. 

దుర్యోధనుని చూస్తున్నప్పుడు భీముడికి అతణ్ణి 
అంతం చేసెయ్యాలనిపించి గద ఎత్తాడు. రారాజు 
సోదరులు అది చూసి హడలెత్తిపోయారు. అదే సమయాన 
మగధరాజు సేనాసమేతుడై భీముడిపై కురికాడు. 
అభిమన్యుడు మగధరాజు ఏనుగును చంపి, అతణ్జి 
ముందంజ వేయకుండా ఆపాడు. దానితో అభిమన్యుడు 
మగధరాజుల మధ్య అతిభయంకరమైన పోరాటం 
చెలరేగింది. అభిమన్యుడు ఒక వాడి బాణాన్ని వదిలి 
మగధరాజు తలను తెగేశాడు. దాంతో కౌరవసైన్యంలో 
పెద్ద కలకలం బయల్దేరింది. అదను చూసి అర్జునుడు 
మహోద్రేకంతో కౌరవసైన్యంతో కలియబడి వేలాది 
సైనికులను చీల్చి చెండాడాడు. 


భీముడు చేత గద పుచ్చుకుని యుద్ధరంగం 
చుట్టూ మృత్యుదేవతలా స్వైరవిహారం చేయసాగాడు. 
గజ బలమంతా చెల్లాచెదరై దిక్కుతోచక వడివడిగా 
పరుగుదీసింది. కురుసైన్యమంతా భీముడికి జడిసి 
పిక్కబలం చూపింది. భీముడేమో యుద్ధం చెయ్యాలనే 
దూకుడులో ఉన్నాడు. ఏనుగుల గుంపులో 
సింహంలాగా, అతడు యుద్ధరంగంలో 
వీరాంగలువేస్తూ తాండవం చేస్తున్నాడు. 


గజబలంతో భీముడి పోరాటం చూస్తూంటే 
ఇంద్రుడు, ఎగిరే పర్వతాలతో పోరాడుతున్నట్లుంది. 
హతమైన ఏనుగులన్నీ రణభూమిలో ఆయెత్తు కొండలల్లే 
పడిపోయాయి. భీతాత్ములై పలాయితులైనవారంతా 


ఎక్కడికక్కడ సేనాసమేతంగా మృత్యువాతపడ్డారు. 
భీముడు తన రథసారథితో “విశోకా! చూస్తూండు ఇదే... 
మనకు అపూర్వావకాశం. ఇక ధృతరాష్ట్ర సుతులంతా 
వరుసపెట్టి చెట్టున పండినపళ్ళు రాలినట్లు నా ముందు 
రాలిపడతారు చూడు. పగ్గాలు గట్టిగా పట్టుకో రథాన్ని 
పోనియ్యి, నేనిప్పుడు ఆ దుష్టులందరిని తుదముట్టించాలి” 
అంటూ వారిపై దారుణంగా ఆక్రమణ చేశాడు. ఎనిమిది 
మంది దుర్యోధనుని సోదరుల్ని హతమార్చాడు. భీముడు 
చేస్తున్న విధ్వంసకాండని భీష్ముడు చూశాడు. ద్రోణుడితో 
“రగులుతున్న క్రోధాగ్నితో భీముడు శక్తిమంతులైన 
ధార్తరాష్టుల్ని చిత్రహింస చేస్తున్నాడు. అందరిని అంతం 
చేసేలోపల ఎలాగైనా అడ్డుకోవాలి” అని అంటూండగానే 
భగదత్తుడు తన మదగజాన్నధిరోహించి వచ్చి భీముణ్ణి 
ఎదుర్కొన్నాడు. 

ఆ ఏనుగు నిజంగా పాండవుల్లో యముణ్జి 
చూసినంత భీతిని కలిగించింది. వారి కాళ్ళకింది 
భూమి కదిలి పోయినట్లనిపించింది. పాండవ 


పక్షాన ఉన్న యోధాగ్రేసరులంతాకూడ ఆ పెద్ద 


జంతువు చేస్తున్న అల్లకల్లోలాన్ని తట్టుకోలేక, గెలవడం 
అసాధ్యమే ననుకున్నారు. వారి గుండె గుభేలుమంది. 
అటువంటి మదపుటేనుగు మీద ఆసీనుడై భగదత్తుడు 
భీముడిపై ఒక ఈటె గురిపెట్టి విసిరాడు. అది వచ్చి 
అతడి వక్షస్థలాన్ని తాకింది. ఆ బాధ భరించలేక అతడు 
మూర్చిల్లాడు. అంతా చెప్పలేనంత ఆనందం పొందారు. 
భగవత్తుడు సింహంలా గర్జించాడు. 


22 బాలల మహాభారతము 


తన తండ్రి పరిస్థితిని గమనించి ఘటోత్కచుడు 
తక్షణమే ఆ ప్రదేశానికి పరుగిడి భగదత్తుడిపై 
విరుచుకుపడ్డాడు. మాయాజాలాలు, యుక్తులు పన్నాడు, 
ప్రయోగించాడు. అతడు చూస్తూ చూస్తుండగానే 
ఆకాశంలోకి మాయమయ్యాడు. కొంతసేపటికి తిరిగి 
వచ్చాడు. ఆ పిదప ఒక మదగజంపై అధిరోహించి, 
తన మాయాశక్తుల్ని ప్రయోగించాడు. మరోమూడు 
మదగజాలు అతని వెంట రాసాగాయి. అవన్నీ భగదత్తుడి 
ఏనుగుని ఢీకొన్నాయి. ఘటోత్కచుడి మదగజాల ధాటికి 
భగదత్తుడికి తట్టుకోవడం సాధ్యంకాలేదు. ఘటోత్కచుడి 
బాణాల ధాటికి, మదపుటేనుగులు కుమ్మడం తాకిడిని 


ఏనుగు ఫఘీంకారాన్ని విని భీష్ముడు, ద్రోణ 
దుర్యోధనులతో  “మహాశక్తిమంతుడైన భగదత్తుడు 
అపాయంలో చిక్కుకున్నట్లు తోస్తూంది. ఘటోత్మచుడికి 
పట్టు చిక్కాదేమో” అంటూన్న భీష్ముడి మాటలు విన్న 
యోధులూ, మహారాజులంతా కూడా [ద్రోణుడి 
ఆధిపత్యంలో భగదత్తుడికి సాయపడేందుకై సత్వరం 
బయల్దేరారు. 
ధర్మజుడు తన బలాన్ని SHDN ws mos 
కాపాడేందుకై తరలి వెళ్ళాడు. కొద్ది క్షణాల్లోనే భీముడు 
తెప్పరిల్లుకున్నాడు. భీముడు 
me ఘటోత్మచునికి ఊతగా 
నిలిచాడు. ఆ ఇరువురు 
అ దోటంతాటోడ్స 
ఉండటాన్ని చూసిన 
భీష్ముడు మళ్ళీ ద్రోణుడితో 


/ 


దుర్యోధనుడి విషాదం 23 
Lens eg) 


“ఈ తండ్రీ కొడుకులిద్దరూ ఒకచోట చేరి BOS మనకి 
క్షేమం లేదనిపిస్తోంది. ఈ స్థితిలో వారి ఎదుట ఇంద్రుడైనా 
సరే నిలబడి ఎదుర్మోలేడు. అందుకని మన సైన్యాన్ని 
ఈ తరుణంలో వారి SAS ఆహుతి కాకుండా 
రక్షించుకోవడం ఉత్తమం. 
కానున్నదదిగో ఆ వంకన నేటికి యుద్ధం ఆపడం క్షేమం” 
అని సలహా ఇచ్చాడు. 


సూర్యాస్తమయం 


దుర్యోధనుడు తన సోదరుల మరణంతో 
శోకాకులచిత్తుడై గతాన్ని నెమరువేసుకుంటూ, భీష్ముడి 
దగ్గరికి వెళ్ళీ, ప్రక్షనే చతికిలబడి, ఆయనతో “పితామహా! 
నువ్వు మహాయోధుడవన్న సంగతి ఈ లోకానికంతా 
తెలుసు. నీవంటి యోధాగ్రేసరులే ద్రోణ, కృప, అశ్వత్థామ 
మొదలైనవారూను. మీలో ఏ ఒక్కరు తలపడినా పాండవ 
సైన్యమంతా ఏకమై ఎదిరించినా నిలువలేదు. 
అటువంటప్పుడు నిత్యమూ పాండవుల చేతుల్లో మన 
సైన్యానికే ఓటమి కలుగుతూందంటే దీని వెనకేదో 
మాయాజాలమున్నట్లుంది” అని 
భీష్ముడందుకుని “నా మాటలు సావధానంగా విను. నీ 
మంచి కోరి ఇంతకుపూర్వం అనేకమార్లు నీతో 
చెప్పడమైంది. అయితే నువ్వు పెడచెవినబెట్టావు. 
పాండవులు గుణవంతులు. వారిని 
జయించగలవారెవ్వరూ లేరు. వారికి స్వయంగా కృష్ణుడే 
అండగా నిలిచాడు. అటువంటప్పుడు గెలుపు గురించి 
నీవాశించేందుకేముంది? శాంతికై ఆశించు. ఇప్పటికీ 
మించిపోలేదు. కృష్ణార్ణునులిద్దరు నర-నారాయణులే గానీ 
వేరుకారని నీకిప్పటికే తెలుసుగదా! _ కృష్పుడికి 
పాండవులపై వల్లమాలిన అపేక్ష ఇకమీదటైనా 
శాంతికాముకుడవైతే, పాండవుల సాయంతో నీవీ 
జగత్తునంతా ఏలగలవు” అంటూ హితవు పలికాడు. 


అన్నాడు. 


కానీ దుర్యోధనుడు మాత్రం ఆ కురువృద్దుడి 
సలహాను వినే స్థితిలో లేడు. అంతటితో ఆయన దగ్గర 
సెలవు పుచ్చుకుని తన గుడారానికి తిరిగి వెళ్ళిపోయాడు. 


8 
దుర్కోధనుడె విషాదం 


మరునాడు యుద్ధం ఆరంభం కానుంది. భీష్ముడు 
కౌరవబలాన్ని మకరవ్యూహంగా మలిచాడు. అర్జునుడు, 
ధృష్టద్యుమ్నుడు, ధర్మరాజు తమ సైన్యాన్ని పక్షి ఆకారంలో 
అమర్చారు. భీముడు చంచువుగా పక్షి ముక్కువద్ద 
Nery. శిఖండి ధృష్టద్యుమ్నుడు కళ్ళుగాను, సాత్యకి 
పక్షి తలగాను, అర్జునుడు దాని మెడభాగం గాను, 
అభిమన్యుడు మూపుగాను, ధర్మరాజు మరి నకుల 
సహదేవులు రెక్కలుగాను ఏర్పడ్డారు. 

భీష్ముడు యుద్దారంభం చేశాడు. వింటి 
నెక్కుపెట్టాడు. వరుసగా  వాడియైన 
గుప్పిస్తున్నాడు. పాండవసేనని భీష్ముడి బాణాల తాకిడి 
ఉక్కిరి బిక్కిరి చేస్తూంది. తక్షణం భీముడు భీష్ముడి 
ఎదురొచ్చి నిలవాలని నిర్ధారించుకున్నాడు. అర్జునుడు 
భీముడికి సాయపడేందుకై ఆతురుడై నిల్పాడు. భీష్ముడు 
అపరిమితమైన బలంతో మిక్కిలి శక్తిమంతమైన 
ఆయుధాల్ని ప్రయోగించి పాండవసైన్యాన్ని 
కలవరపరిచాడు. అర్జునుడు అందుకు తగువిధంగా 
భీష్ముడికి బదులివ్వడమూ జరిగింది. 


బజూణాలు 


కౌరవసైన్యంలో ఎక్కువ భాగాన్ని అర్జునుడు 
హతమార్చాడు. దుర్యోధనుడికి ఎక్కడలేని దిగులు 
అలుముకుంది. క్రితం రోజు జరిగిన సోదరుల మరణం 
గుర్తుచేసుకుని మరింత _ విషాదపూరితుడయ్యాడు. 
ద్రోణుణ్ణి సమీపించి, “ఆచార్యా! మీరెన్నటికీ మా 
శ్రేయోభిలాషులు. మిమ్మల్ని, భీష్మపితామహుణ్ణి నమ్ముకునే 
మేమీ యుద్ధంలో తప్పక గెలుస్తామనే ఆశతో ఉన్నాం. 
అతిరథ మహారథులందరు వచ్చినా విజయం మనదేనని 
దృఢవిశ్వాసంతో ఉన్నాం. అందువల్ల దయచేసి 
పాండుపుత్రుల్ని హతమార్చే విధానం దృష్టిలో ఉంచుకుని 
పోరాడవలసిందిగా కోరుతున్నాను” అన్నాడు. అందుకు 
ద్రోణుడు గట్టిగా గద్దిస్తూ, చీవాట్లు పెడుతూ “మూర్ధంగా 


24 బాలల మహాభారతము 
Gna eng) 


మాట్లాడకు CS Sarl మా సమస్యేమిటో తెలీకుండా 
మాట్లాడుతున్నావు. పాండవులతో శక్తి వంచనలేకుండా 
పోరాడుతూనే ఉన్నాం. వారు అజేయులు” అంటూనే 
ద్రోణుడు పాండవ సైన్యం వైపు అమాంతం ఉరికాడు. 
అతణ్జి ఎదుర్శొనేందుకు సాత్యకి అక్కడ సంసిద్దుడై 
ఉన్నాడు. వారి మధ్య భయంకరమైన పోరాటం జరిగింది. 
భీముడు సాత్యకికి సహాయమై వచ్చాడు. పోరాటం 
మరింత తీవ్రరూపం దాల్చింది. ద్రోణుడు, భీష్ముడు 
మరియు శల్యుడు ముగ్గురు ఏకమై భీముడిపై దండెత్తారు. 
అప్పుడు మహాబలవంతుడైన విలుకాడు శిఖండి 
భీష్మద్రోణులపై కలియబడ్డాడు. 

భీష్ముడు శిఖండిని తప్పించుకున్నాడు. ద్రోణుడు 
భీష్ముణ్ణి శిఖండి బారినుంచి రక్షించాడు. ద్రోణుడి తాకిడికి 
శిఖండి తట్టుకోలేక వెనక్కు తగ్గాడు. కౌరవ పాండవుల 
మధ్య జరిగిన పోరాటంలో నెత్తుటేర్లు ప్రవహించాయి. 


మధ్యాహ్న సమయాన దుర్యోధనుడు 
బ్రహ్మాండమైన సైన్యాన్ని సాత్యకిపై దాడికి పంపాడు. 
కాని సాత్యకి తనతో తలపడిన సైన్యాన్నంతా పూర్తిగా 
నేలకూల్చాడు. పైగా భూరిశ్రవసుని ఎదుర్శొన్నాడు. 
సాత్యకి భూరిశ్రవసుల నడుమ భీషణ సంగ్రామం 
జరిగింది. భూరిశ్రవసుడు సాత్యకి పదిమంది తనయుల్ని 
నిర్దాక్షిణ్యంగా వధించాడు. దానితో, సాత్యకిలో కోధం, 
విషాదం ఉవ్వెత్తున భూరిశవసుని 
కడతేర్సాలనే ఆవేశంతో రథాన్ని త్రీవ్రవేగంతో 
ముందుకురికించాడు. ఆ ఇరువురి మహాయోధుల రథాలు 
ఒకదాన్నొకటి ఢీకొన్నాయి, తునాతునకలై పోయాయి. 
ఆ తరుణాన భీముడు వడివడిగావచ్చి సాత్యకిని 
బలవంతాన తన రథంపై ఎక్కించుకు తీసుకుపోయాడు. 


ఆ రోజు అర్జునుడు వేలాది శత్రు సైన్యాన్ని 
జ యా 
తుదముట్టించాడు. 
యుద్ధవిరమణ జరిగింది. పాండవ పక్షాన వచ్చిన 
మహారాజులంతా అర్జునుడికి ఘనస్వాగతం పలికారు. 
ఇరుపక్షాల సైనికులు తమతమ శిబిరాలకు చేరి 
విశమించి అలసట తీర్చుకున్నారు. 


లేచాయి. 


సూర్యాస్తమయం కాగానే 


య 


9 
౭క్‌లు - బుయోదధై లుల వెకరాటుం 


ప్రొద్దు గూకింది. చీకటి పడింది. యథాప్రకారం 
కౌరవ పాండవులు విశ్రాంతి తీసుకుని మర్నాడు మళ్ళీ 
యుద్ధభూమికి తరలి వచ్చారు. అవే మకర క్రౌంచ 
వ్యూహాలు అమర్చారు. క్రితంరోజు లాగానే హోరాహోరీ 
పోరాటం ప్రారంభమైంది. భీముడు అగ్రగామియై వచ్చి 
ద్రోణుడి రథ సారథిని వధించాడు. అంతట [ద్రోణుడు 
స్వయంగా ఒకచేతితో పగ్గాలుపట్టి మరోచేత విల్లందుకుని 
బ్రహ్మాండంగా పోరు సాగించి విధ్వంసం చేస్తూన్నాడు. 
భీముడు, సుయోధనుడు అతడి సోదరులకోసం 
గాలిస్తున్నాడు. కానీ, ఎక్కువ శ్రమపడకుండా వారే 
త్వరపడి వచ్చి OSB చుట్టుముట్టారు. కౌరవసోదరులు 
పెద్ద సంఖ్యలోనే ఒక్కుమ్మడిగా భీముణ్ణి ఎదుర్శొన్నారు. 
భయమనేది ఎరుగని భీముడు ఒంటరిగా వారి 
నెదుర్మొనేందుకు సంసిద్దుడై నిలిచాడు. కురువీరులు 
అతణ్ణి బందీచేయాలని శతవిధాల యత్నిస్తున్నారు. 
భీముడు వారందర్ని ఒకేసారి తుదముట్టించాలనే 
ఆలోచనలో ఉన్నాడు. యుద్ధం భయంకర రూపం 
దాల్చింది. భీముడికి తన రథ వేగం చాలినంత తృప్తిగా 
లేకపోవడంతో ఇక ఉండబట్టలేక, చేత గద పుచ్చుకుని 
రథం నుంచి కిందికి ఒక్కదూకు దూకాడు. తన 
రథసారథితో “ఓ ATS! నే వచ్చేవరకూ ఇక్కడే 
ఆగు. నేపోయి వారందర్ని హతమార్చి వస్తాను” అంటూ 
కౌరవుల వైపు ఉరికాడు. దారి పొడుగునా గుట్టాల్ని 
రథసారథుల్ని రథాల్ని నేలకూలుస్తూ ధార్తరాష్టులున్న 
చోటికి దారితీశాడు. వారి వినాశాన్ని వెంటబెట్టుకు మరీ 
వెళ్ళాడు. 

భీముడి రథం కదలకుండా ఒకచోట నిల్పి 
ఉండటాన్ని దూరంనుంచి ధృష్టద్యుమ్నుడు పసిగట్టాడు. 
భీముడికి సాయపడేందుకై వెంటనే ముందుకు ఉరికాడు. 
కానీ అక్కడతడు లేకపోవడం చూసి నిశ్చేష్టుడయ్యాడు. 
కన్నీరుకారుస్తూ రథసారథిని “ఓ విశోకా! నా 


(we 


ప్రాణాధికుడైన భీముడేమయ్యా”డని _ ప్రశ్నించాడు. 
భీముడికేదో హాని జరిగిపోయిందనే 
ధృష్టద్యుమ్నుడు ఊహించాడు. అప్పుడు విశోకుడు 
“భీముడు శత్రువుల్ని చెండాదేందుకై చేత గదపూని మరీ 
వెళ్ళాడని విషయం వెల్లడించాడు. ధృష్టద్యుమ్నుడు 
తక్షణమే రథాన్ని శత్రుసైన్యం వైపు మళ్ళించి, భీమసేనుడి 
జాడ కనుక్కునేందుకు వెంబడించి వెళ్ళాడు. అదే 
భీముడు వెళ్ళిన దారి అని తెలుసుకుందుకు గుర్తుగా 
ఎటుచూసినా మృతుల కళేబరాలు, అవయవాలన్నీ 
చెల్లాచెదరై పడి ఉన్న ఏనుగులూను. భీముణ్ణి 
శత్రువులంతా చుట్టుముట్టి రథంపైనుండి పోరాడటం 
చూడగానే ధృష్టద్యుమ్నుడు S$ వాటేసుకుని 
తీసుకుపోయి రథమెక్కించి పోనిస్తూ అతడి శరీరంలో 
దిగిన బాణాలన్నిటిని తీయసాగాడు. అంతట 
దుర్యోధనుడు భీమ-ధృష్టద్యుమ్ను  లిరువురిని 
ఎదుర్మోమని యోధుల నాజ్ఞాపించాడు. ఆ సమయాన 
ద్రోణ-ద్రుపదుల నడుమ పోరాటం సాగుతూంది. 
ద్రోణుడు ద్రుపదుణ్ణి తీవ్రంగా గాయపరిచాడు. 


నిజంగా 


ధృష్టద్యుమ్నుడికి, భీముడికి కూడ అంతటి అపార 
శత్రుసైన్యంతో తలపడేందుకు ఆత్మవిశ్వాసం రవంత 
సడలినట్లు తోచింది. అప్పుడిక ధృష్టద్యుమ్నుడు 
“'ప్రమోహనిమనే ఒక శక్తిమంతమైన అస్త్రాన్ని 
(ప్రయోగించి శత్రువుల్ని మూర్చిల్లజేశాడు. ద్రోణుడది 
చూసి తక్షణం మరింత శక్తిమంతమైన అస్త్రంతో వారిని 
మూర్చనుంచి తేర్చాడు. అదే తరుణాన అభిమన్యుడు 
భీముడికి సాయమై తమ పక్షాన్ని బలపరచేందుకై వచ్చి 
చేరాడు. దాంతో భీముడికి నిబ్బరం చేకూరింది. మళ్లీ 
నూతన శక్తి పుంజుకుని శత్రువులతో తలపడేందుకు 
సంసిద్ధుడయ్యాడు. ఏమైనప్పటికి ఆనాడు ద్రోణుడు 
మాత్రం మహా ఉద్ధృతంగా ఉన్నాడు. ధృష్టద్యుమ్నుడి 
రథసారథిని, కూల్చేశాడు. అప్పుడిక 
ధృష్టద్యుమ్నుడికి అభిమన్యుడి రథమే శరణ్యమైంది. 


గుజ్టాల్ని 


ఖీమ-సుయోధనుల పోరాటం 25 
eras ene) 


భీమ-దుర్యోధను లిరువురూ ముఖాముఖి 
ఎదురయ్యారు. మామూలు ధోరణిలో పరస్పరం 
దుర్భాషలాడుకున్నారు. బ్రహ్మాండంగా బాణయుద్దం 
ప్రారంభమైంది. ఆఖరికి దుర్యోధనుడు మూర్చిల్లి రథం 
మీదే ఒరిగిపోయాడు. జయద్రథుడతబణ్ణి రణక్షేత్రంనుంచి 
తప్పించి తీసుకువెళ్లాడు. అంతటితో నాటి యుద్దానికి 
విరామం. యుధిష్టిరుడు ఆనాడు తమ 
ప్రదర్శించిన బలపరాక్రమాలకి ముగ్గుడైనాడు. 


పకం 
wet 


దుర్యోధనుడి శరీరమంతా గాయపడింది. 
విపరీతంగా బాధపడుతూనే భీష్ముణ్ణి సమీపించి, 
వినయంగా ప్రణమిల్లి ఆనాడు జరిగినదంతా ఏకరువు 
పెట్టసాగాడు. వ్యక్తిగతమైన ముఖ్యంగా అతడి ఓటమి 
అతణ్ణి అమితంగా వేధించింది. దాంతో “నువ్వు ఆ 
పాండవులందరిని తక్షణం హతమార్చాలి. వాళ్ళు 
పోతేగానీ నాకు శాంతి లేదు” అని ఎంతో అక్కసుపడ్డాడు. 

భీష్ముడతణ్లి ఓదారుస్తూ “ఓ cS sar! 
ఎందుకంత త్వరగా అధైర్యపడిపోతావు? మేమంతా 
లేమా.. ద్రోణుడు, శల్యుడు, శకుని, కృప, అశ్వత్థామ 
ఇంకా ఎంతోమంది హేమాహేమీలున్నారే వారంతా 
తమ ప్రాణాలొడ్డి పోరాడేందుకు సంసిద్దులై ఉండగా 
అనవసరంగా నీవెందుకంతగా కలవరపడతావు చెప్పు. 
మేమంతా శక్తివంచన లేకుండా తోద్పడుతున్నాం గదా. 
కాబట్టి అధైర్యం వీడు, యుద్ధంలో జయాపజయాలు 
సహజం. ఏవో ఎగుడుదిగుళ్ళు క్రిందు మీదు లైనంత 
మాత్రాన మన ధైర్యాన్ని సడలనీయరాదు సుమా అంటూ 
అనునయించాడు. 


10 
భమ్స్ముడు అజేయుడు 


మరుసటి రోజున కౌరవసైన్యం మండల 
వ్యూహంగా వలయాకారంలో అమర్బబడింది. 
బ్రహ్మాండమైన ఆ సేన నడుమ దుర్యోధనుడు 
ఇంద్రుడంతటి రీవిగా నిలబడ్డాడు. 


26 బాలల మహాభారతము 
eras eng) 


యుధిష్టిరుడు అర్జునుణ్ణి తమ సైన్యాన్ని బలమైన 
వజ వ్యూహంలో నిలపమన్నాడు. యుద్ధం 
ప్రారంభమైంది. చాలాచోట్ల యోధానుయోధులంతా 
పోరాడుతున్నారు. ద్రోణుడు, విరాటుడు ఒకచోట, 
భీష్ముడు అర్జునుడు మరోచోట, మరో రంగంలో శిఖండి 
అశ్వత్థామ భయంకరంగా పోరుసల్పుతున్నారు. 
దుర్యోధన _ ధృష్టద్యుమ్నులు ఢీకొంటున్నారు. ఏడవనాటి 
సమరంలో విరాటుడి మూడో కొడుకు సంగుడుకూడ 
ద్రోణుడి చేతిలో హతుడయ్యాడు. అశ్వత్థామ శిఖండిని 
ఓడించాడు. 


అశ్వత్థామ తన రథాన్ని తునాతునకలు చేయగా 
శిఖండి తన రథం నుంచి దూకి విచ్చుకత్తి డాలు చేతపట్టి 
నిలవగా, అంతట అశ్వత్థామ ఆ కత్తికో బాణాన్ని 
గురిపెట్టివేసి ఖండించి పారేశాడు. అంతట శిఖండి 
విరిగిపోయిన మొండికత్తిని గిరుగిర్రున త్రిప్పుతూ 
విపరీతమైన దూకుడుగా దాన్ని అశ్వత్థామ పైకి 
విసిరేశాడు. అయినా అశ్వత్థామ మాత్రం ఆ కత్తి ధాటిని 
తప్పించుకున్నాడు. శిఖండి చావుదెబ్బలు తిని, సాత్యకి 
రథమెక్కి వెనుదిరిగిపోయాడు. 


కృతవర్మ భీముడితో తలపడ్డాడు. భీముడతడి 
రథ సారథిని, గుజ్టాల్ని యమపురికి సాగనంపాడు. 
అప్పుడు కృతవర్మ యుద్ధం విరమించుకుని శకుని రథంలో 
వచ్చిన దోవ పట్టాడు. భీముడంతట శత్రువుల Sot 
నరుక్కురావడం ప్రారంభించాడు. కురుసేన మాత్రం 
పాండవుల్ని శాయశక్తులా ఢీకొంటూనే ఉంది. కానీ 
ప్రయోజనం లేకపోయింది. పాండవపక్షం 
మహాబలవత్తరంగా ఉంది. నాటి సమరంలో భగదత్త, 
ఘటోత్మచుల పోరాటం చెప్పుకోదగింది. భగదత్తుడు 
ఘటోత్మచుణ్ణి ఎదుర్శొన్నాడు. అతడి సహాయకదళాన్ని 
చెదరగొట్టి పారేశాడు. కానీ ఘటోత్కచుడు మాత్రం 
ఒంటరియైనప్పటికీ నిబ్బరంగా నిలబడి పోరాడాడు. 
భగదత్తుడు తన కొండంత వఏనుగెక్కి బయల్దేరాడు. 
ఇరువురు సమజిజ్జీలై తలపడ్డారు. ఘటోత్మచుడు భగదత్తుడి 


| 


మీదికి ఒక ఈటె విసిరాడు. కాని భగదత్తుడు దాన్ని ఆపి 
ముక్కలు చేశాడు. చివరికి ఘటోత్మచుడు తనను తాను 
రక్షించుకుందుకు యుద్ధరంగం విడిచి పెట్టాల్సివచ్చింది. 
కురుసేన కిది ఎంతో ఆనందదాయకమైంది. ఆ 
తరువాత భగదత్తుడి మదపుటేనుగు పాండవ సైన్యాన్ని 
నాశనం చేయసాగింది. 


నకుల సహదేవులు తమ మేనమామ శల్యుణ్ణి 
ఎదుర్శొన్నారు. నకులుడి గుజ్టాలు హతమైనాయి. దాంతో 
అతడు సహదేవుడి రథమెక్కాడు. ఇరువురూ ఏకమై 
శల్యుడితో పోరాటం సాగించారు. సహదేవుడు 
కోధావేశంలో శల్యుడి మీదికి ఒక ఈటెను రువ్వాడు. 
ఆ దెబ్బకి శల్యుడు మూర్చిల్లాడు. అంతట శల్యుడి సారథి 
ఎంతో చాకచక్యంగా రథాన్ని రణరంగంనుంచి తప్పించి 
తీసుకుపోయి అతణ్ణి కాపాడాడు. 


ఇక మధాహ్నంవేళ యుధిష్టిరుడు శ్రుతాయువు 
మీద దండెత్తాడు. అతడి మీద బాణవర్పం కురిపించాడు. 
(శుతాయువు ధర్మరాజు వెసిన బాణాల్ని ఖండించాడు. 
మరింత వాడి బాణాల్ని ప్రయోగించి ధర్మజుడి కవచాన్ని 
ఛేదించాడు. అంతటితో ధర్మరాజు కోపోద్రిక్తుడై 
శుతాయువు గుండెను గురిపెట్టి ఇంకా మిక్కుటమైన 
వాడి బాణాన్ని వదిలాడు. ఆనాడు ధర్మరాజు కోపంతో 
బుసకొడుతున్న  కొండనాగల్లే ఉన్నాడు. అతడు 
(శుతాయువు రథసారథిని, గుజ్టాల్ని కూల్చేశాడు. రథాన్ని 
నుగ్గునుగ్గు గావించాడు. ఆ దెబ్బతో (శ్రుతాయువు 
రణభూమి నుంచీ పలాయనం చిత్తగించేశాడు. ధర్మరాజు 
ఇక వీరవిహారం చేస్తూ కురుసైన్యాన్ని కబళింప 
నారంభించాడు. 

కృపాచార్యుడు చేకితానుడిపై విరుచుకుపడ్డాడు. 
కానీ చేకితానుడు అతడి సారథిని, గుజ్టాల్ని హతమార్చి 
O58 విరథుణ్ణి చేశాడు. శకుని వచ్చి కృపాచార్యుణ్ణి 
తన రథంపై ఎక్కించుకుని ఎలాగో అవతలికి 
తీసుకుపోయాడు. 


భీష్ముడు అడేయుడు 


ధృష్టకేతువు భూరిశ్రవసుపై దెబ్బకొట్టాడు. అతడి 
గుండెకి గురిపెట్టి ఎన్నో బాణాలు ప్రయోగించి 
గాయపరిచాడు. అప్పటి కికూడ భూరిశ్రవసు శౌర్యంతో 
ఎదిరించి ధృష్టకేతువు బలహీనుడై వెనుదిరిగిపోయేటట్లు 
తరిమిగొట్టాడు. 


దుర్యోధనుడి సోదరులు ముగ్గురు అభిమన్యుణ్ణి 
ముట్టడించారు. కానీ వారెవ్వరూ అభిమన్యుడి 
సమజిజ్జీలు కారు. అందుకని, అదీగాక భీముడు వారిని 
తుదముట్టిస్తానని శపథం చేసి ఉన్నందువల్ల తాను వారిని 
ప్రాణాలతో విడిచిపెట్టాడు. ఆ నడుమనున్న వ్యవధిలో 
భీష్ముడు దుర్యోధనుడికి సాయంగా, అభిమన్యుణ్ణి 
ఎదుర్శొనాలని వచ్చి ఢీకొన్నాడు. అర్జునుడు దూరంనుంచే 
ఇది గమనించాడు. కృష్ణుడితో “కేశవా! మా తాతగారికి 
నా పుత్రుడివల్ల కష్టకాలం దాపురించేనేమో... రథాన్ని 
భీష్ముడివైపు నడిపించు” అన్నాడు. ఆ సమయానికి 
మిగిలిన పాండవులుకూడ అర్జునుని చేరవచ్చారు. 
దుర్యోధన- జయద్రధులు అర్జునుడు భీష్ముడి వైపు 
చొచ్చుకు రావడం కనిపెట్టారు. 

అప్పుడిక భీష్మ-అభిమన్యుల నడుమ ద్వంద్వ 
యుద్ధం జరిగింది. అర్జునుణ్ణి సుశర్మ అడ్డుకున్నాడు. 
అంతట అర్జునుడు అతడితో “నువ్వు యుద్ధంలో 
అ(గ్రేసరుడవై ఉన్నావని నాకు తెలుసులే. అంతేకాదు, 
నీకింకా నాపట్ల ద్వేషభావం ఉందనీ నేనెరుగుదును. నాడు 
రాజసూయంలో నిన్ను ఓడించానన్న ఉక్రోషం నీలో 
రాజుకుంటూనే ఉందనుకో.. కానీ, ఈనాడు నిన్ను నేను 
ప్రాణాలతో విడిచిపెట్టనని మాత్రం తెలుసుకో” అన్నాడు. 

వీరిరువురి మధ్య భయంకర సంగ్రామం 
చెలరేగింది. అంతట ్రిగర్తులు నాలుగు వైపులనుంచి 
మూకుమ్మడిగా wt dH చేశారు. 
మహాబీభత్సమైన _సుదీర్హపోరాటమది. మొట్టమొదట 


దాడి 


అర్జునుడు శత్రుసైన్యం చేతనున్న ధనుస్సుల్ని PSH). : : 


అర్జునుడి బాణాలకు గురై వారంతా కళ్ళు కాళ్ళుపోయి 


27 
అంగవికలులై చాపచుట్టలల్లే నేలకూలారు. ఆ పిమ్మట 
అర్జునుడతివేగంగా భీష్ముడి రథం 
దూసుకుపోయాడు. 


వైపు 


భీష్ముడప్పుడు చిరునవ్వు ముఖంతో వారి 
నెదుర్కొన్నాడు. వారి సైన్యంతో కలియబడ్డాడు. వారిపై 
బాణవర్షం కురిపించి హతమార్చసాగాడు. క్షణంలో ప్రతి 
ఒకణ్ణి చీల్చి చండాడు. 


యుధిష్టిరుడు మాత్రం భీష్ముడి బాణం తన మీదికి 
దూసుకు వస్తూంటే కదలక మెదలక నిబ్బరంగా 
బెద్దత్యం 


నిలబడ్డాడు. భీష్ముడి రెచ్చిపోయింది. 


28 బాలల మహాభారతము 
Cree eng) 


పాండవులాయన్ని ఎదిరించలేని స్థితిలో ఉన్నారు. 
ధర్మరాజు భీష్ముణ్ణి చూస్తే భగ్గుమంటున్నాడు. అంతట 
శిఖండితో “శిఖండీ, భీష్ముణ్ణి హతమారుస్తానన్న వాగ్గానం 
నీవెందుకు నిలుపుకోలేదు? ఆయన్ని చూసి 
భయపడ్డావెందుకు?” అనడిగాడు. వెంటనే శిఖండి తన 
రథాన్ని గంగాపుతుడి వైపు 
మళ్ళించాడుగానీ మధ్యలో 
శల్యుడు జొరబడ్డాడు. అతడు 
శిఖండిని భీష్మునివైపు 
పోనీయకుండా ఆటంక 
పరిచాడు. అంతలో 
శాంతనవుడు 


మ. 


ధర్మరాజు రథాన్ని తునాతునకలుచేసి పారేశాడు. వెంటనే 
ధర్మరాజు నకులుడి రథం అధిరోహించాడు. పాండవులకి 
సాయంగా ఆ తరుణంలో ఎంతోమంది రాజులు 
పరుగుపరుగున యుధిష్టిరుడి దగ్గరకు వచ్చి వాలారు. 
భీష్ముడు చేస్తూన్న విధ్వంసకాండని ఏ ఒక్కరూ 
ఆపలేకపోయారు. అవతల, (Keo ఎంతో 
జాగరూకులై _ అర్జునుడితో తలపడుతున్నారు. ఏ 
వైపునుంచీకూడ అతడు భీష్ముణ్ణి ముట్టడించేందుకు 
వీలుకాకుండా అడ్డగిస్తున్నారు. 


భీష్ముడి మీదికి క్రోధావేశుడై ఉరుకుతున్న 
భీముణ్ణి జయద్రధుడొక్కపోటు పొడిచాడు. భీముడు ఆ 
పోటుకి రవంత చలించలేదు సరిగదా ఆ repo మీదికి 
గిర్రున గద తిప్పాడు. చిత్రసేనుడు, అంటే దుర్యోధనుడి 
తమ్ముళ్ళలో ఒకడు భీముణ్ణి అంతమొందించాలని 
ఉరికాడు. భీముడేం తక్కువ.. అతడూ చేతిలో గద 
పుచ్చుకుని ఆ చిత్రసేనుడి మీదికి దూకాడు. అప్పుడిక 


(we 
భీష్ముడి వా 


భీముడి భీకరాకారాన్ని చూసి కౌరవ యోధులంతా 
దారీతెన్నూ తోచక ప్రాణాల్ని గుప్పెట పెట్టుకుని, 
పలాయనం సాగించారు. చిత్రసేనుడు ఏమాత్రం 
జంకూగొంకూ లేకుండా కత్తి చేతబట్టి భీముణ్ణి 
ఎదిరించాడు. భీముడు చిత్రసేనుడి 
నుగ్గుచేసేశాడు. తక్షణమే వికర్ణుడు చిత్రసేనుణ్ణి తన 
రథంలో ఎక్కించుకున్నాడు. అప్పుడిక వారి మధ్య 
ఘోరసంగ్రామం తటస్థించింది. 


రథాన్ని 


సూర్యాస్తమయమైంది. నాటి యుద్ధం అంతటితో 
ముగిసింది. ద్వంద్వ యుద్దాల్లో పాండవులు 
సఫలీకృతులయ్యారు. కానీ నాటి పోరాటంలో భీష్ముడి 
వల్ల పాండవులు చెప్పుకోతగ్గ సైన్యాన్ని కోల్పోవడం 


జరిగింది. అలసి సొలసిన మిగతా యోధులు 
విశ్రమించారు. 
11 
౭కమ్ముటె అంగం 


యుద్ధం ఎనిమిదో రోజు, తెల్లవారింది. భీష్ముడు 
కౌరవ సైన్యాన్ని 'ఊర్మగా వ్యూహం పన్నాడు. ఊర్మి అంటే 
కెరటం లేక అల. ఆటూపోటూవున్న 
మహాసముద్రంలా ఉంది. పాండవులు తమ సైనిక బలాన్ని 
“శృంగాటకం” కొమ్ముల రూపంలో తీర్చిదిద్దారు. పెద్ద 
పెట్టున అరుపులు, శంఖనాదాలు, భేరీ భాంకారాలు, 
యోధుల ఘోషలు, జబ్బ చరుపులతో, వాతావరణం 
రణగొణధ్వనులతో హోరెత్తిపోతోంది. 


సైన్యం 


భీష్ముడు పాండవసేన మీదికి దండెత్తాడు. 
గుర్రపుడెక్కల చప్పుళ్ళు, సారింపులు 
మిన్నంటుతున్నాయి. శత్రువులు కలవరపడిపోసాగారు. 
ధర్మజుడు భీష్ముణ్ణి ముట్టడించమని తన 
సైనికబలమంతటిని ఆదేశించాడు. కానీ 
మహాశక్తిమంతుడైన భీష్ముడు తన వాడి బాణాలతో 
ఎదురొడ్డిన అసమాన ధనుర్విద్యాపారీణులైన పాంచాలాది 
యోధానయోధులందరిని నిర్ణయగా భుజాలు తలలు 


నారి 


గానం, 29 
తెగ్గొట్టి పడేస్తున్నాడు. అంతట భీముడు రంగంలోకి దూకి 
ఓ రంకె వేశాడు. భీష్మ-భీముల మధ్య అదో భయంకర 
ద్వంద్వయుద్ధం. భీముడు ముందు ఆయనపై బాణవర్షం 
కురిపించి కప్పేశాడు. ఆయన గుట్టాల్ని రథసారధథిని 
చంపేశాడు. దుర్యోధనుడు అది చూసి “ఆ భీముణ్ణి 
నరికెయ్యం” డంటూ తన సైన్యాన్ని ఆజ్ఞాపించాడు. 
దాంతో దుర్యోధనుడి తమ్ముళ్ళు భీముడిపై 


విరుచుకుపడ్డారు. కానీ భీముడావేళ అతి భీకరుడైనాడు. 
వారిలో ఎనమండుగురిని వరుసగా హతమార్చాడు. 
జరుగుతూన్న హత్యాకాండంతా దుర్యోధనుడు చూస్తూనే 
ఉన్నాడు. ఏం చేయాలో తోచని నిస్సహాయస్థితిలో 


80 బాలల మహాభారతము 
ena eng) 


ఆ కోపోద్రేకంతోనే భీష్ముడి దగ్గరకు వెళ్ళాడు. 
భోరున దుఃఖిస్తూ “ఆ భీముడు నా వీర సోదరులను 
పొట్టన బెట్టుకున్నాడు. మీ ఉదాసీనత, పక్షపాత బుద్దే 
దీనికంతటికీ కారణం. ఏం చేయాలో తోచడం లేదు” 
అంటూ వాపోయాడు. అందుకు భీష్ముడు “సుయోధనా! 
ఏమిటి నీ ధోరణి? నీ పలుకులు ములుకుల్లా దారుణంగా 
ఉన్నాయి సుమా. విను, 
మనమందరమూకూడ ఒకానొకనాడు ఆ పాండవుల 
చేతుల్లో హతమవాల్సిన వాళ్ళమే. 5 దృష్టిలో పాండవుల్ని 
తక్కువగా అంచనావేశావు. ఇంద్రుడి నాయకత్వంలో 
దేవతలు దిగివచ్చినా వారి నెదిరించ తరంగాదన్నది సత్యం, 
తెలుసుకో” అన్నాడు. 


చెబుతున్నా 


అది మధ్యాహ్న సమయం, పాండవులు భీష్ముని 
జోలికే పోలేదు. భీష్ముడు మాత్రం పాండవసేనని 
దయాదాక్షిణ్యాలు లేకుండా _ నాశమొందిస్తున్నాడు. 
ద్రోణ-భీష్ము లిరువురూ కంటపడిన వాడినల్లా 
చంపిపారేస్తున్నారు. ఉలూపి అనే నాగకన్య అర్జునుల 
కుమారుడైన ఇరావంతుడు శకునిని ఎదిరించాడు. 
ఇరావంతుడూ అర్జునుడికి సమవీరుడే. శకునిని తీవ్రంగా 
గాయపరిచాడు. దుర్యోధనుడు అలంబసుడనే రాక్షసుణ్ణి 
సమీపించి, అతడితో “ఇరావంతుడు శకునిని 
బాధిస్తున్నాడు. పో... పోయి అతడితో పోరాడు” అన్నాడు. 
అతగాడు మాయలు మంత్రాలు ప్రయోగిస్తూ 
ఇరావంతుడితో చాలసేపు పోరు సాగించాడు. చివరికి 
ఆ రాక్షసుడు ఇరావంతుడి తలకొట్టేసి శరీరం నుంచి 
వేరుచేసి పడేశాడు. 


ఇరావంతుబి వధించడం చూసి ఘటోత్మచుడు 
ఎలుగెత్తి రణఘోష చేసేప్పటికి కౌరవసైన్యం భయంతో 
గజగజలాడి పోయింది. పిల్లికి చెలగాటం ఎలుకకి ప్రాణ 
సంకటమన్నట్లుగా, అతడు కురుసేనతో 
చెలగాటమాడాడు. దుర్యోధనుడు స్వయంగా 
ఘటోత్కచుని మీద దాడి చేశాడు. అపరిమితమైన 
సాహసంతో పోరాడాడు. ఘటోత్కచుని సైన్యాన్నెంతో 


Pig 


హతమార్చాడు. దుర్యోధనుడికి బాసటగా భీష్ముడు, 
ద్రోణుణ్ణి పంపించాడు. ద్రోణుడు అనేకమంది యోధుల్ని 
వెంటదీసుకుని అక్కడికి చేరుకున్నాడు. వారంతా 
ఏకకాలంలో ఘటోత్మచుణ్జి ముట్టడించారు. కానీ అతడు 
ఏమాత్రం తొణకలేదు బెణకలేదు. తన దుందుభి 
నాదంతో గంభీరంగా గొంతెత్తి వారంతా హడలెత్తి 
పోయేటట్లుగా కేకలు పెడుతూ వారికి స్వాగతం పలికాడు. 

ధర్మరాజు ఘటోత్మచుడు చేసిన యుద్ధఘోష 
విని భీముడితో “ఘటోత్మచుడు ఇంతవరకు 
ఒంటరిగానే పోరాడుతున్నాడు. అతడి రక్షణ గురించే 
నాకు దిగులుగా ఉంది. అర్జ్హునుదక్కడ భీష్ముడితో 
తలపడుతుండటంవల్ల సాయమై అటువెళ్ళడం కుదరదు 
గదా. అందుకని నీ SHEE వెళ్ళి నీ కొడుక్కి సాయపడటం 
మంచిదంటాను” అని చెప్పగానే భీముడు ఘటోత్మచుడికి 
అండగా వెళ్ళాడు. యుద్ధం మరింత భయంకర రూపం 
దాల్చింది. అశ్వత్థామ దుర్యోధనుడికి చేయూతనిచ్చాడు. 
కొంతసేపటివరకు పోరాటం సాగింది. అంతలో భీముడిక 
దుర్యోధనుణ్ణి కూల్చాలని గద చేపట్టాడు. అంతే, వారు 
తోకముడిచి అదే పరుగు. ఒకవైపు భీష్ముడు 
పాండవసైన్యాన్ని అణగద్రొక్కుతుండగా, మరోవైపున 
భీముడు కురుసైన్యాన్ని యమపురికి సాగనంపుతున్నాడు. 

దుర్యోధనుడు భీష్ముడి వద్దకు వెళ్ళి ఆయనతో 
“ముందు ఆ ఘటోత్మచుణ్ణి సంహరించండి. లేకపోతే 
అతగాడు మన సైన్యాన్ని సమూలంగా నాశనం చేస్తాడు” 
అంటూ మొరపెట్టుకున్నాడు. భీష్ముడు సమాధానంగా 
“నాకిప్పుడు కుదరదు అతణ్ణి ఎదుర్శొనేందుకు భగదత్తుణ్ణి 
పంపుతాను” అని చెప్పాడు. భీష్ముడి అనుమతి ప్రకారం 
భగదత్తుడు తన మహోన్నతమైన సుప్రతీక మనే 
ఏనుగునెక్కి ఘటోత్కచుడి పైకి దాడిచేశాడు. అప్పుడిక 
పాండవసేనకి భగదత్తుడి సైనిక దళానికి మధ్య భయంకర 
సంగ్రామం చెలరేగింది. భగదత్తుడి మదగజం 
పిచ్చిపట్టినట్లు పాండవసేన మీదికి కలియబడుతూంటే 
దాని సంగతి తేల్చేయాలనుకుని వారు యత్నించారు. 


(wee 
భీష్ముడి వా 


సైన్యం యావత్తు ఆ మదగజాన్ని వెంబడించడంతో 
చిక్కుకొని ఉండగా మరో గజరాజు ప్రవేశించి భగదత్తుడి 
ఏనుగు విధ్వంసచర్యకు అద్దునిల్చింది. ఆ మదగజాలు 
రెండూ కొండల్లా నిల్పాయి. ఒకదాన్నొకటి 
పోనీయకుండా దారి అడ్డగించాయి. అదో 


అద్భుతమైన సన్నివేశం. అప్పుడు భగదత్తుడు వరుసగా 
బాణాలు రువ్వాడు. అంతటితో ఆ మరో గజరాజు 
Sonn 


రణరంగం నుంచి వైదొలగిపోయింది. 
ఆనందానికి పట్లపగాలేవు. 
లయ me? 
ఆ మధ్య వ్యవధిలో 
అర్జునుడు ; ఘటోత్మచుణ్ణి 
కలుసుకున్నాడు. అంతకు కొద్ది 


గానం 31 
దు) 


చెప్పనే చెప్పాడు. రాజ్యకాంక్షతో అయిన వారిని 
బలిపెట్టటంకంటె భిక్షగాడిగా చావటం మేలని. ధర్మరాజు 
ఐదు ఊళ్ళు ఇచ్చినా అంగీకరిస్తాననడం పరమార్ధం 
నాకిప్పుడు తెలిసింది. కానీ, ఇప్పుడిక పశ్చాత్తాపపడి 
ఏం లాభం? రథాన్ని కౌరవుల వైపు నడుపు” అన్నాడు. 
మధ్యలో భీష్ముడు అర్జునుణ్ణి మరోమారు 
కలుసుకున్నాడు. ఘటోత్మచుడు మాత్రం కౌరవసేనని 
ఆపకుండా హతమారుస్తూనే ఉన్నాడు. భీముడు 

గ! మరోమాటు ధార్తరాష్టుల్ని ఎదుర్కొన్నాడు. 
వారినొకరి తరువాత ఒకరి చొప్పున నేల 
కూలుస్తున్నాడు. ల 
ఎనమండుగురిని యమలోకానికి 

| చేర్చాడు. సైన్యం వెనుకడుగు 
1. వేయసాగింది. చీకటిపడే 
వేళయింది. 


32 బాలల మహాభారతము 
ena eng) 


అంతటితో నాటి యుద్దానికి విరామ సమయం 
చేకూరింది. దుర్యోధనుడికి అదో గద్దురోజు. నాడు 
దుర్యోధనుడి ఇరవై నలుగురు సోదరులు నేలకొరిగారు. 

ఇంత జరిగాక కూడా దుర్యోధన, దుశ్శాసన, 
కర్ణ, శకునులు సమావేశమై పాండవుల్ని గెలిచే విధాన 
మేమిటని చర్చలు జరిపారు. “ద్రోణుడు, భీష్ముడు, 
కృపుడు మొదలైన వారే పాండవుల్ని గెలవజాలరంటే, 
కారణమేమిటో నాకర్థం కావడం లేదు. ఓ కర్ణా! ఈ 
పాండవులు రోజురోజుకి కౌరవసైన్యాన్ని 
క్షీణింపజేస్తున్నారు. రానురాను మనకీ యుద్ధంలో 
విజయం దక్కదేమోనని నాకు అపనమ్మకం కల్గుతోంది 
సుమా” అన్నాడు దుర్యోధనుడు. 


ఆ మాటకు Sti నవ్వి, “దుర్యోధనా! 
విచారించకు మీ పాండవులంటే 
పంచప్రాణాలు. అందుకని ఆయన్ని ముందు 
యుద్ధంనుంచి అద్దు తొలగమను, ఆ పైన పాండవుల 
మారణహోమానికి నే పూనుకుంటానని నీకు 
మాటయిస్తున్నాను” అన్నాడు. తరువాత దుర్యోధనుడు 
భీష్ముడి వద్దకెళ్ళి, “పితామహా! నువ్వు గొప్పవాడివే, 
అజేయుడవే అందుకు సందేహమేలేదు కానీ, పాండవుల 
మీద నీ ప్రతాపమేమీ పనిజేయడంలేదే! అందుకని 
దయచేసి కర్ణుడు కూడ యుద్ధంలో పాల్గొనేందుకు 
అనుమతించు. నా అభీష్టాన్ని అతడు నెరవేరుస్తాడు” 
అనడిగాడు. 


తాతగారికి 


ఆ మాటలకు భీష్ముడిలో క్రోధం పెల్లుబికివస్తున్నా 
లోలోన అణచుకుంటూ, “నాయనా! శూలాలవంటి 
మాటలని నా హృదయాన్నెందుకు పోట్లు పొడుస్తావు 
చెప్పు. నా శక్తి వంచన లేకుండా యుద్ధం చేస్తున్నాగదా! 
పాండవులజేయులన్న విషయం నీకు చెప్పనే చెప్పాను. 
వారు లోకరక్షకుడు కృష్ణుని అండనున్నారు. అందువల్ల 


| 


వారిని హతమార్చడం నావల్ల, ద్రోణుడివల్ల కాదన్నప్పుడు 
ఈ SHE సంగతి చెప్పాలా? నువ్వు SPE. నేను 
పాండవ సేనని పడగొడుతున్నాను 

రేపటి రోజున ప్రళయమే 
సృష్టించనున్నా.. లోకమే సాక్షి భూమ్మీద కలకాలం ఆ 
మాట నిల్చిపోయేటట్లు చేసి చూపిస్తా. ఇక పోయి 
విశ్రమించు” అని బదులు చెప్పాడు. 


12 
భమ్మడు - కార్చిచ్చు 

తొమ్మిదోరోజు ఉదయాన భీష్ముడు సైనిక 
వ్యూహాలకు యుద్ధసంబంధంగా ఇవ్వవలసిన 
హెచ్చరికలన్నీ ఇచ్చాడు. దుర్యోధనుడు సంతృప్తిగా 
ఉన్నాడు. అతడు దుశ్చాసనుడితో “తమ్ముడూ ఇవాళ 
ఎలాగైతేనే తాతగార్ని మన పక్షాన మనస్ఫూర్తిగా 
పోరాడేందుకు ఒప్పించాను. కానీ, శిఖండి ఉంటే మాత్రం 
ఆయుధం చేపట్టను, పోరాడనంటాడు. కనుక శిఖండి 
తాతగారి ఎదుటపడకుండా చూడటం నీ వంతు. 
నీకు సింహమైనప్పటికి రవంత 
ఏమరుపాటునుందో కేవలం అడవి కుక్కచేత 
హతమైపోతుంది సుమా” అన్నాడు. 


ప్రతిరోజు 
గమనించావా? 


తెలుసుగదా! 


భీష్ముడు తమ సైనికదళాన్ని “సర్వతోభద్ర 
మనే వ్యూహంగా అమర్చాడు. అన్ని విధాలా భద్రమైనదని 
కృతవర్మ శకుని ఇంకా ఇతర 
యోధానయోధులంతా భీష్ముణ్ణి పరిరక్షిస్తూ ఉన్నారు. 
పాండవులుకూడ తమ సైన్యాన్ని వారికే మాత్రం తీసిపోని 
విధంగా వ్యూహం అల్లి పెట్టుకున్నారు. ధర్మరాజు, 
భీముడు నకుల సహదేవులు అగ్రభాగాన ఉండేటట్లు 
ఏర్పాటు జరిగింది. యుద్దారంభమైంది. అభిమన్యుడు 
దుర్యోధన సైన్యాన్ని ఎదుర్శొని వీరహారం చేస్తున్నాడు. 
అభీమన్యు-ఆలంబసుల మధ్య (బ్రహ్మాండమైన యుద్దం 
జరిగింది. ఆ యుద్ధంలో ఆలంబసుడు తనని 
కాపాడుకునేందుకు పిక్కబలం చూపాల్సి వచ్చింది. 


అర్థం. కృప 


భీష్ముడు - 
loo’ 


అవతల సాత్యకి-అశ్వత్థామ, ద్రోణ-అర్జునుల 
నడుమ మహోగ్రమైన పోరాటం ప్రారంభమైంది. 
భీష్ముడు అభిమన్యుడితో తలపడ్డాడు. అప్పుడు అర్జునుడు 
కొడుకు పక్షాన చేరాడు. దుర్యోధనుడి తమ్ముళ్ళంతా 
భీష్ముడికి సాయమై నిల్సారు. మిగిలిన పాండవులంతా 
అభిమన్యుడికి చేదోడై వచ్చారు. అదో సంకుల సమరం. 
కృపాచార్యుని సాత్యకి పోరుకి కవ్వించాడు. 
ద్వంద్వయుద్ధం ప్రారంభమైంది. సాత్యకి వేసిన బాణాలకి 
కృపుడు మూర్చిల్లి నేలబడ్డాడు. అంతట అశ్వత్థామ వచ్చి 
అపాయాన్ని అడ్డుకున్నాడు. సాత్యకి అశ్వత్థామ వింటిని 
రెండు తుంపులు చేసిపారేశాడు. మరో 
వింటినందుకుని అశ్వత్థామ (కోధావేశంతో వరుసపెట్టి 
బాణాలు గుప్పించాడు. సాత్యకిని మూర్చిల్ల జేశాడు. 
కానీ, సాత్యకి మరుక్షణానే తెప్పరిల్లుకుని ఇనుమడించిన 
శక్తితో అశ్వత్థామని ఎదుర్కొన్నాడు. ద్రోణుడు 
అపాయస్థితిలో ఉన్న కుమారుని ఆదుకునేందుకు 
వచ్చాడు. అప్పుడిక సాత్యకి ద్రోణుల ఇరువురిమధ్య 
పోరు చెలరేగింది. అంతటితో అర్జునుడు తక్షణం సాత్యకిని 
రక్షించేందుకు వచ్చి నిల్పాడు. దానితో అర్జున ద్రోణుల 
మధ్య భయంకర పోరాటం చెలరేగింది. 


పాండవసేనని చీల్చి చెండాడుతున్న భీష్ముణ్ణి 
పాండవులు మరోసారి ఎదుర్కొన్నారు. అర్జునుడు మాత్రం 
పెద్దలపట్లగల 
పోరాడలేకపోతున్నాడు. కృష్ణుడు అర్జునుడి మనోభావాన్ని 
గ్రహించి రథం ఆపాడు. “పారా! నువ్వు, నీ సోదరులు 
పదమూడు సంవత్సరాలు ఈ సుదినం కోసమే నిరీక్షిస్తూ 
వచ్చారు. నీవిప్పుడు భీష్ముణ్ణి దయాదాక్షిణ్యం చూపక 
హతమార్చటమే కర్తవ్యంగా గుర్తించు” అని 
హెచ్చరించాడు. అర్జునుడు కృష్ణుడి మాట తలదాల్చి, 
“జను, కృష్ణా! రాజ్యకాంక్షతో గురువులను, పెద్దలను, 
బంధుమిత్ర హతమార్ప్చటమా, 
రాజ్యహీనుణ్ణయి దారిద్ర్యాన్ని, దుఃఖాన్ని భరించడమా 
అని ఆలోచిస్తున్నా గుర్రాల్ని పోనీ నీ ఆజ్ఞ నాకు 


పూజ్యభావం వల్ల మనస్ఫూర్తిగా 


బలగాన్ని 


SPB) 33 
2) స్స 


శిరోధార్యమే కృష్ణా” అన్నాడు. 
అన్యమనస్కంగా యుద్దానికి సంసిద్దుడయ్యాడు. 
అంతలోనే భీష్ముడి బాణపరంపర అతివేగంగా వచ్చి 
రథాన్ని ముంచెత్తింది. కృష్ణుడు రథాన్ని ఏమాత్రం 
ముందుకి పోనీయలేకపోయాడు. అంతట అర్జునుడు 
మొట్టమొదట వదిలిన బాణంతో భీష్ముడి రథటెక్కాన్ని 
పడగొట్టాడు. తరువాత మరికొన్ని బాణాలు వదిలి ఆయన 
వింటిని తునాతునకలు చేసి పారేశాడు. అప్పుడు భీష్ముడు 
మరో వింటిని అందుకుని పోరు సాగించాడు. కానీ, 
అర్జునుడు ఆ విల్లుకూడ ధ్వంసం చేశాడు. చేపట్టిన 
ధనుస్సునెల్లా తుంపులు చేశాడు. భీష్ముడు అర్జునుడి 
ధనుర్విద్యాకౌశలాన్ని ఆ వేగాన్ని చూసి పొంగిపోయాడు. 
“భేష్‌ అర్జునా భేష్‌ నీవంటి వీరుడితో పోరాడటం 
ఆనందదాయకం సుమా” అంటూనే మధ్యలో భీష్ముడు 
తన రథాన్ని గుండ్రంగా సుడితిప్పుతూ బ్రహాండమైన 
ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు. అర్జునుడు మాత్రం 
ఆపకుండా కురువృద్దుడైన భీష్ముడిపై బాణాలు కురిపిస్తూనే 
ఉన్నాడు. కానీ, అతడి మనసులో భీష్ముణ్ణి 
వశపరచుకోవాలనో, వధించాలనో భావనే రావడం లేదు. 


అన్నాడేగానీ, 


భీష్ముడు మాత్రం పాండవసేనని అదేపనిగా 
కూల్చి పారేయడం కృష్ణుడు గమనిస్తూనే ఉన్నాడు. 


34 బాలల మహాభారతము 
eras ~<a) 


తటాలున కృష్ణుడు చేతనున్న పగ్గాల్ని విసిరిపారేసి రథం 
నుంచి కింది కురికాడు. తన సుదర్శన చక్రాన్ని చేత 
ధరించాడు. కృష్ణపరమాత్మ తన వైపు రావడాన్ని భీష్ముడు 
గమనించాడు. మౌనంగా, మనస్సును 
తొట్రుపడనీకుండా _కూడదీసుకుంటూ, చిరునవ్వు 
ముఖంతో కృష్ణుణ్ణి ఉద్దేశించి “ఓ దేవాదిదేవా! రావయ్యా 
వందనమయ్యా స్వామీ! నీ చేతుల్లో మరణించాలనే నా 
కోరిక తండ్రీ. నేను నీ దాసుణ్ణి” అని విన్నవించుకున్నాడు. 


అనడమే తరువాయి కన్నుమూసి కన్ను 
తెరిచేలోపల అర్జునుడు రథం నుంచి ఒక్క దూకు దూకి 
కృష్ణా ఆగు.. చక్రం ప్రయోగించకు అని కృష్ణుణ్ణి వారించి, 
తన శపథాన్ని భంగం చేసుకోవద్దని ప్రాధేయపడటం, 
నీవానాడు యుద్ధంలో ఆయుధం ముట్టనని ప్రతిజ్ఞ 


[స = 
‘ps MN a 


| 


చేశావు గుర్తుంది గదా. నీవేం చేయమన్నా చేస్తా అంటూ 
కృష్ణుణ్ణి మరల్చి తీసుకువెళ్ళటం జరిగిపోయింది. యుద్దం 
తిరిగి ప్రారంభమైంది. నాటి యుద్ధంలో పాండవసైన్యం 
ఎక్కువ భాగం నష్టమైంది. సూర్యాస్తమయం అయింది. 
ఆ నాటికి యుద్ధం చాలించారు. 
13 
౭కము,డె తెజరంలో పాండవులు 

ధర్మజుడు శోక సంతప్తహృదయుడైనాడు. కృష్ణుడి 
వైపు చూసి, “కృష్ణా! భీష్ముణ్ణి వధించడం అసాధ్యం సుమా. 
భీష్ముడు మన సైన్యాన్ని ఊచకోత కోస్తూంటే మనమంతా 
నిస్సహాయులమై చూస్తూ ఊరుకోవడంగా ఉంది. మళ్ళీ 
యథాప్రకారం అడవులకి తిరిగి పోవడమే మంచిదేమో” 


f 
f 


ae 
a షి 


ao 
<a, 


AA 


(MG 


ewe జ 
భీష్ముడి శిబిరంలో పాండవులు 


అన్నాడు. అది విని ధర్మరాజును 


కృష్ణుడు 


సమాధానపరుస్తూ, “ఓ ధర్మజా! విచారించకు. అర్జునుడు, 
భీముడు ఎంతో శక్తిమంతులు. నా అండ వారికి ఉండనే 
ఉంది. భీష్ముడు హతుడయ్యాడో విజయం మనదే అన్నది 
తథ్యం. ఆయన ఏ ఆయుధాన్నయినా ప్రయోగించగల 
నైపుణ్యం ఉన్నవాడు. క్షణాల్లో సైన్యాన్ని భస్మీభూతం 
చేయగలవాడు. అంతటి వాడైనా నీవంటే వల్లమాలిన 
అపేక్ష గలవాడు. కాబట్టి ఆయన్ని చంపటమెలాగో 


ఆయన్నే అడగటం సబబు” అన్నాడు. 


అనగానే పాండవులైదుగురు కృష్ణుడు రాత్రి బాగా 
పొద్దు పోయాక భీష్ముడి శిబిరానికి వెళ్ళారు. వారిని ఆ 
సమయంలో చూసి భీష్ముడు ఆశ్చర్యపోయాడు. వారంతా 
ఆయన పాదాలు తాకి ప్రణమిల్లారు. భీష్ముడు వారితో 
“రావయ్యా కృష్ణా! నిన్ను చూశాను, చాలా సంతోషంగా 


బు 35 


2 
ఉంది. నీకు, పాండవులకు స్వాగతం” అనేసరికి, భీష్ముడి 
స్వాగత వచనం విన్న ధర్మజుడు ఆనందంతో 
పొంగిపోయాడు. భీష్ముడితో “పితామహా! యుద్ధం 
గెలవడమెలా, రాజ్యాన్ని పొందడమెలా? నువ్వు యుద్ధంలో 
మా 'సైన్యాన్నంతా హతమారుస్తున్నావు! మేము నిన్నెలా 
ఎదిరించగలమో _ తెలియడంలేదు. మేం 
గెలవగలుగుతామో దయచేసి నువ్వే చెప్పవలసింది” 
అనడిగాడు. 


ఎలా 


అందుకు భీష్ముడు “ఓ కుంతీపుత్రా! నేను 
జీవించి ఉన్నంతవరకు మీకు విజయం దక్కదు” 
అన్నాడు. అప్పుడు యుధిష్టిరుడు “మరైతే నిన్ను 
వధించడమెలా?.. మేము ఇంద్రవరుణుల్నయినా 
జయించగలం గానీ నువ్వు మా పాలిటి యముడవై మా 
మీదే దండం విసురుతున్నావు గదా” అన్నాడు. 


36 బాలల మహాభారతము 
ena ene) 


భీష్ముడామాట విని “నువ్వన్నది సత్యమే, 
నన్నెవరూ యుద్ధంలో వధించలేరు. స్త్రీ ఎదురు నిలిస్తే 
పోరాడనని, చేపట్టిన ఆయుధాన్ని వదిలేస్తానని శపథం 
చేశాను. శిఖండికూడ ఒకానొకనాడు ab. అందువల్ల 
OSH నా ఎదుటికి తెచ్చి నిలపండి. 
నేనాయుధం (ప్రయోగించను. ఆ సదవకాశాన్ని 
ఉపయోగించుకుని అర్జునుడు మాత్రం నన్ను 
హతమార్చగలడు” అని చెప్పగానే మీనమేషాలెంచకుండా 
పాండవులు ఆ పద్ధతినే నిర్ణయించుకుని తమ గుడారాలకు 
చేరుకున్నారు. అర్జునుణ్ణి బాగా వత్తిడి చేశారు. అర్జునుడు 
శోకించాడు. సిగ్గుతో కుంగిపోతూ తలవంచి కృష్ణుడితో 
“హే కృష్ణా! నేనీ పని ఎలా చెయ్యను? ఆ వయోవృద్దుడు, 
పూజ్యుడు, కురువంశ రక్షకుడు, _ పితామహుడు 
అంతటి వాణ్ణి గాయపరచడమా? ఎంతటి వీరుడు! 
వివేకసంపన్నుడు!. నా చిన్ననాటి ముచ్చట్లు జ్ఞాపకం 
వస్తున్నాయి. నేను మట్టికాళ్ళతో సరసర ఆయన ఒడినెక్కి 
కూర్చునేవాణ్ణి.. ఆయన దుస్తులన్నీ పాదుచేసేవాళ్లి. 
ఒక్కొక్కప్పుడు ఆయన్ని నాన్నగారూ! అని పిల్ఫేవాణ్ణి. 
అప్పుడాయనో చిరునవ్వు నవ్వి, మ నాన్నకి నాన్నని 
బాబూ అనేవాడు. అటువంటి మహానుభావుణ్ణి... ఉహు 
నా వల్ల కాదు. కావాలంటే ఆయన నన్నూ నా 
సైనికదళాల్ని చీల్చి చెండాడినా ఫర్వాలేదు గానీ, ఆయన్ని 
చంపడం నా వల్ల కానే కాదు” అంటూ వాపోయాడు. 


అప్పుడిక 


అంతట కృష్ణుడు గంభీరంగా ఇలా అన్నాడు: 
“అర్జునా! భీష్ముణ్ణి హతమారుస్తానని ప్రతిజ్ఞ చేసి 
ఇప్పుడు మాట తప్పదలచావా? ఒకసారి చంపాలనే 
ఉద్దేశం కలిగాక, _అవతలవాడు వృద్దుడైనా 


మహానుభావుడైనా శత్రువుకిందే జమ. ఆ విధి నిర్వహణ 
క్షత్రియుల ధర్మం.” ఎట్టకేలకు అర్జునుడు కృష్ణుని సలహా 
తలదాల్చ దృఢనిశ్చయుడయ్యాడు. 


| 


14 
కారుముబ్బుల్తక్ష కారవసన 


అది పదవ రోజు యుద్ధం. శిఖండిని 
ముందుంచుకుని అర్జునుడు భీష్ముడితో పోరాడుతున్నాడు. 
అజేయుడైన భీష్ముడికి దుర్యోధనాదులు రక్షణగా ఉన్నారు. 
ద్రోణ, అశ్వత్ధామలు ఆయన వెన్నంటి ఉన్నారు. 
పాండవులు కురుసేనని నేలమట్టం చేస్తున్నారు. 
మున్ముందుకు దూసుకువస్తున్నారు. పాండవులు తమ 
సేనల్ని రంపపుకోత కొస్తూంటే భీష్ముడు సహించలేక 
పోయాడు. మిక్కిలి _ వాడియైన 
మంత్రపూరితంచేసి పాండవుల మీద ఎడతెరిపి లేకుండా 
గుప్పించాడు. వారి ఆటకట్టేటట్లు ఎదిరిస్తున్నాడు. 
దుర్యోధనుడు సంతోషంతో పొంగిపోయాడు. 


బాణాల్ని 


శిఖండిని ముందు నిల్పుకుని అర్జునుడు, భీష్ముణ్ణి 
డీ కొంటున్నాడు. వేగం వేగం” అంటూ కృష్ణుణ్ణి 
తొందరపరిచాడు. శిఖండి వడివడిగా వేసిన పది బాణాలు 
భీష్ముడి గుండెను చీరేశాయి. భీష్ముడు నమిలి 
మింగేద్దామన్నంత కోపంతో కొరకొర చూశాడు. శిఖండి 
ఎదుర్మొనడాన్ని లక్ష్యపెట్టలేదు. తన దృష్టి యావత్తు 
అర్జునుడిపై కేంద్రీకృతం చేశాడు. తనకు దేవదత్తమైన 
ఆయుధాన్ని చేతబట్టి భీష్ముడు అర్జునుడిపై దండెత్తాడు. 
కానీ కవచధారి అయిన శిఖండి అడ్డుకునే సరికి భీష్ముడు 
ఆయుధాల్ని ప్రయోగించడం మానుకున్నాడు. కౌరవులు 
భీష్ముడికి రాబోయే అపాయం గ్రహించారు. భీష్ముడు 
శక్తికొద్దీ పోరాడుతూండగా పాండవులు శిఖండిని 
వెయ్యికళ్ళతో కాపాడుతూండటం చూశారు. 
దుర్యోధనుడు భీష్ముని సమీపించి, “అదుగో అర్జునుడు 
అతడి వెన్నంటి కృష్ణుడూను. అతడు మన సైనిక బలాల్ని 
కబళించేస్తున్నాడు. మాకు నువ్వే దిక్కు వేరెవరూ లేరు. 
అందుకని అర్జునుణ్ణి మిగతా వారిని ప్రతిఘటించి, మన 
బలాన్ని రక్షించమని కోరుతున్నాను” అన్నాడు. అది విని 
భీష్ముడు క్షణకాలమాలోచించి, “ఓ సుయోధనా! నే చెప్పే 
మాటలు జాగ్రత్తగా విను. (ప్రతిరోజు పదివేలమంది 


న్నా. 


కారుమబ్బుల్లో కౌరవసేన 37 
Lomas ~<a) 


సైనికుల్ని హతమారుస్తానని మాట ఇచ్చాను. అన్నమాట 
ప్రకారం ఆచరిస్తూనే ఉన్నాను. ఇవాళ నేనొక 
అపూర్వమైన బలప్రయోగం చేయబోతున్నాను. అదే 
పాండవులందర్ని ఒక్కుమ్మడిగా నేను చంపడమో లేదా 
నేను చావడమో జరుగుతుంది” అన్నాడు నిశ్చయంతో. 


తక్షణం గాంగేయుడు వెళ్ళి పాండవసేనతో 

తలబడ్డాడు. పాండవులెవ్వరికీ ఆయన్ని ఆపడం 

తరంకాలేదు. అప్పుడర్హునుడు మళ్ళీ 
జ 

భీష్ముణ్ణెదుర్శొనేందుకు శిఖండిని (పేరేపించాడు. శిఖండి 

భీష్ముడి వైపు జొరబడుతూండగా, మిగిలిన పాండవులు 

వేర్వేరు తావుల్లో కౌరవయోధులతో కలియబడుతున్నారు. 


అశ్వత్థామ తన తండ్రి [ద్రోణుడికి అండగా 
ఉన్నాడు. చూస్తూండగానే సమరం భయంకర రూపం 
దాల్చింది. అంతట ద్రోణుడు “నా కేవేవో ఆలోచనలు, 
అపశకునాలు తోస్తున్నాయి. అందుకే నేనదేపనిగా 
అర్జునుణ్ణి గమనిస్తున్నాను. అతడీనాడు భీష్ముణ్ణి అంతం 
చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు కనబడుతూంది. ఆ 
శిఖండిని తెచ్చి ముందు పెట్టుకుని భీష్ముణ్ణి 
నిస్సహాయుజణ్లిగా చేసేస్తున్నాడు. నా మాట విని తక్షణమే 
వెళ్లి ఆ అర్జునుడి బాణాలకు గురికాకుండా భీష్ముణ్ణి ఏ 
విధంగానైనా కాపాడాలి” అన్నాడు. 


భీష్ముడు కౌరవుల ప్రధాన నాయకుడై బలంగా 
అర్జునుణ్ణి ఎదుర్కొంటున్నాడు. గెలుపెవరిదో తేల్చి 
చెప్పడం కష్టం. నానాటికి వేలాదిసంఖ్యలో సైనికులు 
మరణిస్తున్నారు. భీష్ముడిక అలసి విసిగి వేసారాడు. 
అప్పుడు దగ్గర్లో ఉన్న ధర్మ్శజుబ్జి పిల్పాడు. “ఓ యుధిస్టిరా! 
చూడు నేనిక విసిగిపోయాను. యుద్ధమంటే వెగటు 
పుట్టింది. నేను అసంఖ్యాక యోధుల్ని హతమార్చాను. 
నాకు మంచి చేయాలనుకుంటే నాతో పోరి, నన్ను అంతం 
చెయ్యి” అన్నాడు. 

అందుకు ధర్మరాజు తన బలగంతో “సరే 
ముందుకు ఉరకండి. యుద్ధం చేసి భీష్ముణ్ణి జయించండి” 


అనగానే, శిఖండిని ముందు పెట్టుకుని వారి నాయకుడు 
అర్జునుడు, పాండవసేనలు భీష్ముణ్ణి కూల్చేందుకెంతో 
యాసపడ్డారు. 


‘Ps 


శిఖండి -అర్చునుల మీద కౌరవసేన 
విరుచుకుపడింది. వారిని తుదముట్టించాలనుకుంది. 
అర్జునుడు కౌరవసేన భీష్ముడి రథం దరిదాపులకిగూడ 
రానీయకుండా నిర్భంధించాడు. అయినా అంతకు 
మునుపెన్నడూ లేనంత తీవ్రంగా భీష్ముడు పోరాటం 
సాగించాడు. కాని “పోరాడి ప్రయోజనం లేదు” 
అనిపించింది. అర్జునుడికి సాయమై ఉన్నవాడు కృష్ణుడు. 
తాను శిఖండితో యుద్ధం చెయ్యనని శపథం 
పట్టినవాడాయె. సత్యవతీదేవిని తన తండ్రి వివాహమాడే 
తరుణంలో తాను పొందిన వరాన్ని - అదే, “తాను 
కోరుకున్నప్పుడు తనకు మరణం సంభవించాలని, అది 
ఇక ఉపయోగించు కోవాలనుకున్నాడు. 


శిఖండి వేసిన బాణాలు భీష్ముడి గుండెని 
చీరేసినా, చలించలేదు. భూకంపం వచ్చినా కదలని 
కొండలా నిలబడ్డాడు. అర్జునుడు వరుసగా ఇరవై అయిదు 
అమ్ములు నాటాడు. ఇంకా వందలాది మంది యోధులు 
వివిధరకాలుగా శరీరమంతా గాయపరిచారు. అప్పుడిక 
భీష్ముడు దుశ్చాసనుడితో “చూడు ఇవి శిఖండి 
బాణాలనుకుంటున్నావేమో, కావు. అర్జునుడు వేసినవే, 
అవి నిర్విరామంగా శరీరంలోకి దూసుకుపోతున్నాయి. 
చలికాలపు ఈదురుగాలి చర్మాన్ని కోసేట్లు ఆ బాణాలు 
నా దళసరి కవచాన్నే చీరేసి దేహంలోకి 
చొచ్చుకుపోతున్నాయి” అన్నాడు బాధగా. 

భీష్ముడి దేహం మీద గాయం లేని చోటు లేదు. 
ఎక్కడా రెండు వేళ్ళ సందు లేకుండా బాణాలు దిగాయి. 
శిఖండి భీష్ముడి వింటిని ముక్కలు BD, ఆయన రథ 
సారథిని పది బాణాలతో అంతం చేశాడు. భీష్ముడు మరో 
వింటిని అందుకున్నాడు. కానీ అర్జునుడు వాటన్నిటిని 
ఖండించేశాడు. 


38 బాలల మహాభారతము 
eras eng) 


భీష్ముడప్పుడిక ఈటె తీశాడు. అది కొండల్ని 
సైతం పిండి పిండి చేసి పారెయ్యగలదు. విపరీతమైన 
కోపంతో భీష్ముడు ఈటెను అర్జునుడి రథం మీదికి 
విసిరాడు. అంత అర్జునుడు తక్షణమే అయిదు బాణాలు 
ప్రయోగించి రయ మని వస్తున్న ఈటెను అయిదు ముక్కలు 
చేశాడు. ఆ దృశ్యాని చూసి భీష్ముడు, “నేను ఒకే ఒక్క 
ధనుస్సు సహాయంతో మొత్తం పాండవుల్ని కూల్చి 
పారేయగలను. కానీ వారు కృష్ణుని రక్షణలో ఉండగా. 
నేను పాండవులతో పోరాడను, వారిని వధించలేను” అని 
అన్నాడు. 

స్త్రీగా జన్మించిన శిఖండిని ఆసరాగా చేసుకుని 
తనను ఎదిరిస్తున్నారు కనుక ఈ యుద్ధంతో తనకు 
ప్రమేయం లేదని భావించి, కోపాన్ని చల్లార్చుకొన్నాడు. 
తనకు శంతనుడు ప్రసాదించిన ఇచ్చామరణ వరాన్నిక 
ఉపయోగించే సమయం సమీపించిందని అంతరాత్మ 
ఉద్బోధించింది. ఆకాశం నుండి పోరు తిలకిస్తున్న 
దేవతా సమూహం భీష్ముడు యుద్ధం చెయ్యకుండా 
నిలబడిపోవడం చూసి విస్మయాశ్చర్యాలకు లోనైంది. 

ఆ దేవతలు భీష్ముణ్ణి సంబోధించి “నీ నిర్ణయం 
సరైందే. మేమంతా ఆమోదిస్తున్నాం. నియమం 
తప్పకుండా ధర్మాన్ని నిర్వర్తించిన ధర్మవీరుడవు నువ్వు” 
అంటూండగా దేవదుందుభులు మోగాయి. ఆయన మీద 
పుష్పవృష్టి కురిసింది. ఆ దేవవాణి భీష్ముడికి మాత్రమే 
వినపడింది. 


Pig 


కృష్ణుడు భీష్ముడి ముఖకవలీకల్ని 
గమనిస్తున్నాడు. అతడి సలహా పాటించి శిఖండి 


భీష్ముడిపై శరపరంపర గుప్పిస్తున్నాడు. కానీ 
శాంతనవుడు వాటన్నిటినీ భరిస్తూ శాంతంగా 
నిలబడ్డాడు. 


దుర్యోధనాదులంతా ఆ సంఘటనను 
నిస్సహాయులై పరికిస్తూ ఉండిపోయారు. ఇక అప్పటికి 
సూర్యుడు పడమటి దిశను _ చేరుకుంటున్నప్పటికీ, 
అర్జునుడు గుప్పించిన వేలబాణాలతో శరీరం తూట్లు 
పడిపోయినా తేజోమూర్తియై వెలుగొందే భీష్ముడిలాగా 
ఆకాశంలో అస్తమించే సూర్యుడుకూడ దేదీప్యమానంగా 
ప్రకాశిస్తున్నాడు. 

ఆయన దేహమంతా అర్జునుని బాణపు దెబ్బలతో 
నిండినా ముఖాన మాత్రం చిరునవ్వే తాండవించింది. 
కళ్ళు కృష్ణుని వంక ఆశ్రయ భావంతో చూస్తున్నాయి. 
మహాభారతానికి మూలస్తంభమైనట్టి కురువృద్ధుడు 
భీష్మపితామహుడు యోధానుయోధుడు రథం నుంచి 
ఒరిగిపోయాడు. భూమి కంపించింది. అంపశయ్య మీద 
పడుకున్నట్లు ఉన్నాడు. ఆయన దేహం నేలను తాకలేదు. 


అప్పటికింకా సూర్యుడు దక్షిణాభిముఖంగా 
ప్రయాణిస్తున్నాడు (దక్షిణాయనం. అంపశయ్యపై 


పడివుండగా “ఈ సమయం మంచిది కాదే ఇప్పుడే 
ఎందుకు పడిపోవాలి” అని ఆయనకు దేవవాణి 
వినిపించిందట. అందుకు భీష్ముడు నవ్వి “భీష్ముడు 
పడిపోయాడుగానీ మరణించలేదు. ఉత్తరాయణ 
పుణ్యకాలం వచ్చాకగానీ, ఈ దేహాన్ని విడిచిపెట్టను” 
అన్నాడు. 

భీష్మజనని గంగామాత బుషీవరుల్ని ఆయన 
వద్దకు అది దక్షిణాయన కాలం అని తెలపడానికి 
పంపింది. వారు హంసలరూపాలలో మానససరోవరం 
నుంచి లేచివచ్చి ఆయన చుట్టూ చేరారు. భీష్ముడువారితో 
ఆ విషయం తనకు ముందే తెలుసునని “ఉత్తరాయణం 


భీష్ముడికి పాదాభివందనం 39 


రాగానే నేనీ దేహాన్ని విడిచిపెడతాను అని” అనగానే వారు 
వెళ్ళిపోయారు. కృపుడు, దుర్యోధనుడు మిగతావారు 
భోరున విలపించసాగారు. 


ఇరుపక్షాల సేన యుద్ధం నిలిపివేశారు. 
ఆయుధాల్ని వదిలేసి అంతా వెళ్ళి భీష్ముడి చుట్టూ 
చేరారు. కౌరవ పాండవులిరువురూ ఆ మహావీరుడి 
పట్ల తమ మర్యాదల్ని పాటించారు. ఏడ్చి పెడబొబ్బలు 
పెట్టేవారు కొందరైతే, మరికొందరు మూర్భపోయారు. 
ఇంకొందరు క్షత్రియ సంస్కృతిని హింసాత్మకంగా, 
46) వ్యామోహితంగా నిందించారు. 

15 
2a GS ఎందబంభివందనం 

ప్రతి ఒక్కరూ భీష్ముణ్ణి పూజ్యభావంతో చూస్తూ 
నిశ్చేష్టులై గంగాపుత్రుడు ఎంతో 
ఆప్యాయంగా అందరిని కలయజూశాడు. “మీ అందరికి 
అభిమానానికి నేనెంతగానో 


నిలబడారు. 
[ey 


నాపైనున్న 


మురిసిపోతున్నాను. నా తల నేలను వాలిపోతోంది. 
తల ఆనిచ్చేందుకు కాస్త ఆధారమేదైనా పెట్టం”డని 
అనడగడమే తరువాయిగా ఎన్నో తలగడలు మెత్తనివి, 
పట్టువి ఎన్నో పట్టుకొచ్చారు. అవన్నీ చూసి భీష్ముడు 
“వీరుడు తలానించేందుకు ఇవి పనికి రావు” అంటూ 
అర్జునుని వైపు చూసి, “నాకు SAS ఉపధానం అమర్చు 
నాయనా” అనడిగాడు. అర్జ్హునుడాయన ఉద్దేశాన్ని 
(గ్రహించాడు. తక్షణమే వింటినారి సారించి మూడు 
బాణాలు గుప్పించాడు. ఆ మూడింటిని నేలను నాటి, 
భీష్ముడు తల ఆనించేందుకు వీలైన ఉపధానంగా 
అమర్చాడు. “అర్జునా! నేనడిగింది, నాక్మావాల్సింది ఈ 
ఉపధానమె. ఇదే క్షాత్ర ధర్మం. యుద్ధభూమిని చిరనిద్ర 
పోబోయే ఈ క్షత్రియుడి తల తప్ప దేహమంతా నేల 
తాకకుండా శరశయ్య ఉంది. ఇప్పుడు తలకికూడ 
అమరింది చాలు. ఈ దేహం చాలించేందుకు ఇది 


మంచివేళ కాదు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు 
ఆ కర్మసాక్షిని ఉపాసిస్తూ ఈ అంపశయ్య మీదనే నిరీక్షిస్తూ 


40 బాలల మహాభారతము 
eras eng) 
దుర్యోధనుడి ఆదేశానుసారం ఎందరో ఒంటి చేతితో చేరబిలిచి, దగ్గరకు తీసుకుని, “రా... రా 


ఘనవైద్యులు వైద్యం చేసేందుకు అక్కడికి వచ్చారు. కానీ 
భీష్ముడు ససేమిరా ఒప్పుకోలేదు, చిరాకుపడ్డాడు. 
“క్షత్రియవీరుడిగా ఆనందంలో పరాకాష్టనందుకున్నాను. 
అసువులు పోగానే ఈ బాణాలతోనే చితిపేర్చి దహనం 
చేయాలి” అంటూ హెచ్చరించాడు. 


చీకటి పడింది. దుర్యోధనాదులు ఆయన చుట్టూ 
చేరి కూర్చున్నారు. అంతట కృష్ణుడు ధర్మజుడితో ఉక్‌ 
అదృష్టం, విజయం.. ఇక మీదే” అన్నాడు. 


అందుకు ధర్మరాజు “xd కృష్ణా నీ 
అనుగ్రహమే మాకు జయం. నీ ఆగ్రహం, అపజయం. 
మాకు నువ్వే శరణ్యం. మా రక్షకుడవు నువ్వే. ఇందులో 
మా నిర్ణయంగానీ, మా ప్రయోజకత్వం గానీ లేశమైనా 
లేదు” అంటూ వినయంగా చెప్పాడు. 


భీష్ముడికి దాహమైంది. అర్జునుడి వంకచూసి 
“అర్జునా దాహం తండ్రీ!” అనడిగాడు. అంతట అర్జునుడు 
వెంటనే గాండీవ ధనుస్సునెత్తి వాడి బాణాలు వేశాడు. 
నేల నెరియలిచ్చింది. భూగర్భంలోంచి తియ్యని 
జలధార పైకి చిమ్మింది. భీష్ముడు తృప్తిగా ఆ నీటిని 
తాగాడు. ఆ తరువాత దుర్యోధనుణ్ణి ఉద్దేశించి, “చూడు 
సుయోధనా! ఈ లోకం మొత్తంలో ఈ నైపుణ్యం మరెవ్వరికీ 
లేదు. కృష్ణార్ణునులంటే ఎవరనుకున్నావు నర 
నారాయణులు. ఇక నీ పగను వీడి అర్థంలేని ఈ 
యుద్దానికి స్వస్తి చెప్పు. ఈ భీష్మ మరణానంతరం మీ 
జీవితాల్లో శాంతి సౌహార్రాలు నెలకొనాలని ఆశిస్తున్నాను. 
~m Q oO 
రాజ్యంలో సగపాలు ధర్మరాజుకి ఇచ్చేసి, అంతా 
శాంతియుతంగా జీవించండి” అని హితవు చెప్పాడు. 
దుర్యోధనుడు మౌనం వహించాడు. 
భీష్ముడు పడిపోయాడన్న వార్త విన్న కర్ణుడు 
నిశ్చేష్ణుడయ్యాడు. మెదలకుండా ఆయనున్న చోటికి 
వెళ్ళాడు. ఆయనకి పాదాభివందనం చేశాడు. “నేను 
రాధేయుణ్సి, మీరు నన్నెప్పుడూ కానివాదికింద జమకట్టి 
(3) ల 
చూసేవారే అతణ్ణి” అనేసరికి, ఆ మాటలు విని భీష్ముడు 


బాబూ నువ్వూ కౌంతేయుడవే గానీ, రాధేయుడవు కావు. 
నాకు నీ మీద ద్వేషమేమీ లేదు కర్ణా! నువ్వొక గొప్ప 
యోధుడవని నాకు తెలుసు. నిన్ను నేను పరుషంగా 
మాట్లాడేవాడనంటే, నువ్వు మహాగర్వివని, పాండవుల్ని 
నిష్కారణంగా దూషించేవాడివనీను. బ్రాహ్మణులంటే 
నీకున్న భక్తి శ్రద్ధల్ని నీ శౌర్యసాహసాల్ని నేనెంతో 
మెచ్చుకుంటాను. నువ్వు అర్జునుడికి సమజిజ్జీవి, 
కృష్ణుడంత ఘనుడివి. నా సలహా పాటించి పాండవులతో 
సమాధానపడి సఖ్యంగా ఉండు. నా మరణానంతరం 
పగ, విరోధం మానుకో”మని బ్రతిమాలాడు. 


అందుకు sec “నేను కుంతీపుత్రుడనన్న 
విషయం నాకు తెలుసు. కానీ నేను దుర్యోధనుడిచ్చిన 
సంపదని అనుభవిస్తూన్నందున నేనతడి పతనానికో 
కష్టాలకో కారకుణ్ణి కాలేను. కృష్ణుడు పాండవపక్షాన 
ఉన్నట్లే నేను దుర్యోధనుడి పక్షాన ఉన్నానంతే. పాండవులకి 
ఓటమి లేదు; అయినా దుర్యోధనుడి పక్షాన పాండవులతో 
పోరాడతానని నా శపథం. నా శపథానికి భంగం 
వాటిల్లనీయను. మీ మాట పాటించనందుకు నన్ను 
మన్నించమని వేడుకుంటున్నాను. ఒకవేళ నేనెన్నడైనా 
మిమ్మల్ని నా మాటలతోగానీ చేతలవల్లగానీ, 
నొప్పించినట్లయితే క్షమాపణ కోరుతూ, నన్ను 
పోరాడేందుకు అనుమతించమని ప్రాధేయపూర్వకంగా 
అడుగుతున్నాను” అన్నాడు. 

అప్పుడిక భీష్ముడు “నీకు పోరాడేందుకు 
అనుమతి నిచ్చాను, పోరాడు. ఆవేశానికి లోనుగారాదు, 
ఎట్టి ఘనతను ఆశించరాదు సుమా. ఎందుకు 
చెబుతున్నానంటే, కురుపాండవుల మధ్య శాంతిని 
నెలకొల్పాలని చూశాను కానీ విఫలుడనయ్యాను” 
అన్నాడు. కర్ణుడు భీష్ముడి వద్ద సెలవు పుచ్చుకుని 
బయల్దేరాడు. 


దోణపర్వం 


కర్తుడె రణరంగ ఉవే-ఈం 


మహాసం[గ్రామం పదకొండోరోజు 
ఆరంభమైంది. కురువృద్దుడు మహావీరుడైన భీష్ముడు 
కూలిపోయాడు. కౌరవుల ఆశలన్నీ అడియాసలైనాయి. 
నాయకుడు లేకపోవడంతో కాపరిలేని గొట్టెలమంద 
సామెతయింది వారి స్ధితి. 


భీష్ముడు గాయపడి పడిపోగానే వారి సైనిక 
పరివారం “ఓ కర్ణా! నువ్వే మమ్ము ముందుకు 
నడిపించాలి. నువ్వే మాకిక అండ కావాలొ అని 
గోలపెట్టారు. గడచిన పది రోజులుగా భీష్ముడి 
సైన్యాధిపత్యంలో సూర్యనందనుదైన కర్ణుడు యుద్ధం 
నుంచి వైదొలగి Nery. భీష్ముడు పరాభవించడంవల్ల 
నొచ్చుకున్న SOM “రణభూమిలో నువ్వున్నంతవరకు 
నేనక్కడ అడుగు పెట్టను. మీరే పాండవుల్ని హతమార్చి 
దుర్యోధనుడికి విజయాన్ని కట్టబెట్టండి” అని శపథంపట్టి 
పది రోజులు జరిగిన యుద్దానికి దూరంగానే 
ఉండిపోయాడు. 

అప్పటికి సజీవులై ఉన్న ధార్తరాష్టులు SHE 
గుడారానికి వచ్చి, భీష్ముణ్ణి గురించి విచారపడుతున్న 
కర్ణుణ్ణి చూశారు. అప్పుడు రాధేయుడు వారితో 
“భీష్ముడంతటి వాడికే ఓటమి కల్గిందంటే, ఈ మిగులు 
తగులు ఉన్న యోధుల్ని తుదముట్టించడం అట్టె సేపు 
పట్టదని నాకు తోస్తోంది. అకాశాన్నుంచి సూర్యుడు 
నేలను పడిపోయాడన్నా నమ్మవచ్చునేమో గానీ, భీష్ముడు 
నేలకూలడం నమ్మశక్యంకాని మాట. ఏది ఏమైనా నేను 
కురుసైన్యాన్ని ఈ మహాసంగ్రామంలో కాపాడేందుకు 
శాయశక్తులా ప్రయత్నిస్తాను” అని చెబుతూ భీష్ముడున్న 
వైపు నడిచి వెళ్ళాడు. ఆయన ఎదురుగా నిలబడ్డాడు. 
చేతులు చోడించి, “కుల స్వామీ! నేను SHB. కళ్ళు 
తెరిచి నా వంక చూడండి. బుజువర్తనంలో 
మహోన్నతులు పవిత్రతా స్వరూపులైన మీ వంటివారే 


41 


ఈ విధంగా గాయపరచబడి పడి ఉన్నారంటే, ఇక ఈ 
లోకంలో కేవలం యోగ్యతతో సాధించగల దేదీ లేదని 
స్పష్టమవుతూంది. మీరు పడిపోయిన తరువాత కౌరవులు 
ఆశవదులుకున్నారు. ఈ నాటికి ఆ కౌరవులకి అర్జునుడి 
తెల్లటి Mepo పగ్గాలు స్వయంగా చేతబట్టిన కృష్ణుడి 
శక్తి సామర్థ్యాలెంతటివో, అర్థమవుతోంది. సరే ఏదెలా 
జరిగినా, మీరు కనుక అనుమతిస్తే నేను యుద్ధరంగానికి 
వెళ్ళీ అర్జునుణ్ణి హతమార్చి నా బాధ్యత తీర్చుకుంటా” 
నన్నాడు. SHA ఆ మాటలు విన్న భీష్ముడు సంతోషించి, 
అతణ్ణి సంబోధిస్తూ “నాయనా! నదులన్నిటికి సముద్రం 
దిక్నయినట్లు, ఇక నీ మిత్రులకి నువ్వే అండగా 
మనసారా నిన్ను ఆశీర్వదిస్తున్నాను. 
నమ్మకద్రోహం చెయ్యక దుర్యోధనుణ్ణి నువ్వు అన్నివిధాలా 
వెన్నంటి ఉండాలి సుమా. స్‌ అదృష్టం పండాలి. వెళ్ళు, 
వెళ్ళీ శత్రువుల్ని చెందాడు”. అని మనస్ఫూర్తిగా 
దీవించాడు. 


ఉండాలని 


భీష్ముడి దీవెనలందుకొని Seo రథమెక్కి 
యుద్ధక్షేత్రానికి బయల్దేరాడు. అప్పుడిక కర్ణ-దుర్యోధనులు 
కౌరవసైన్యాధిపత్యం విషయమై మంతనాలు జరిపారు. 
నడిపించే నాయకుడు లేకపోతే సేనకు క్షేమంలేదు. 


నావికుడులేని నావలా,  సారథిలేని రథంగా 
తయారవుతుంది. కనుక నాయకుడెవరుంటే 
బావుంటుందో చెప్పవలసిందిగా కోరారు. అందుకు 


కర్ణుడు “మనమంతా సాహసులమే, మేధావులమే, 
అభిజాత్యం ఉన్నవారమే. అంతా సమర్భులే కాబట్టి ఎవరు 
ఆధిపత్యం వహించినా మంచిదే. అయితే, ద్రోణాచార్యులు 
ఆ బాధ్యతను వహిస్తే సబబుగా ఉంటుంది. ఆయన 
మన కందరికి గురువు గదా! అప్పుడైతే ఇక స్పర్థకిగానీ, 
అసూయకిగానీ తావుండదు. ద్రోణుడు ఆధిపత్యం 
వహించేందుకు ఒప్పుకోవాలి మరి” అని సలహా 
చెప్పాడు. దుర్యోధనుడు కర్ణుడిచ్చిన సలహాకెంతో 
సంతోషించాడు. ద్రోణుణ్ణి కలుసుకుని “ఆచార్యా! 
మీరొక్కరే మాకు మా పితామహులంతటి సన్నిహితులు. 


42 బాలల మహాభారతము 
ena eng) 


అందుకే మిమ్మల్ని మన 


సేనలకి 
వహించాల్సిందిగా కోరుతున్నాను” అని ప్రాధేయపడ్డాడు. 


ఆధిపత్యం 


అక్కడ సమావేశమైన రాజులందరూకూడ తమ 
ఆమోదాన్ని వెల్లడించారు. 


ద్రోణుడు “నాకు వేదాలు, తక్కిన శాస్త్రాలు 
తెలుసు. ఏదో కొంత మానవుడి నడత, మనస్తత్వాల్ని 
గురించి తెలుసు. ఇంకా ప్రత్యేకమైన కొన్ని ఆయుధాల 
ప్రయోగం తెలుసు. అంతవరకే..., అయితే మీకు నాపై 
గల విశ్వాసానికి, పాండవుల్ని ఎదుర్శొనేందుకు ఈ 


సర్వసేనాధిపత్యాన్ని అంగీకరిస్తున్నా! ” అన్నాడు. 
ఆయన లాంఛనయుతంగా కౌరవసేనకు 
సర్వసేనాధిపతిగా నియమింపబడ్డాడు. 

ద్రోణుడు సైనిక బలాన్ని గుండ్రంగా 


శకటవ్యూహంగా ఆయత్తపరిచాడు. పాండవులు తమ 
సైన్యాన్ని క్రౌంచవ్యూహంగా మలిచారు. కౌరవసేన 


అగ్రభాగాన — Ste నిలిచి ప్రత్యక్షమయ్యాడు. 
రణభూమిలో కర్ణుడు ప్రవేశించడం అదే 


మొట్టమొదటిసారి. అది అందర్ని ఆశ్చర్యంలో 
ముంచివేసింది. అతడు సేనలోకి వచ్చే ముందే ద్రోణుడు 
దుర్యోధనుణ్ణి “నావల్ల నువ్వు కోరుకునేదేమిటి? నే 
చెయ్యాల్సిన దేమిటని అడిగాడు. దుర్యోధనుడంతట 
కర్ణుణ్ణి సంప్రదించి “మీరు యుధిస్టిరుని ప్రాణాలతోపట్టి 


Pig 


తెచ్చి నా SH howd. అదే మీరు చెయ్యవలసిన కార్యం, 
అదే నాకు మహదానందం,” అని బదులు చెప్పాడు. 

“హతమార్చి తేరాదా?” అని ఎదురు ప్రశ్న 
వేశాడు ద్రోణుడు. “Do? మీ కాతడంటే పైకి 
చెప్పుకోలేనంత ఆయన 
అజాతశత్రువు. శత్రువనేవాడే లేనివాడని గదా ...అదంతా 
నా కనవసరం. అతణ్ణి ప్రాణాలతోనే వశపరచుకోవాలి” 
అన్నాడు. 

యుధిష్టిరుణ్ఞి ప్రాణాలతోనే పట్టి తెచ్చి 
అప్పగిస్తానని ద్రోణుడు తన నిశ్చితాభిప్రాయాన్ని 
తెలుపగానే, గూఢచారులు కొందరు ఈ వార్త 
మోసుకుపోయి పాండవసేనలో వెల్లడి చేశారు. 


అపేక్షేమైనా ఉందా? 


దుర్యోధనుడి నీచప్రవృత్తిని ఆమోదించి 
అతడికి (ప్రాపైనిల్చిన _ద్రోణుడంటే అర్జునుడు 
మండిపడ్డాడు. తన అ(గజుడికి ఏమరుపాటన్నదిలేక 
సదా అన్నివిధాలా కనిపెట్టి కాపలాగా కూడానే ఉండాలని 
నిర్ణయించుకున్నాడు. 


ఆనాటి సమరంలో ఆచార్యుడు తన శౌర్య 
ప్రతాపాలను ఎంతో చాకచక్యంతో ప్రదర్శించాడు. 
స్వైరవిహారంచేస్తూ నిర్దాక్షిణ్యంగా పాండవసేనని నాశనం 
చేశాడు. 


ఆ తీవ్రమైన గమన వేగాన్ని చూసి 
పాండవసేన ద్రోణుడు ఒక్కడు కాదు, అనేక ద్రోణులు 
అనుకొంది. బాణవర్షంతో రణరంగమంతా నింపడంతో 
అది మృత్యుదేవత నాట్యరంగంగా తయారైంది. 

ఆయన యుధిష్టిరుడి వైపు 
చొచ్చుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. యుధిష్టిరుడు 
మంచి వాడియైన బాణాలతో బదులు చెబుతున్నాడు. 
కానీ ద్రోణుడు వాటిని లెక్కచెయ్యకుండా మహావేగంతో 
మున్ముందుకు చొచ్చుకు వస్తూనే ఉన్నాడు. అప్పటికీ 
ధర్మరాజు ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు. ద్రోణుడు చేసే 
చిత్రవధకు ధర్మజుడు తట్టుకోలేకపోతున్నాడు. అతడి 


ధర్మజుని వశపరచుకునేందుకు [ద్రోణుడి యత్నం 43 
lLems- cage) 


వింటిని రెండు తుంపులు చేసి పారేయడంతో ధర్మరాజు 
నిస్సహాయుడై పోయాడు. అప్పుడిక శిఖండి, 
ఉత్తమౌజుడు, ద్రౌపదిపుత్రులు, సాత్యకి, విరాటుడు ఆ 
విధంగా ఒకరి తరువాత ఒకరు వరుసగా వచ్చేశారు. 
కానీ వారందర్నీ ద్రోణుడు ఒక్క దెబ్బను ఓడించి 
పారేశాడు. ఆనాడు ఆయన కేవలం మృత్యుదేవతలా 
ఉన్నాడు. యుధిష్టిరు నెలాగైనా ప్రాణాలతో పట్టుకోవాలనే 
గట్టియత్నంలో ఉన్నాడు. 

“ఇవాళిక ధర్మరాజు ద్రోణుడి చేజిక్కిపోతాడు, 
తప్పదు” అని చుట్టూ ఉన్నవారు గుసగుసలాడుతున్నారు. 
అప్పుడు కనీవినీ ఎరగని అపూర్వదృశ్యం గోచరించింది, 
అదే కృష్ణసారథ్యంలో రథం మీద వస్తున్న అర్జునుడు 
హఠాత్తుగా ప్రత్యక్షమవటం. అతడు [ద్రోణుడి మీదికి 
వడివడిగా దూసుకువెళ్ళాడు. తన గాండీవాన్ని ఎక్కుపెట్టి 
శరపరంపర కురిపించి ముంచెత్తాడు. అర్జునుడి ఆగడాన్ని 
(ద్రోణుడు తమాయించుకోలేకపోయాడు. అదృష్టవశాత్తు 
సూర్యాస్తమయం కావడంతో నాటి యుద్దానికి అంతటితో 
ముగింపు జరిగింది. 


తో ie ‘| ay fi j 
BS 
ae } iW 


42 
ae i 
| 


J 


2 
ధర్మజుని వశపరచుకునేందుకు 
(Gidea యత్మం 


ధర్మజుశ్ణి ప్రాణాలతో పట్టి తేవాలనుకున్న 
ద్రోణుని యత్నం విఫలం కావడంతో ఆయనకు SOS 
నిరుత్సాహం అంతా gow కాదు. దుర్యోధనుడితో 
“అర్జునుడు యుద్ధరంగంలో ఉన్నంతవరకు ధర్మజుణ్జి 
పట్టడం సాధ్యంకాదు. కనుక ఏదో ఉపాయం పన్ని 
ధనంజయుణ్జి వేరు దిశకు మళ్ళీంచాలి, ధర్మరాజుని 
ఒంటరివాణ్ణి చెయ్యాలి. అట్టి తరుణంలోనైతేనే ఆ 
యుధిష్టిరుణ్ణి ప్రాణాలతో పట్టుకోవచ్చు” అన్నాడు. 

మర్నాటి యుద్ధంలో దుర్యోధనుడు ద్రోణుడు 
చెప్పిన ప్రకారం త్రిగర్తాధీశుడికి అర్జునుణ్ణి కయ్యానికి 
కవ్వించవలసిందిగా హెచ్చరికలు చేశాడు. క్రిగర్తాధీశుడు 
దుర్యోధనుడు చెప్పినట్లె అర్జునుని యుద్దానికి 
ఉసిగొల్పాడు. అంతట అర్జునుడు ధర్మజుడితో “క 
త్రిగర్తులు నన్ను తమతో యుద్ధం చెయ్యమని 


ape HF 3 


it Ke i , “At cam MS ! 7 గ్గ మ్స 
స గ. 1. ~ Be 
ee / a a aN i 


44 బాలల మహాభారతము 


కవ్విస్తున్నారు. మీకు అండగా మీ వెంట ఉండాలనే 
ఉన్నప్పటికీ వారు సంశప్తక (సంశప్తక వ్రతమంటే ఒక 
పెద్ద సేనను సిద్ధం చేసి అంతా అగ్నిహోత్రం ముందు 
వెళ్ళి పని సాధించిగానీ, రణరంగం నుంచి 
పారిపోయిరామని శపథం చేసి దీక్షబూనడం) వ్రతం 
పట్టినవారు నా పేరుపెట్టి పిలుస్తున్నారు. 

“నేనూ రణరంగంలో ఒకసారి ప్రవేశిస్తే 
అనుకున్న కార్యం సాధిస్తేగానీ తిరిగి రాననే దీక్ష 
తీసుకున్నవాడినే గదా. అందువల్ల వారితో పోరాడి 
వచ్చేందుకు అనుజ్ఞ ఇప్పించ”మని అడిగాడు. అర్జునుడి 
తెల్లటి గుజ్టాలు ధర్మరాజున్న తావునుంచి బయల్దేరడం 
దుర్యోధనుడు గమనించాడు. 

అర్జునుడు కృష్ణుడితో “కృష్ణా! ఈ త్రిగర్తులు 
నన్ను తమతో పోరుకు రమ్మని కవ్వించడం చూస్తూంటే, 
వీరు కోరి తమ పాలిటి మృత్యువును ఆహ్వానిస్తున్నారేమో 
అనిపిస్తూంది సుమా!” అన్నాడు. ఇటు అర్జునుడు త్రిగర్తుల 
నడుమ సంకుల సమరం ప్రారంభమైంది. పార్టుడు 
రణభూమిలో వీరవిహారం సాగిస్తూ శత్రువుల్ని ఊచకోత 
కోసేస్తున్నాడు. 

అటువైపు ద్రోణుడు ధర్మజుని లోబరచుకోవాలనే 
కాంక్షతో పాండవసైన్యం వైపు పురోగమిస్తున్నాడు. 
కానీ, అప్పటికే ధృష్టద్యుమ్నుడు తన మీదికి తరలి వస్తున్న 
కనిపెట్టి గజగజలాడిపోతున్నాడు. ఆ 
ధృష్టద్యుమ్నుడు తన ప్రాణాలు హరించేందుకే పుట్టాడన్న 
సంగతి ఆయనకు తెలుసు. అందుకని తన రథాన్ని 
(sche సైన్యం ఉన్న దిశకు మళ్ళించాడు. (ద్రోణుడి 
చేతుల్లో [ద్రుపదుడి సైన్యం చాలవరకు దెబ్బతింది. 
మరికొంతసేపటికి తిరిగి తన దృష్టిని ధర్మజునిపైకి 
సారించాడు కానీ, పాండవులు దృఢంగా నిలబడ్డారు. 
సత్యజిత్తు-ద్రోణుల మధ్య భయంకర పోరాటం 
చెలరేగింది. అందులో సత్యజిత్తు ఇంకా పాంచాల 
రాజకుమారుడైన వృకుడు మృతులయ్యారు. 


జాడ 


| 


ద్రోణుడప్పుడు మరింత 
చేరువయ్యాడు. ఇక దుర్యోధనుడి సంతోషం అంతా 
ఇంతా కాదు. కర్ణుడితో “రాధేయా! చూడు మన 
నాయకుని శౌర్య పరాక్రమాలు. ఈ దెబ్బతో ఇక 
పాందవులు యుద్ధంజోలికి రారని నా కనిపిస్తూంది. 
ద్రోణుడి బాణాలకు వారి సైన్యం ఎలా చెల్లాచెదరై 
పోతుందో చూడు” అన్నాడు. కానీ కర్ణుడికి రారాజు 
మాటలేమాత్రం నచ్చలేదు. “మిత్రమా! పాండవుల్ని అంత 
తక్కువగా అంచనా వేయకు. వారెన్నటికీ లొంగరు సుమా. 
నువ్వు వారికి చేసిన అన్యాయాల్ని వారిట్టె మర్చిపోయి 
ఉంటారనుకున్నావా? అదుకో చూడు భీముడు చేదోడై 
రానే వచ్చాడు. అతడు మన యోధాగ్రేసరుల్ని 
చాలవరకు నరికి పారేస్తాడు. అప్పుడిక బరువు 


ధర్మరాజుకి 


బాధ్యతంతా ద్రోణుడి మీదనే పడుతుంది. కనుక 
త్వరగావెళ్ళి ఆయనకు సాయపడదాం పద” అన్నాడు. 


ధర్మజుని వశపరచుకునేందుకు ద్రోణుడి యత్నం 45 
lems cage) 


అన్నదే తడవుగా సుయోధనుడు ఒక పెద్ద గజబలాన్ని 
సిద్ధంచేసి భీముడి మీదికి నడిపించాడు. కానీ భీముడు 
క్రోధావేశంతో ఏనుగుల దండుని చెండాడుతున్నాడు. 
తన ఏనుగుల్ని కూల్చేస్తున్న భీముడిపై దుర్యోధనుడు 
వాడియైన బాణాల్ని ప్రయోగించాడు. 

అయినా భీముడు దుర్యోధనుడి వింటిని అతడి 
సైనిక బలాన్ని ధ్వంసం చేసేశాడు. భగదత్తుడు 
సుప్రతీకమనే ప్రసిద్ధమైన తన ఏనుగునెక్కి దుర్యోధనుడికి 
సాయమై వచ్చాడు. అది కళ్ళు తిప్పి తేరిపారజూస్తూ 
క్రోధంతో ఘీంకరిస్తూ భీముణ్ణి రథం మీదనుంచి ఎత్తి 


నేల కుదేసింది. నేలమీదనుండే భీముడు ఆయుధం 
లేకుండా వట్టి చేతుల్లోనే ఏనుగుతో కలియబడ్డాడు. 


భగదత్తుడి ఏనుగు పాండవసైన్యంలోకి జొరపడి 
నుగ్గునుగ్గు చేస్తోంది. ఆ ఏనుగు చేస్తూన్న బీభత్సం 
ఫలితంగా సైనికుల్లో చెలరేగింది. 
పాండవసేనలో ఆర్తనాదం వినబదేసరికి తక్షణమే 
అర్జునుడు ఆ దిశకు పరుగున వెళ్ళాడు. కానీ భగదత్తుడు 
అదే యుద్ధగజం మీద వచ్చి అర్జునుణ్ణి ఢీకొన్నాడు. 
భయంకర పోరాటం చెలరేగింది. చివరికి అర్జునుడో 
తీవ్రమైన బాణాన్ని ఆ ఏనుగు నొసట గురిపెట్టి కొట్టాడు. 
అది కొండమీద పిడుగు పడినట్టయి, ఆ జంతువు శరీరాన్ని 
నిలువునా చీరేసింది. అది అరుస్తూ నేలకూలింది. 
అర్జునుడు మరో అమ్ము వదలి భగదత్తుణ్ణి హతమార్చాడు. 
ఈ విధంగా ధర్మజుని ప్రాణాలతో పట్టుకోవాలనుకున్న 
ద్రోణుని పన్నాగం మళ్ళీ విఫలమవడంతో నాటి యుద్ధం 
ముగిసింది. 


అల్లకల్లోలం 


46 బాలల మహాభారతము 
exe eae) 
చె సైన్యాన్ని పద్మవ్యూహంగా అమర్చి సంసిద్ధం చేశాడు. 


అభిమన్వ్ను alt) 

మర్నాటి ఉదయానే దుర్యోధనుడు అమిత 
కోపంతో ద్రోణుడి దగ్గరకు వెళ్ళీ, “మీరు నా కిచ్చిన 
వాగ్గానాన్ని నిలబెట్టుకోనందుకుగల కారణం నాకు 
అర్థంకావడం లేదు. రణభూమిలో మీకు అందుబాటులో 
ఉన్నప్పటికీ ధర్మజుణ్ణి పట్టుకోకుండా విడిచిపెట్టారు. మీ 
చేతలు చిత్రంగా ఉన్నాయి” అంటూ అక్కసు 
వెళ్ళబోశాడు. ఆ మాటలకు ద్రోణుడు ఎంతో 
నొచ్చుకున్నాడు. “దుర్యోధనా! నేను నాకున్న శక్తినంతా 
ప్రయోగించి యుద్ధం చేస్తున్నాను. ధర్మరాజు పక్కన 
కృష్ణార్ణునులున్నంత కాలం మన కార్యం నెరవెరదు. కనుక 
ఏ విధంగానైనా అర్జునుణ్ణి రణరంగం నుంచి 
వైదొలగించు. అప్పుడైతే దేవతలకి సైతం అంతుచిక్కని 
ఎత్తు వేస్తాను. నీ కోరిక తీరౌనని సమాధానం చెప్పాడు. 

దుర్యోధనుడు సంశప్తకుల్ని అర్జునుణ్ణి 
కవ్వించమని సలహా ఇచ్చాడు. అంతట ద్రోణుడు 


gs 


అర్జునుడు సంశప్తకుల్ని ఎదుర్మోనడానికి రణభూమి 
దక్షిణదిశకు వెళ్ళాడు. 


ద్రోణుడు భయంకరంగా 
దండెత్తాడు. భీమసేనాదులు ద్రోణుని ఎదిరించి ఆయన 
ధాటికి తట్టుకోలేకపోయారు. ధర్మరాజుకి ఏం చేయాలో 
పాలుపోలేదు. ద్రోణుడు పన్నిన పద్మవ్యూహాన్ని భేదించడం 
పాండవుల పక్షంలో ఎవ్వరికీ తెలీదు, ఒక్క అభిమన్యుడికి 
తప్ప. ఆ వ్యూహాన్ని భేదించే కిటుకు అతడు తన తండ్రి 
అర్జునుడి ద్వారా నేర్పాడు. ఆ సంగతి ధర్మజుడికి తెలుసు. 
తక్షణం అభిమన్యుణ్ణి పిలిపించి “నాయనా! ద్రోణుడు 
పన్నిన ఈ వ్యూహాన్ని భేదించడం మన వారెవ్వరికి సాధ్యం 
కావడంలేదు. ఈ వ్యూహం భేదించగలవారు నలుగురే, 
కృష్ణుడు, అతడి కుమారుడు ప్రద్యుమ్నుడు తరువాత 
అర్జునుడు, నీవూను. ఇప్పుడర్లునుడు సంశప్తకులతో 
పోరాటంలో చిక్కుకున్నాడు. కనుక నీ మీదనే 
ఆశ పెట్టుకున్నాం. ద్రోణుడు పన్నిన ఈ వ్యూహాన్ని భేదించి 


ధర్మరాజుపై 


page > 
ii, 


బహ 


అభిమన్యు వధ 47 
Lens exe) 


మమ్మల్ని కాపాడు తండ్రీ!” అన్నాడు. అందుకు, 
అభిమన్యుడో క్షణం ఆలోచించి “మా తండ్రిగారు నాకు 
వ్యూహంలో (ప్రవేశించడం నేర్పారుగాని, అందులోంచి 
బయటపడే విధానం చెప్పలేదే! ఒకవేళ ఏదైనా 
ఆపదమూడితే తిరిగి బయటపడే దారి నేనెరుగనే” అని 
బదులు పలికాడు. 


“వ్యూహాన్ని భేదించి. లోపలికి నువ్వు 
ప్రవేశించగానే మేమంతా నీ వెనకనే నిన్ననుసరించి 
వస్తాం. ఆపదేమైనా వస్తే నీతోటే ఉండి ఎదుర్కొంటాం 


సరేనా?.. పద” అన్నాడు. 


అభిమన్యుడు సారథిని వ్యూహంలోకి 
చొరబడమని హెచ్చరించాడు. అప్పుడు సారథి 
“చిరంజీవీ! నిన్ను దేవుడే రక్షించాలి. నీ లేత భుజాల 
మీద మహాభారాన్ని వేశారు. వ్యూహంలోకి దిగే ముందు 
ఓ క్షణం ఆలోచించి మరీ అడుగుపెట్టు” అని 
సూచనలిచ్చాడు. 


కానీ అభిమన్యుడో చిరునవ్వు నవ్వి “నెను 
అర్జునుడి పుత్రుణ్ణి, కృష్ణుడికి మేనల్లుడిని. 
అటువంటప్పుడు నాకేమిటి భయం? సారధీ త్వరగా 
పోనీ, వేగంగా.. ద్రోణుడున్న చోటు గుర్తుపట్టి రథాన్ని 
అటు తరలించు” అన్నాడు. 


అభిమన్యుడు ద్రోణుడితో తలపడేందుకై 
మున్ముందుకు చాచ్చుకురావడం గమనించిన కౌరవులు 
అతణ్ణి ఎదుర్శొనేందుకు సంసిద్దులైనారు. ఏనుగుల 
సమూహం మీదికి ఉరికే సింహప్పిల్లలా అభిమన్యుడు 
నిర్భయంగా కౌరవులపై విరుచుకుపడ్డాడు. (ద్రోణుడు 
చూస్తూండగానే, ఆయన పన్నిన పద్మవ్యూహాన్ని భేదించి 
అభిమన్యుడు లోనికి ప్రవేశించాడు. 

అభిమన్యుడు చేరువవుతూంటే మృత్యువు 


సమీపిస్తున్నట్లు కౌరవవీరులంతా నోళ్ళు 
పిడచకట్టుకుపోయి, Mosse ఒళ్ళంతా 
ముచ్చెమటలుపోసి నిస్సహాయులై నిలబడ్డారు. 


అభిమన్యుడి విధ్వంస చర్యను అడ్డుకునేందుకు 
దుర్యోధనుడు ఉరికాడు. అంతట ద్రోణుడు 
అనుభవజ్ఞులైన యోధాగ్రేసరుల్ని దుర్యోధనుడికి అండగా 


పంపించాడు. 


అభిమన్యుడు వ్యూహంలో (ప్రవేశించేందుకు 
వెళ్ళినప్పుడు తోడోడ పాండవపక్షానున్న వీరాధివీరులంతా 
అతడి రథాన్ని అనుసరించారు. కానీ వ్యూహాన్ని 
BDH, లోపల ప్రవేశించిందీ అభిమన్యుడు మాత్రమె. 
భీముడితోసహా అందరిని జయద్రధుడు అక్కడే 
ఆపేశాడు. ఒంటిరిగా అభిమన్యుడే వెళ్ళాడు. నాటి 
విధ్వంసకాండలో కురుసైన్యం ఆశ వదిలేసుకుంది. 


కర్ణుడికి ఏంచేసేందుకు పాలుబోక తిన్నగా 
ద్రోణుడి దగ్గరకు వెళ్ళి “ఈ అభిమన్యుడు బీభత్సం 
చేసేస్తున్నాడు. దుర్యోధనుని, దుశ్శాసనుని, నన్ను 
గాయపరిచాడు. అతడి శస్తాస్తాలు మా మనోబలాన్ని 
కుంగదీస్తున్నాయి ఆచార్యా” అని వాపోయాడు. 


ద్రోణుడు “అభిమన్యుడు 
యువకుడు, వీరుడు, సాహసోపేతుడు. వాళ్ళ తండ్రికి 
కవచమెలా తొడుక్కోవాలో నేర్పింది నేను. అతడి కబ్బిన 
విద్యంతా తు.చ తప్పక సకలమూ నేర్చినట్లు నాకు 
కనబడుతూనే ఉంది. అందుకని అతడి వింటిని 
తుంచెయ్యాలి. తరువాత రథానికి కట్టిన గుజ్టాల్ని 
కూల్చేయాలి. ఆపైన ఆ రథసారథులిద్దర్ని హతమార్చాలి. 
అదంతా అయ్యాక అతడు రణరంగం నుంచి వెనుదిరిగి 
పిక్కబలం చూపుతున్నప్పుడు నేల రాల్సేయడమే” 
అన్నాడు. 

ద్రోణుడి సలహా మేరకు SHH వాడి 
బాణాల్ని వదలాడు. అభిమన్యుడి వింటిని విరిచాడు. 
కృతవర్మ అతడి గుజ్టాల మీదికి గురిపెట్టాడు. వాటిని 
వధించాడు. కృపాచార్యుడు సారథులిరువుర్ని 
మట్టుపెట్టాడు. ఈ తీరుగా అతణ్ణి బలహీనుణ్ణి చేశారు. 
అభిమన్యుడు రథం మీదనుంచి కిందికి ఉరికి, So 


అంతా విని 


48 బాలల మహాభారతము 
axe ~<a) 


చేతబట్టి శత్రువుల SHAN. కత్తి గిరగిరా తిప్పుతూ 
చుట్టుముట్టిన వీరయోధులందర్ని తెగటార్సాడు. నేల కాలు 
మోపినట్టు లేడు. ఆకాశంలో విహరిస్తూ యుద్ధం 
చేస్తున్నట్లనిపించింది. పక్షిరాజైన గరుడుడు ఆకాశంలో 
ఎగురుతున్నట్లే తోచింది. కౌరవసేన పైకి పారజూచి 
ఆకాశంలోకి బాణాలు గురిపెట్టి వదులుతోంది. అంతలో 
ద్రోణుడు వదిలిన వాడిబాణం వచ్చి అభిమన్యుడి కత్తిని 
ముక్కలు చేసింది. SOC శరం అతడి డాలును తుంపులు 
చేసింది. అతడికి రక్షణనేది లేకుండాపోయింది. తక్షణమే 
గద అందుకున్నాడు. అశ్వత్థామ మీదికి విసిరాడు. 
అభిమన్యుడు తన పైకి ఉరకడం కనిపెట్టి అశ్వత్థామ 
వడివడిగా రథం మీదనుంచి కిందికి ఉరికి మూడంగలు 
వెనక్షివేసి ఆ గద వ్రేటుపడకుండా తప్పించుకున్నాడు. 


ఆ వెనువెంటనే దుశ్శాసనుడి కుమారుడు, ఆగు 
అంటూ కేకలు పెట్టుకుంటూ వచ్చి అభిమన్యుణ్ణి గదతో 
మోదాడు. ఇద్దరూ రెండు మహావృక్షాల్లా నేలబడ్డారు. 
దుశ్శాసన పుత్రుడు మొదట లేచి, 


లేవాలని 


య 


పెనగులాడుతున్న అభిమన్యుడి తలపై బలంగా కొట్టాడు. 
ఆ దెబ్బకి అభిమన్యుడు నేలకొరిగాడు. 


కౌరవసేనకి పట్టలేనంత సంబరమైంది. 
ధృతరాష్టతనయుడైన యుయుత్సుడు మాత్రం అందుకు 
సమ్మతించలేదు. కృష్ణార్ణునులు సంశప్తకుల్ని ఓడించి, 
హతమార్చి తిరిగి వస్తూ, దోవలో సందె పడగానే ఆగి, 
సంధ్యావందనం గావించుకున్నారు. అర్జునుడు 
ఎంతగానో తోచితోచని ఉద్విగ్న స్థితిలో ఉన్నాడు. 
పాండవ శిబిరంలో ఏదో జరగరానిది జరిగినట్లు 
మనసులో చెప్పలేనంత భయాందోళనగా ఉంది. 
నిత్యమూ ఆనవాయితీగా వినవచ్చే మంగళవాద్యం అవాళ 
వినబడలేదు. తీరా శిబిరం చేరుకున్నాక చూస్తే ఏముందీ 
పాండవులంతా విషాదంలో మునిగి కూలబడి ఉన్న 
దృశ్యం ఎదురైంది. 

“మీరంతా అంత విచారంగా ఉన్నారే? 
అభిమన్యుడేడీ? ప్రతిరోజు నేను రణభూమినుండి తిరిగి 
రాగానే ఎదురొచ్చి నన్ను అభినందించే వాదేమయ్యాడు? 
యుద్ధరంగంలో నేలకూలాడా? నా కర్థమైంది లెండి... 
ఆ ద్రోణుడు పన్నిన పద్మవ్యూహాన్ని మీలో ఏ ఒక్కరూ 
భేదించలేరు. ఒకవేళ అభిమన్యుని వ్యూహంలో 
ప్రవేశించమని బలవంత పెట్టారా? నేనా చిన్నవాడికి 
వ్యూహంలోంచి బయటపడే విధానం BOSS. అయ్యో! 
అందులో చిక్కుకుని నిహతుడయ్యాడాయేం?” అంటూ 
అర్జునుడందరిని అడిగాడు. కానీ ఏ ఒక్కరూ బదులు 
చెప్పలేదు. 

4 
కృష్ణ గారడె 

వారి మౌనాన్నిబట్టి అర్జునుడు వెంటనే 
(గహించుకున్నాడు. భోరున విలపించాడు. “ఎంతటి 
వీరులకైనా మరణం తప్పదు. అభిమన్యుడు చిన్నవాడైనా 
ఆనందంగా వీరస్వర్గాన్నలంకరించాడు. వీరులెప్పుడూ 
యుద్ధంలో మరణించాలనే కోరుకుంటారు. శోకించకు.. 


నీవింతగా శోకిస్తూంటే, నీ సోదరులు, మిగిలిన 
రాజులందరూ కూడ దిగులుతో కుంగిపోతారు సుమా!” 
అంటూ కృష్ణుడు అర్జునుణ్ణి ఎన్నోవిధాల ఓదార్చాడు. 
శోకసంతప్త హృదయుడైన ధర్మరాజు అప్పుడు జరిగిన 
వృత్తాంతమంతా ఏకరువుపెట్టాడు. అది విన్న అర్జునుడికి 
మళ్లీ దుఃఖం పెల్లుబికిరాగా కిందపడి మూర్చిల్లాడు. 
మూర్చనుండి తేరుకున్న తరువాత అర్జునుడు, ఎత్తువేసి 
తన పుత్రుని వ్యూహంలో ఇరికించి అతడి మరణానికి 
కారకుడైన జయద్రధుణ్ణి మర్నాడు 
సూర్యాస్తవమయమయ్యే లోపున హతమారుస్తానని 
లేనియెడల దేహత్యాగం చేస్తానని కఠోరమైన ప్రతిజ్ఞ 
చేశాడు. తన గాండీవం ఎత్తి నారి సారించాడు. ఆ 
నాదంతో ఆకాశమంతా మార్మోగింది. 


కృష్ణుడుకూడ తన  _ 


కృష్ణ గారడి 
Lents 59) 


49 


పాంచజన్య మనె శంఖాన్ని గట్టిగా పూరించాడు. 

దుర్యోధనుడి చారులప్పుడే అర్జునుడు 
జయద్రథుని గురించి చేసిన శపథాన్ని వారికి చేరవేశారు. 
జయధ్రథుడు  లజ్ఞితుడయ్యాడు, _ దిగులుపడ్డాడు. 
దుర్యోధనుడితో “అర్జునుడు నన్ను చంపాలని ప్రతిజ్ఞ 
పట్టాడట. నేను తిరిగి నా రాజ్యానికి వెళ్ళిపోతాను నేనిక 
పోరాడను” అన్నాడు. 

దుర్యోధనుడప్పుడు “భయపడకు జయద్రథా! 
మేము నిన్ను కాపాడతాం. నేను, కర్ణుడు, చిత్రసేనుడు, 
శల్యుడు, ద్రోణుడు, అశ్వత్థామ ఇంకా తదితరులు 
నీవెక్కడున్నా నిన్ను రక్షిస్తాం. నా పదకొండు అక్షౌహిణీల 


50 బాలల మహాభారతము 


బలాన్ని నీకు రక్షణగా ఉండమని ఆజ్ఞాపిస్తాను” అని 
OSB ఓదార్చి, నచ్చజెప్పాడు. 

మర్నాటి ఉదయం ద్రోణుడు జయద్రథుడితో 
“కర్ణుడు ఆధిపత్యం వహించి బ్రహ్మాండమైన సేనతో 
బయల్దేరుతాడు. అశ్వత్థామ. మిగతా యోధులు 
చతురంగ బలసమేతులై పన్నెండుమైళ్ళ దూరంలో నా 
వెనుక భాగాన ఉన్న చోట నిన్ను ఉంచుతాం” అని 
చెప్పగా, అందుకు సూచన ప్రకారం జయద్రథుడు 
| నిలిచాడు. ద్రోణుడు తమ సేనను మూడు భయంకర 


వ్యూహాలుగా అమర్నాడు. అవి శకట, పద్మ, సూచీముఖ 
వ్యూహాలు. వాటిని అర్జునుడు ఎన్నటికి భేదించలేదని 
కారవుల నమ్మకం. 


అర్జునుడు కౌరవసేనల్ని దారుణంగా తాకాడు. 
వరుసల వారీగా కూల్చేస్తున్నాడు. రథాలు, కాల్బలం 
ఎక్కడి కక్కడే దుమ్మయిపోతున్నాయి. తిన్నగాపోయి 
ద్రోణుని రక్షణలో ఉన్న పద్మవ్యూహ పరిసరాన్ని 

చేరుకున్నాడు. చేతులు జోడించి 
(yo నమస్కరిస్తూ గురువైన ద్రోణాచార్యులతో 
| DH) “గురుదేవా! పుత్రశోక భారంతో ఆ 
hi న్న జయద్రథుడితో పగ తీర్చుకునేందుకు 
వచ్చాను. మీ ఆశీస్సులు కోరుతున్నా 
నన్నాడు. ద్రోణుడు ఫకాలున నవ్వి, 


eas 


కృష్ణ 
అజ 


“అర్జునా! జయద్రథుణ్ణి చేరుకునే ముందు నువ్వు నాతో 
పోరాడి మరీ వెళ్ళాలి” అంటూ ఆచార్యుడు శరపరంపరలు 
BOD రథంపై కురిపించాడు. ఇరువురూ 
వెనుకాడలేదు. క్రోధావేశాలతో పోరాడారు. అలా పోరు 
ఎంతోసేపు జరిగింది. ఇరువురిలో ఓటమి అనేదే 
కనబడలేదు. 


సమయం గడుసూంది. యుద్ధం తెగేటట్లు లేదు. 
అలా కొనసాగుతూ పోవడంలో అర్జునుడికి క్షేమం లేదని 
కృష్ణుడు గుర్తించాడు. అర్జునుడితో “ధనంజయా మనం 
ముందుకు పోదాం. ద్రోణుడు విసుగు లేకుండా 
సంగ్రామం సాగిస్తూ నిన్నడ్గుకుంటున్నట్లు తోస్తూంది” 
అంటూ కృష్ణుడు రథాన్ని అక్కణ్ణుంచి తప్పించి ముందుకి 
నడిపాడు. “అర్జునా! మాతో పోరాడకుండా ముందుకి 
దూసుకుపోవడం నీకు ఉచితం కాదు” అంటూ ద్రోణుడు 
బిగ్గరగా కేక వేశాడు. వెంటనే అర్జునుడు, “నునా 
గురువుతో బహిరంగంగా యుద్ధం చెయ్యకూడదనే 
పోతున్నాను. గానీ.., దయచేసి నన్ను దీవించండి” 
అంటూ జయద్రథుణ్శి అన్వేషిస్తూ మున్ముందుకి 
చొచ్చుకుపోయాడు. 

అప్పటికిక సూర్యుడు పడమటి దిశను 
చేరుకోబోతున్నాడు. అర్జునుడాత్రంగా కృష్ణుడితో “నన్ను 
జయద్రథుడి చెంతకు చేర్చు. వ్యవధి ఇక ఎంతో లేదు” 
అంటూ కౌరవసేనకి భీతి కల్గించాడు. అర్జునుడి 
రథం తిన్నగా జయద్రథుడున్న వైపు దారి తీసింది. 
దుర్యోధనుడడది గమనించి విపరీతంగా 
కలవరపడిపోయాడు. వడివడిగా [ద్రోణుడి దగ్గరకు వెళ్ళి, 
విషయం చెప్పి, ఆయన్ని నానాదుర్భాషలాడాడు. అయినా 
ద్రోణుడు మాత్రం శాంతంగా, “చూడు నీ దుర్భాషలకి 
నేనేమీ నొచ్చుకోవడంలేదులే. BQ) ముందు అర్జునుణ్ణి 
రానీకుండా ఆపాలి. నేనిప్పుడీ చోటు వదలను. 
పాండవసేనలు మనల్ని పెద్దఎత్తున ముట్టడించేందుకు 
రానున్నాయి. ఏ మొచ్చినా రానీ, ఇప్పుడు ధర్మరాజుకూడ 
సోదరులెవ్వరూ లేకుండా ఒంటరిగా ఉన్నాడు. ©S8 


కాక 
గారడి 
er) 


51 


ప్రాణాలతో పట్టుకునేందుకు ఇదే సరైన తరుణం” 
అన్నాడు. 

ఆచార్యులు చెప్పిన ప్రకారం దుర్యోధనుడు 
అర్జునుని ఎదుర్మొనేందుకు అసంఖ్యాకమైన 
సైనికబలంతో _ వెళ్ళాడు. అప్పటికే అర్జునుడు 
చాలాదూరం ముందుకి వెళ్లాడు. అర్జునుడు కృష్ణుడితో 
“కృష్ణా! ఆలస్యమవుతున్నట్లుంది. మనం 
త్వరపడాలి” అన్నాడు. 


ఇంకా 


కృష్ణుడు రథాన్ని జయద్రథుదున్న వైపు పరుగులు 
పెట్టిస్తున్నాడు. అతడు కౌరవసేనల నడుమ అన్నివైపులా 
యోధానయోధుల పరిరక్షణలో ఉన్నాడు. దుర్యోధనుడు, 
కర్ణుడు, వృషసేనుడు, అశ్వత్థామ, కృపుడు ఇంకా 
తదితరులెందరో ఉన్నారు. వారంతా అర్జునుడు ముందుకి 
జొరబడి రాకుండా అడ్డుకోవాలనే ప్రయత్నంలోనే 
ఉన్నారు. అప్పటికిక సూర్యకిరణాల వేడిమి తగ్గి 
మసకచీకటి కాబోతూంది. అర్జునుడు వ్యూహం వైపు 
మరికొంత ముందుకు వెళ్ళాడు. అర్జునుడంతకు 
మునుపెన్నడూ లేనంత తీవ్రంగా పోరాడసాగాడు. 


వ్యవధి ఎంతో లేదని కృష్ణుడు గమనించాడు. 
అర్జునుడితో “పార్థా! సూర్యాస్తమయానికి ముందుగా 
నీవనుకున్నట్లు జయ ద్రథుణ్జి చంపడం 
వీలుకాదేమోననిపిస్తూంది. అందుకని నేను నా 
ఐంద్రజాలికమైన శక్తిని ప్రయోగిస్తాను. నా మాట విను. 
చెప్పింది విధిగా ఆచరించు.. ఇదే తరుణం” అంటూ 
“వెంటనే నీ మహాస్తాన్ని జయద్రథుడి మీద 
ప్రయోగించాలి” అని చెప్పి కృష్ణుడు సూర్యబింబానికి 
తన చక్రాయుధం అడ్డం పెట్టాడు. హఠాత్తుగా అంతటా 
చీకటి పడింది. దాంతో కౌరవ శిబిరంలో కలకలం 
బయల్దేరింది. అంతా తలెత్తి ఆకాశంలో సూర్యుడి వంక 
చూస్తున్నారు, అంత అకస్మాత్తుగా మరుగైపోయాడేమిటా 
అని.. జయద్రథుణ్ణి కాపాడేందుకేనేమోనని.. 
జయద్రథుడు “బ్రతుకు జీవుడా” అనుకున్నాడు. 
తదేకంగా సూర్యవీంబం వైపే చూస్తున్నాడు. కృష్ణుడు 


52 బాలల మహాభారతము 


అర్జునుడితో “గమనించు జయద్రథుడు తలపంకించి 
వంక చూస్తున్నాడు. ఇదే సమయం” 
అనడంతోనే అర్జునుడు తన పాశుపతమహాస్తాన్ని 
ప్రయోగించాడు. అది తలను మొండెంనుండి వేరు 
చేసింది. ఆ తల నేలను పడేలోపున కృష్ణుడు “అర్జునా! 
నీ అస్త్రం అతడి శిరస్సును తీసుకుపోయి అతడి తండ్రి 
ఒడిలో వేసేటట్లు చూడు. అందుకు గల కారణమేమిటో 
తరువాత చెబుతా” అన్నాడు. అర్జునుడికి కృష్ణుడి మాటల్లో 
ఎంతో నమ్మకముండటం వల్ల అతడు చెప్పిన ప్రకారం 
ఆచరించాడు. ఆ బాణం జయద్రథుడి శిరస్సును 
తీసుకుపోయి అతడి తండ్రి ఒడిని చేర్చింది. 


ఆకాశం 


ఆ సమయంలో అతడు శమంతపంచక మనే 
తీరంలో తన సాయంకాలపు పూజావిధుల్ని 
నిర్వర్తించుకొంటున్నాడు. సంధ్యావందనాదుల 
కార్యక్రమం ముగించి లేచాడు. అంతలో జయద్రథుడి 
శిరస్సు ఆయన ఒడిలో పడి, అంతలోనే దొర్లుతూ నేలపై 
పడింది. తక్షణమే వృద్ధుడి తలపగిలి వెయ్యి తునకలై 
పోయింది. 


ఈ లోపల కృష్ణుడు చక్రాయుధాన్ని 
సూర్యబింబం నుంచి తప్పించాడు. దినకరుడు మళ్ళీ 
యథాప్రకారం తేజోమూర్తియై ప్రకాశించసాగాడు. 
జయద్రథుణ్ణి రక్షించలేనందుకు కౌరవులెంతో వ్యధ 
చెందారు. కృష్ణార్జునులు తమ శంఖాల్ని పూరించారు. 
ధర్మరాజు ఆ శంఖ నాదాల్ని విని అర్జునుడి చేతిలో 
జయద్రథుడు మృతిజెందాడని గ్రహించాడు. అప్పుడు 
కృష్ణార్ణునులు ధర్మరాజును కలుసుకునేందుకు వెళ్ళారు. 


దోవలో అర్జునుడితో కృష్ణుడు, జయద్రథుడి తల 
తండ్రి ఒడిలో ఉంచడానికి గల కారణం వివరించాడు. 
జయద్రథుడి తండ్రి ఎంతో తపస్సు చేశాక కలిగిన 
సంతానమతడు. అతడు సామాన్యుడి చేతిలో 
మరణించడని అతడి శిరస్సు నేల మీద పడటానికి 


ఘటోత్కచుడి దుర్మరణం 58 
lems eng) 


కారకుడైన వాని శిరస్సు వెయ్యి ముక్కలయ్యేనని వరాన్ని 
పొందినవాడు. అందువల్లే అర్జునుడు అతడి మరణానికి 
కారకుడై అతడి శిరస్సును దేహంనుంచి వేరుచేసినా, 
అది నేలబడింది జయద్రథుడి తండ్రి ఒడినుంచే. 
అందువల్ల ఆ వృద్ధ క్షతియుడికి ఆ క్షణానే మరణం 
తటస్థించింది. కృష్ణుడు ఆ విధాన అర్జునుని కాపాదటం 
జరిగింది. నాటి యుద్ధంలో కౌరవసేనలో ఏడు 
అక్షౌహిణులు నశించాయి. ఆ గందరగోళంలో SHB, 
తన రథం మీద దాగి ఉన్నట్లు భీముడు పసిగట్టి తటాలున 
కిందికురికి SHE కేతనాన్ని చేజిక్కించుకున్నాడు. 


అంతట Stet నేలను దిగి పోరాడసాగాడు. 
పరస్పరం రంకెలు వేశారు. భీముడు చేతికందినదల్లా 
SOR విసిరాడు. ఆఖరికి రథచక్రాలు ఏనుగు దంతాలు 
పీకి, పెల్లగించి గిరాటు వేశాడు. విపరీతమైన 
కోపోద్రేకంతో గట్టిగా పిడికిళ్ళు బిగించి కర్ణుడి తల మీద 
బలంకొద్దీ మోదుతూ, అర్జునుడు SHA చంపుతానని 
చేసిన శపథం గుర్తొచ్చి ఆపేశాడు. కర్ణుడు కుంతికి తాను 
చేసిన వాగ్గానం ప్రకారం భీముణ్ణి వధించకుండా వెనక్కు 
తగ్గాడు. అతడి ఎదుటనుంచి తప్పుకు వెళ్ళిపోయాడు. 


5 
ఘుకుకేత్మచుడె tti,ticao 
యుద్ద నిబంధనల్ని ఉల్లంఘించడం 


మొదలుపెట్టారు. సూర్యాస్తమయం అయినాకకూడ 


యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఘటోత్కచుడు 
రాక్షసుడవడంతో అతడికి సమయమెంతో 


ప్రయోజనకరంగా ఉంది. రాక్షసుల బలం రాత్రివేళల్లో 
హెచ్చుతుందిగదా! కౌరవ సైన్యాల్ని భయంకరంగా 
ఢీకొన్నాడు. అతడి బెద్ధత్యంవల్ల వేలల్లో కురుసేన 
నేలకొరిగిపోతూండడం చూసి దుర్యోధనుడికి గుండె 
జారిపోయి కర్ణుడితో వీణ్ణి తక్షణమే 
హతమార్చాల్సిందే లేకపోతే మన యావత్తు సైన్యమూ 
స్వాహా అయిపోతుంది” అన్నాడు. 


“కర్ణా! 


కర్ణ-ఘటోత్మచుల మధ్య భయంకర పోరాటం 
చెలరేగింది. భీమపుత్రుడైన ఘటోత్మచుడు ఎన్ని మాయలు 
తంత్రాలు చేస్తున్నాడో చూసి కర్ణుడు విస్తుపోతున్నాడు. 
పంపించే అస్త్రాలన్నీ మరో అస్ర్తాన్ని తాకి శక్తిహీనమై 
నశించిపోతున్నాయి. ఘటోత్కచుడు అదేపనిగా రాళ్ళు 
రువ్వటం మొదలెట్టాడు. Shi విపరీతమైన 
క్రోధావేశంలో ఉన్నాడు. ఆ అసురుడు వేసిన ఒక బాణం 
5B గాయపరిచింది. అప్పుడిక ఆలోచించాడు. Swe 
దగ్గర ఇంద్రుడిచ్చిన శక్తి అనే ఆయుధం ఉంది. అది 
గురిపెట్టి ప్రయోగిస్తే తప్పడమంటూ ఉండదు. 
ఘటోత్మచుణ్ణి తుదముట్టించాలనే తీవ్రమైన కాంక్షతో, 
మహాశక్తిమంతమైన ఆ శక్తి అనే ఆయుధాన్ని 
తీసుకున్నాడు. ఎన్నటికైనా అర్జునుడిపై ప్రయోగించాలనే 
ఉద్దేశంతో Shih దాన్ని దాచి ఏళ్ళ తరబడిగా పూజిస్తూ 
వస్తున్నాడు. 

ఈటెవంటి ఆ ఆయుధం రక్తాదాహంతో 
మృత్యుదేవత నాలుకల్లే ఉంటుంది. దాన్ని ఘటోత్కచుడి 
పైకి ప్రయోగించాడు. ఆ సమయాన అతడు గాల్లోంచి 
దూసుకువస్తున్నట్లు కురుసేనపై ప్రాణాపాయకరమైన 
బాణవర్షం కురిపిస్తున్నాడు. 

కర్ణుడు చటుక్కున వేసిన ఆ శక్తి ఆయుధం 
వచ్చి ఘటోత్మచుణ్ణి తీవ్రంగా గాయపరచి ప్రాణాలు 
హరించేసింది. పాండవులంతా శోకసంతప్తలైనారు. 
భీముడు తన కుమారుడు మరణించడం చూసి 
నిర్దాంతపోయాడు. 


ధర్మరాజుని సమీపించి భోరున విలపించాడు. 
భీముణ్ణి ఎలా ఓదార్చాలో ధర్మజుడికి బోధపడలేదు. 
కృష్ణుడు మాత్రం ఘటోత్మచుడు మరణించగానే, 


అర్జునుడు బ్రతికిపోయాదనె ఆనందంతో 
ఉక్కిరిబిక్కిరిపోయి అర్జునుణ్లి పదేపదె 
కౌగలించుకున్నాడు. ఎందుకో అర్జునుడి కేమీ 


అరంకాలేదు. 
థి 


54 బాలల మహాభారతము 
erase eng) 


ఘటోత్కచుడి మరణం తీరని నష్టం. భరించరాని 
దుఃఖమే అది. కానీ కృష్ణుడు, “అర్జునా! కర్ణుడి దగ్గరున్న 
ఆ మహాశక్తిమంతమైన ఆయుధం ఇప్పుడిక తిరిగి 
ఇంద్రుణ్ణి చేరుకుంది. నీకు దాన్నుంచి అపాయం 
తప్పింది. లేకపోతే SH’ చేతిలో నీకు మరణం తప్పేది 
కాదు సుమా!” అని చెబుతూ భీముణ్ణి, ధర్మరాజుని 
ఓదార్చాడు. ఈ విధంగా అర్జునుడి ప్రాణాలైతే దక్కాయి. 
కాకపోతే బోలెడంత మూల్యం ధారపాసి...! 


ధర్మరాజు ఆగ్రహోదగ్రుడైయ్యాడు. ఆ కోపంలోనే 


కర్ణుణ్ణి ఎదుర్మోవాలనుకున్నాడు. అతడికి 
అభిముఖుడై ఉరికాడు. అంతట దారిలో 
వ్యాసుడు ప్రత్యక్షమై అతడితో “యుధిష్టిరా! 
ఘటోత్కచుడి మరణాన్ని గురించి 
విచారించకు. ఘటోత్కచుడు ఆ తీరుగా 
మరణించాలని విధి నిర్ణయం. అదృష్టవశాత్తు 
నీ కోసమే, అర్జునుడి నిమిత్తమే కర్ణుడు 
ఇంతకాలంగా దాచి ఉంచిన శక్తి ఆయుధాన్ని 


Pal! 


ప్రయోగించేశాడు. కనుక ఇకమీదట అర్జునుణ్ణి 
హతమార్చగల వాడెవ్వడూ లేడని తేలిపోయింది. నేను 
నీకు భవిష్యద్వాణి చెబుతున్నాను విను. ఇవాళనుండి 
అయిదు రోజులకి నీవీ పృథివికి అధిపతివవుతావు. వెళ్ళు 
తిరిగి వెళ్ళి నీ పరివారాన్ని కల్సుకో పద” అని హితవు 
చెబుతూ వ్యాస భగవానుడు అదృశ్యుడయ్యాడు. 


ప్రాణాలు హరించిన అబద్దం 55 
ems క) 


6 
[86858038 Dao Zn) అబద్దం 


అర్ధరాత్రి కావచ్చింది. పోరాటం సాగుతూనే 
ఉంది. సైనికులంతా విపరీతంగా అలసిపోయారు. వారిని 
చూస్తే అర్జునుడికి చెప్పలేనంత జాలి కలిగింది. అంతట 
అతడు గొంతెత్తి అందరికీ వినవచ్చేటట్లు బిగ్గరగా 
“శత్రుపక్షంవారు సమ్మతిస్తే మన బలాలు, పరివారమూ 
కొద్దిసేపు విశ్రమిస్తారు. సూర్యోదయానే తిరిగి యుద్ధం 
ఆరంభిద్దాం” అని గొంతెత్తి వీగ్గరగా అన్నాడు. దానికి 


అంతా అంగీకరించారు. 


అందరూ కొద్దిసేపు విశ్రమించారు. ఆ 
నడుమ వ్యవధిలో దుర్యోధనుడు ద్రోణుణ్ణి సమీపించి 
తన ఎప్పటి ధోరణిలో “మీకు అర్జునుడంటే పక్షపాతం” 
అదీ ఇదీ అంటూ నిందించటం మొదలుపెట్టాడు. 
ద్రోణుడు దుర్యోధనుణ్ణి మరోసారి బుజ్జగించి, సేనని 
రెండు భాగాలుగా విభజించి పోరాటానికై యుద్ధరంగానికి 
పంపించాడు. తాను రణక్షేత్రంలో ఉత్తర దిశకు వెళ్ళాడు. 
పాంచాలురు, మత్స్యవీరుల్ని ఎదుర్శొన్నాడు. ద్రోణుడు 
అచ్చంగా అగ్నిహోత్రుడిలా భగభగలాడిపోతున్నాడు. 
పదిహేనవరోజు యుద్ధం అది. అందరికీ అతి 
భీతావహంగా ఉంది. పాండవపక్షానున్న అతిరథ 
మహారథులంతా నేలకారిగిపోతున్నారు. దాంతో తమకు 
విజయం SH6S నిరాశలో కూరుకుపోతున్నారు. 
అర్జునుడు ద్రోణుడితో యుద్దానికి తలపడ్డాడు. 


ఇరువురూకూడ తాము పొందిన 
దివ్యాస్తాలన్నిటిని ప్రయోగించారు. అదొక లోకోత్తరమైన 
ద్వంద్వయుద్ధం. చిట్టచివరిసారిగా ద్రోణుడు బ్రహ్మాస్త్ర 
ప్రయోగానికి పూనుకోగా సైన్యమంతా భయభ్రాంతులకు 
లోనైపోయింది. భూమి కంపించిపోయింది. ఆకాశమంతా 
చీకట్లలముకున్నాయి. అర్జునుడి మీద ద్రోణుడు 
బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అందుకు సమాధానంగా 
అర్జునుడు మరో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. 
ఒకదాన్నొకటి కొట్టేసింది. 


ద్రోణుడంతట అర్జునుడితో పోరు కట్టిపెట్టి 
పాంచాల సేన మీదికి దూకాడు. ద్రోణుడు యథాప్రకారం 
వాళ్ళ ప్రాణాలకి మృత్యువైనాడు. వేలాదిసంఖ్యలో 
పాండవసేనని తుడిచి పెట్టేస్తున్నాడు. దివ్యాస్తాలెన్నిటినో 
వారిపై ప్రయోగించి అస్త పరిజ్ఞానంలేని ఆ అమాయకుల్ని 
ఉక్కిరి బిక్కిరి చేయసాగాడు. 

ద్రోణుడు చేస్తూన్నది అధర్మకార్యమని కృష్ణుడు 
గ్రహించాడు. కృష్ణుడు అర్జునుడితో “పార్థా! ద్రోణుడు 
శస్రసన్వ్యాసం చేస్తేగానీ, అతణ్ణి హతమార్చడం ఎవ్వరికీ 
సాధ్యం కాదు. అతల్జి హతమార్చాలంటే ధర్మాన్ని 
విడిచిపెడితేగానీ గత్యంతరం లేదు. జెనంతే వెరే మార్గమే 
లేదు. అతడి పుత్రుడు అశ్వత్థామ కనుక మరణిస్తే అతడిక 
శస్త్రం చేతపట్టడు. అందుకని, ఆయన కొడుకు అశ్వత్థామ 
యుద్ధంలో చంపబడ్డట్లు ఎవరైనా సరే ఒక అబద్ధం 
చెప్పాలి” అని సలహా చెప్పాడు. ఆ సలహా విని 
అర్జునుడు హడలెత్తిపోయాడు. అటువంటి 
అసత్యమాడేందుకతడెంతమాత్రమూ అంగీకరించలేదు. 
అధర్మ మార్గాన అడుగిడదల్బుకోలేదు. 


కృష్ణుడేదైనా చెప్పాడంటే, దానికేదో అర్థం, 
ప్రయోజనం లేకపోదు అని ధర్మరాజు గాఢంగా 
తర్మించుకుని, పరిపరి విధాల SYS భర్ణనపడి చివరికి 
ఎలాగైతేనేం అతడి సలహా పాటించి అబద్ధమాడేందుకు 
ముందుకువచ్చాడు. 


భీముడు సేనామధ్యంలో ప్రవేశించి గద విసిరి 
దెబ్బకొట్టి “అశ్వత్థామ అనే పేరుగల ఏనుగును కూల్చాడు. 
వడివడిగా ద్రోణుణ్ణి సమీపించి అశ్వత్థామను 
చంపేశానని గొంతుచించుకుని అరచి చెప్పాడు. 


భీముడన్న మాట విని ద్రోణుడు మొదట 
నిశ్చేష్టుడయ్యాడు కానీ, తన పుత్రుడు పరాక్రమవంతుడు, 
ఇదేదో కపటనాటకం అని భావించాడు. విషాదపూరితుడై, 
ధర్మజుని వైపు తిరిగాడు.. ఎందుకంటే ధర్మరాజు 
ముల్లోకాల ఆధిపత్యం కట్టబెడతామన్నా అబద్ధమాడేందు 


56 బాలల మహాభారతము 
ena ene) 


కంగీకరించడని ఆయన దృఢవిశ్వాసం. అందుకని “నా 
పుత్రుడు మరణించాడన్న వార్త నిజమేనా?” ఆ విధంగా 
ద్రోణుడు తిన్నగా ధర్మజుని ప్రశ్నిస్తూంటే, ధర్మరాజు 
తడబడతాడేమోనని కృష్ణుడు కలవరపడిపోయాడు. 
వెంటనే యుధిష్టిరుడితో కృష్ణుడు “దోణుడు కనుక 
మరొక్క జీవించాడో, పాండవులకు 
సర్వనాశనమే” అని హెచ్చరిక చేశాడు. ఆపళంగా 
ధర్మరాజు తన గుండె రాయి చేసుకుని బొంకేందుకు 
సిద్ధపడ్డాడు. “Bx ఆచార్యా చనిపోయింది అశ్వత్థామే” 
అని గొంతెత్తి చెబుతూ, కూడా “అనబడే ఏనుగు” అంటూ 
సన్నగా గొణిగాడు. ఆ చివరన్న మాటలు లోలోపలే 


అరపూట 


అనడంవల్ల ద్రోణుడికి వినబడలేదు. కానీ, 
ధర్మరాజంతటి వాడి నోట అబద్ధం బయటికి 
రావడమేమిటి, ఆయన రథచక్రాలు ఎప్పుడూ 


భూమిని తాకకుండా నాలుగంగుళాలు పైకి ఉండేవల్లా 
హఠాత్తుగా నేలను దిగి, తాకాయట. 


“అధర్మమే వాడుకైన ఈ భూమికి 
ధర్మజుడి సత్యం, నిజాయితీ అల్లంత ఎత్తునే 
ఉందేది.. కానీ జయించాలనే కోరికతో 
ధర్మం విడిచి అధర్మాన్ని చేపట్టిన 
కారణంగా ధర్మజుని రథం కూడ 
పాపభూయిస్టమైన నేలకి | 
దిగిపోయింది.” 


oe) 


తన పుత్రుని మరణవార్తను విన్నాక ఇక 
ద్రోణుడికి పోరాడాలనే కాంక్ష అడుగంటిపోయింది. ఆ 
Sho మీదనే “అశ్వత్థామ” అని గొణుగుతూ 
యోగసమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. తల కొంచెం 
వాలింది. ఛాతీ ముందుకు పొడుచుకు వచ్చింది. 
సత్యపదార్దాన్ని ధ్యానిస్తూ శంికార జపంలో 
మునిగిపోయాడు. ఆయనలోంచి కాంతికిరణం బయల్దేరి 
ఆకాశమార్గాన పయనించడం అయిదుగురు వ్యక్తులు 
సంజయుడు, _ అర్జునుడు, కృష్ణుడు, 
యుధిష్టిరుడు చూశారు. మిగిలిన వారికంతటి జ్ఞానశక్తి 
లేదు. ద్రోణుడు ఈ మర్యాలోకాన్ని వదిలిపెట్టి 
బ్ర హ్మైక్యమైనాడు. 


అశ్వత్థామ, 


ధృష్టద్యుమ్నుడు కత్తి దూసి చేతబట్టి ఆయనమీది 
కురికాడు. “అయ్యో అవమానం అవమానం) అని 
వారి మధ్యలోంచి అరుపులు కేకలు వినవచ్చాయి. 
కానీ ధృష్టద్యుమ్నుడు ఒకే వేటుతో ద్రోణుడి తల వేరుగా 
మొండెం వేరుగా చేసి జీవంలేని ఆ మొండాన్ని లాగి 
అవతల పారేశాడు. 


ay 


Lf 


Qa) 


నారా 
Lams 


ధృష్టద్యుమ్నుడసలు కత్తి దూయగానే అర్జునుడు 
“ఆగు ఆయన్ని వధించకు, వద్దు ఆయన మన 
గురువు” అని పెడబొబ్బలు పెట్టాడు. 
7 
ఇం0౮ంయణాన్ణ్చం 


ఆ విధంగా ద్రోణాచార్యుడు అంతమొందాడు. 
ద్రోణుడు మరణించాడనే యథార్థం దుర్యోధనుణ్ణి అంత 
తేలికగా నమ్మించలేకపోయింది. ఆయనంతటి వాణ్ణి 
వధించగల ధీమా ఎవరికుందనుకున్నాడు. కౌరవ సేనకిక 
చెప్పలేనంత అదురు పుట్టింది. ధృష్టద్యుమ్నుడి 
అకార్యంవల్ల తన తండ్రి ఆహుతయినందుకు అశ్వత్థామ 
విలపించాడు. కానీ మరుక్షణానే ఆగ్రహావేశుడైపోయాడు. 
అతడికి భయంకరమైన కోపం ముంచుకొచ్చింది. “మా 
తండ్రిని వధించినందుకు నే ప్రతీకారం తీర్చుకుంటా” 
నన్నాడు. “పరమదుర్మార్లుడైన ఆ ధృష్టద్యుమ్నుణ్ణి చంపి 
తీరుతా” నన్నాడు. “ఈ భూమ్మీద అతగాణ్సి రక్షించగల 
వాడెవ్వడూ లేడూ. నా దగ్గర నారాయణాస్తమనే 
మహాస్రముంది. ఆ దేవదేవుడే మా తండ్రికి ఇచ్చిన 
అస్త్రమది. ధృష్టద్యుమ్నుణ్ణి అంతం చేసేందుకు ఆ ఒక్కటి 
నాకు చాలు. ఆ అస్త్రం ప్రయోగించేందుకు తరుణం 
వచ్చేసింది. దాంతో ఈ లోకాన్ని తుడిచి పారేస్తా” నంటూ 
పెడబొబ్బలు పెట్టాడు. అశ్వత్థామ అన్న ఆ మాటలు 
కౌరవుల్లో నూతనోత్తేజాన్ని కల్గించాయి. 

పాండవులు శంఖధ్వనుల 
కోలాహలంతో ఆత్మానందభరితులైనారు. అంతలో 
అశ్వత్థామ తమ మీదికి దండెత్తి వస్తున్నజాడ కనిపెట్టారు. 
తక్షణమే రానున్న సరికొత్త ముప్పు ఎదుర్మొనేందుకు 
సంసిద్దులయ్యారు. అశ్వత్థామ పాండవసేనని 
చిత్రవధచేయ నారంభించాడు. నారాయణ మహాస్తాన్ని 


భేరీనాదాల, 


మంత్రించి విడిచాడు. మరుక్షణంలోనే ఆకాశమంతా 
వేలాది బాణాలతో కప్పేసింది. జనం ఊరకే 
మసైపోతున్నారు. ఆ మహాస్తం కోపంనుంచి 


తప్పించుకోవడం ఎవ్వరికీ తరంకాదు. 


యజాస్త్రం | 57 

ధర్మరాజు జరుగుతున్న కాండంతా చూస్తూనే 
ఉన్నాడు. నారాయణాన్త్రానికిగల శక్తి అతడెరుగనిది 
కాదు. ఇక ఎవ్వరూ మిగలరనే నిర్ధారణకి వచ్చేశాడు. 
రాబోయే ప్రమాదాన్ని కృష్ణుడూ గుర్తించాడు. కానీ 
అతడికి మార్గం అందుకే ధర్మరాజుతో 
“యుధిష్టిరా! అనవసరంగా దాన్ని గురించి అందోళన 
పడవద్దు. ఆ అస్త శక్తి నా కెరుకే. నువ్వు కనుక దానికి 
లొంగిపోయావనుకో అది ఎవ్వరికీ హానిచెయ్యదు. కానీ 
దాన్ని నీ వెదిరించదల్చావో దాని శక్తి ఇనుమడిస్తుంది. 
కాబట్టి నా మాట విను. నా సలహా పాటించు. దయచేసి 
మీరందరూ రథాలనుండి నేల మీదకి దిగి మీమీ 
ఆయుధాల్ని విసిరి అవతల పారేయండి. ఆ నారాయణ 
మహాస్తానికి సాగిలబడి మొక్కండి” అన్నాడు. అనడమే 
తరువాయిగా యోధులందరూ కృష్ణుని మాటను తలదాల్సి 
అస్రశక్తికి నేలపై సాగిలబడి ప్రణమిల్లారు. 


తెలుసు. 


భీముడు మాత్రం తలవొగ్గలేదు. “నేనంత 
పిరికివాణ్ణి కాను. పోరాడటమేగానీ లొంగడం ప్రసక్తే 
లేదు” అన్నాడు. ఆకాశానికి దూసుకుపోయిన బాణాలన్నీ 
క్రమంగా నేలపైకి జారుతూ కనిపించి, భీముణ్ణి పూర్తిగా 
కప్పివేశాయి. భయంకరమైన వేడి 
అలుముకున్నాయి. భీముడు కాలిబూడిదై పోయుంటాడని 
అందరూ అనుకున్నారు. 


సెగలు 


అర్జునుడు తక్షణం వారుణాస్తాన్ని 
ప్రయోగించాడు. అది కొంతవరకా మంటల్ని ఆర్పింది. 
కృష్ణార్ణునులిరువురూ అతడి దగ్గరకు పరుగునపోయి తమ 
శక్తినంతా వినియోగించి భీముడి శరీరంలోకి 
చొచ్చుకుపోయిన ఆయుధాల్ని పెల్లగించి లాగి పడేశారు. 
బలవంతాన అతణ్ణి నేల మీదికి లాక్కొచ్చారు. ఆ అస్త్రం 
ఖీముడికేమీ చెరుపు చేయలేదు. ఎలాగైతేనేమి బతికి 
బయటపడ్డాడు. చివరికి 
ఉపశమించినది. 


నారాయణాస్త్రం 


ద్రోణపర్వం సమాప్రం 


5 ట్ర 
“a | 
S 
వ 
న 
డడ 
ite 
ర 


న్‌ : 
a 

a 

oe 

వ్ర 

ఇ 

~ 

= 

= 

న్‌్‌ 


iS 
» 
గ 


NOD 
నే ఇ Ww ఇ 


Wy, | LA 
గ్ర 7 yy 
త, | 


నక 

జ. ‘es 
LON ey 
(స్యా ill i) 


బాలల మహాభారతం 


ఐదవ భాగము 


ఆంగ్లమూలం : స్వామి రాఘవేశానంద 
తెలుగు సేత : స్వామి జ్ఞానదానంద 
చిత్రాలు : రవి 


హాల 
రామకృష్ణ మఠం 
దోమలగూడ, 
హైదరాబాద్‌ - 500 029. 


Published by : 
Adhyaksha 
Ramakrishna Math 
Domalguda, Hyderabad - 29 


క © Ramakrishna Math, Hyderabad 
\ All rights reserved 


I-3M- 08-2012 
12002 


Printed in India at 
RP Binders 
Hyderabad. 


ప్రస్తావన 

కర్ణ పర్వం 

సర్వసేనాధిపతిగా కర్ణుడు 
See ధర్మరాజు NDS WO 
భీముడి పగ - దుశ్శాసన వధ 
కర్గుడి దుర్మరణం 

శల్య పర్వం 

నిహతులైన శల్య - శకునులు 
దుర్యోధన వధ 

అశ్వత్థామ సైన్యాధిపత్య్వం 
సౌప్తిక పర్వం 

అశ్వత్థామ ప్రతీకారం 

కృష్ణుడు అశ్వత్థామను శపించడం 
& పర్వం 

భీముని కృష్ణుడు రక్షించడం 
శాంతి పర్వం 

ధర్మజుని పశ్చాత్తాపం 

ధర్మజుని పట్టాభిషేకం 
ధర్మరాజుకు భీష్ముని ఉపదేశం 
అనుశాసన పర్వం 

భీష్మ నిర్యాణం 

అశ్వమేధ పర్వం 

మరణించిన శిశువుకు ప్రాణభిక్ష 
ఆ(శ్రమవాసిక పర్వం 
ధృతరాషుని వానప్రస్థం 

విదుర నిర్యాణం 

మృతవీరుల సాక్షాత్మారం 
ధృతరాహ్ష్రుని అంతిమ గడియలు 
మౌసల పర్వం 

కృష్ణుని అవతార సమాప్తి 
మహాప్రస్థానిక పర్వం 
పాండవుల స్వర్ణారోహణం 
స్వర్గారోహణ పర్వం 

స్వర్గంలో యుధిష్టిరుడు 


ఈ ఐదవ భాగంతో మహాభరత వీరగాథ 
సమాప్తమౌతుంది. దీనిలో పదకొండు పర్వాలూ 
చకచకా సాగిపోవడం మనం గమనించవచ్చు. 
మహాయోధులు సత్వరం నేలకొరిగిపోయారు. కర్ణుడు, 
శల్యుడు అంతమయ్యారు. భీముడు తన రెండు భీకర 
ప్రతిజ్ఞలను ఈ భాగంలో నెరవేర్చడం మనం 
చూడవచ్చు. అంపశయ్య మీద పరుండివున్న భీష్ముడు 
ధర్మసూక్ష్మాలను యుధిష్టిరునికి ఉపదేశించడం ఈ 
లయన్‌ Ses అయిష్టంగానే 
యుధిష్టిరుడు పట్టాభి షిక్తుడవడం, కురుక్షేత్ర సంగ్రామ 
పరిహారార్థం అశ్వమేధయాగం నిర్వర్తించడం కూడ 
ఇందులోనే చోటుచేసుకొన్నాయి. ధృతరాష్ట్రుడు, 
కుంతి, విదురుడు 


గాంధారి, శాశ్వతంగా 


వానప్రస్థాశమం స్వీకరించారు. విగతజీవుడై 
జన్మించిన పరీక్షిత్తును కృష్ణుడు పునర్జీవితుణ్ణి చేశాడు. 
తన యాదవకుల వినాశానికి ఏర్పాటు చేసి, 
వైకుంఠం చేరుకొన్నాడు. ప్రజారంజకంగా రాజ్యాన్ని 
కొన్ని ఏళ్లు వరిపాలించి పాండవులు కూడ 
స్వర్గారోహణ చేశారు. ఈ భాగంలోని ముఖ్య 
సంఘటనలు ఇవి. 


చిత్ర విచిత్రంగా మలుపులతో, మెలికలతో 


సాగిన ఈ ఇతిహాసం చివరికి ధర్మమే జయిస్తుందని 
బుజువుచేస్తూ ముగిసింది. 


అ పర్వ 
SS పర్వం 
1 
సర్వ సేనాధిపతిగా కర్తుడు 

కౌరవులకు పదిహేనవ రోజు యుద్దం ఘోరంగా 
పరిణమించింది. కురుసేనలో విషాదం పెల్లువికింది. 
ఏం చేయాలో తోచని స్థితిలో పడిపోయింది. దుర్యోధనుడు 
సైనికుల్ని ఎంతగానో ఉత్తేజపరిచాడు. విధి నిర్వహణ 
గుర్తు చేస్తూ సర్వవిధాలా ప్రయత్నించాడు. “మీలోని 
శౌర్య సాహసాలపట్ల నాకెంతో నమ్మకముండటం వలనే 
నేను యుద్ధం ప్రకటించాను. ఇప్పుడు మీరు నా ఆశని 
వమ్ము చేసేటట్లు కనిపిస్తున్నారు. యోధులందరూ నేడు 
కాకపోయినా మరోనాడు పోవాల్సినవారే. మనం 
విజయానికై పాటుపడాలి లేక వీరమరణం పొందాలి. 
S&Gos° మనతోనే ఉన్నాడు. మనకు విజయం 
చేకూర్చేందుకు సన్నద్దుడై ఉన్నాడు. అర్జునుడికి SHES 
సింహస్వప్నం. సింహాన్ని చూసి పారిపోయే లేడి 
వంటివాడు” అంటూ వారికి హితబోధ చేసి 


ఉత్సాహపరిచాడు. 


దుర్యోధనుడి ఉత్సాహపూరితమైన మాటలు విన్న 
రాజులు మళ్ళీ యుద్ధంలో పాల్గొని పోరాడాలనే 
పట్టుదలను వ్యక్తంచేశారు. కర్తుణి లాంఛనంగా 

అ ణణు 
కురుసేనాధిపతిగా chaos చేయమని అశ్వత్థామ 
సలహా ఇచ్చాడు. అందరూ ఆయన సలహాను 
(ప్రశంసించారు. 

SHH తన శోభాయమానమైన రథంపై 
నిలబడిన్వుడు తేజస్సుతో నిండిన వదనం కౌరవులకెంతో 
ప్రోత్సాహాన్నిచ్చింది. యుద్ధం మళ్ళీ ప్రారంభమైంది. 
ధర్మరాజు, సేనాధిపత్యం వహించిన SHB చూసి 
అర్హునుడితో “కర్చుడొక్కడు తప్ప కౌరవపక్షాన ఉన్న 

జ ణు లం 
వీరాధివీరులందరూ హతులయ్యారు. నువ్విక ఆ కర్షుణ్ణి 
సంహరిస్తే మనకు జయం తథ్యం” అన్నాడు. 


అంతట SH పాండవుల సేనలోనికి 
చొచ్చుకుపోతూ వారి సైన్యంలో పెద్దమొత్తాన్ని 
నిర్దాక్షిణ్యంగా చీల్చి చండాడాడు. నకులుడు ముందుకు 
వచ్చి SHAS కొంతసేపు తలపడ్డాడు. భీముడు 
అశ్వత్లామని AHN, ఓడించి నప్పుడు, ఆయన సారథి 
రణభూమినుంచి తప్పించి తీసుకువెళ్ళిపోయాడు. 
కొంతసేపు గడిచింది. SQE ధాటికి నకులుడు 
నిలబడలేక యుద్ధభూమినుంచి మరలిపోయాడు. 
అత్యుగ్రమైన SHE [S50 ముందు పాండవ సేనకు 
పోరాటం సాగించడం అసాధ్యమైంది. వారు దీపం వద్ద 
పురుగుల్లా రాలిపోతున్నారు. అక్కడ ద్వంద్వయుద్దాలు 
కర్ణుడు పాండవ సైన్యాన్ని 
కూల్చేస్తూనట్లుగా మరోవైపు అర్జునుడు కురుసైన్యాల్ని 
దహించివేస్తున్నాడు. మిగిలిన సంశప్తకుల్ని ఎదుర్శొని, 
వారిలో అనేకులను సంహరించాడు. కొంతమంది 
పారిపోయారు. అర్జునునిలా భీముడు కూడా కౌరవసేనలో 
వేలాదిమందిని తుదముట్టించాడు. దుర్యోధనుడు 
ధర్మరాజుతో తలపడ్డాడు. వారి పోరాటం చాలాసేపు 
కొనసాగింది. చివరికి ధర్మరాజు దుర్యోధనుడిపై ఈటె 
విసిరాడు. అది వక్షాన్ని గాయపరచటంతో సుయోధనుడు 
మూర్చిల్లాడు. అప్పుడతణ్ణి కృతవర్మ రణరంగంనుంచి 
బయటకు తీసుకువెళ్ళాడు. సంధ్య పడేవరకు ఆ 
భయంకర పోరాటం కొనసాగింది. ఇరువైపుల అధిక 
సంఖ్యలో సైనికులు చనిపోయారు. 


చాలా జరిగాయి. 


యోధులంతా నాటి రేయి విశ్రమించాక కర్ణుడు 
దుర్యోధనునితో ఆ రోజు యుద్ధం గురించి చర్చిస్తూ, 
ఇలా అన్నాడు: “రేపు రణరంగంలో అర్జునుని 
ఎదుర్కొంటాను. నేనతణ్ణి చంపటమో లేక అతడి చేతిలో 
నేను చావటమో జరుగుతుంది. అర్జునుని గురించి నాకు 
బాగా తెలుసు. మామా శక్తుల గురించి నీకు చెబుతాను. 
మా ఇరువురి వద్ద దివ్యాస్తాలు ఉన్నాయి. నా గురువు 
పరశురాముడు నాకు ఒసగిన Dac’ అనే విల్లు 
అర్జునుని గాండీవం కంటే శ్రేష్టమైనది. కాని అర్జునుడిది 


2 బాలల మహాభారతము 
eras eng) 


దివ్యరథం. అర్జునుడి ధ్వజంపై సాక్షాత్తు ఆంజనేయుడు 
ఉండి కాపాడుతున్నాడు. కృష్ణుడు రథ సారథియై 
పగ్గాలుపట్టి గుజ్టాల్ని నడిపిస్తున్నాడు. ఇవన్నీ అతడికి 
ఆధిక్యత ఇస్తున్నాయి. కృష్ణుడంతటి సారథి శల్యుడొక్కడే 
ఉన్నాడు. అతణ్ణి కనుక ఒప్పించి నాకు రథసారథ్యం 
చేయించ గలిగితే విజయం మనదే, సందేహమే లేదు.” 
అనగానే, దుర్యోధనుడు తిన్నగా శల్యుడి దగ్గరకు వెళ్ళి, 
“శల్యా! ఈ కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుడికి రథసారథ్యం 
వహించమని కోరుతున్నాను. నీ ఈ సహాయంతో కర్ణుడు 
అజేయుడవుతాడు” అన్నాడు. 


ఆ మాటలు విన్న శల్యుడు కోపంతో మండిపడి, 
“నన్నవమానిస్తున్నావు. SHEE ఎందులోనూ తీసిపోని 
నేను ఎందుకు అతగాడికి రథసారథ్యం వహించాలి?” 
ఇలా అంటూ శల్యుడు లేచివెళ్ళిపోబోయాడు. కాని 
దుర్యోధనుడు పరిపరి విధాల బ్రతిమాలుకొని ఎట్టకేలకు 
SHEE రథసారథిగా ఉండేందుకు అతల్జి ఒప్పించాడు. 


2 
Sots NO Ueernl 
ఎదుర్మొానటం 

నాటి ఉదయం SH% తనను రణభూమిలో 
పాండవులు యుద్ధంచేస్తున్న ప్రదేశానికి 
తీసుకువెళ్లవలసిందని, తాను వారిని హతమారుస్తానని 
శల్యుడితో చెప్పాడు. తన సేనను అందుకు తగ్గట్టు 
చాకచక్యంగా అమర్చుకున్నాడు. అక్కడ ధర్మరాజు - 
అర్జునులుకూడా తమ బలాల్ని ప్రతివ్యూహంలో 
సన్నద్ధంచేశారు. శల్యసారథ్యంలో రణభూమిలో కర్ణుని 
తిలకించిన _ కౌరవసేన పట్టలేని ఆనందంతో 
(బ్రహ్మాండంగా హర్షనాదం చేసింది. కర్ణుడు నాడు 
శాయశక్తులా పోరాడాలని నిశ్చయించుకున్నాడు. 
వింటినుండి బాణాలు సర్రున ప్రవాహంలా దూసుకు 
వచ్చిపడుతున్నాయి. వాటిని అడ్డుకునే శక్తి ఏ ఒక్కరికీ 
లేకపోయింది. 


Ping 


ధర్మరాజు SOE వైపుకి వెళ్ళి కయ్యానికి 
కవ్వించాడు. ఆ ఇద్దరూ తలపడటం - అది ఒక 
అపురూపమైన ద్వంద్వయుద్ధం. మొట్టమొదట ధర్మరాజు 
ప్రయోగించిన బాణపరంపరతో SH గాయపడ్డాడు. 
అయినా చలించలేదు. అదే సమయంలో సాత్యకి 
మరికొందరు యోధులు ధర్మరాజుకి సాయమై వచ్చారు. 
కాని కర్ణుడు వారందర్ని పరాజితుల్ని చేశాడు. అంతేకాదు 
ధర్మరాజు వింటిని విరిచాడు. చిన్నగా నవ్వుతూ 
తళతళమెరిసిపోతున్న అతడి కవచాన్ని ఛేదించాడు. అతడి 
ధ్వజాన్ని (క్రిందపడగొట్టాడు. అతణ్ణి అన్ని విధాలా 
నిస్సహాయుణ్డి చేశాడు. ఆ తరువాత ధర్మరాజుని తన 
వింటికొనతో తాకుతూ, “ఓ యుధిష్టిరా! ఇంటికి వెనుదిరిగి 
ఫో, లేకపోతే నీ తమ్ముడు అర్జునుడు యుద్ధంచేస్తున్న 
చోటికి వెళ్ళు! నువ్వు ఈ కర్ణుడితో ఎన్నటికీ పోరాడలేవు” 
అంటూ ఎద్దేవా చేశాడు. 

కర్ణుడు యుద్ధభూమిలో యుధిష్టిరుడున్న చోటు 
నుండి కదిలాడు. కర్ణుడు ధర్మరాజుని అలా హేళనచేస్తూ 
మాట్లాడిన మాటలు విన్న భీముడు కోపాన్ని 
తమాయించుకోలేకపోయాడు. కర్ణుడి కోసం గాలించాడు. 
అప్పుడు కర్ణ-భీముల మధ్య భయంకర యుద్ధం 
ఆరంభమైంది. ఆ సంగ్రామం చాలసేపు కొనసాగింది. 
క్రోధావేశంలో ఉన్న భీముడు కర్ణుణ్ణి మూర్చిల్ల చేశాడు. 
రథం మీదనే కర్ణుడు స్పృహతప్పి పడిపోయాడు. సారథి 
రథాన్ని యుద్ధరంగం నుండి తప్పించి తీసుకుపోయాడు. 
మహాభయంకరమైన ఆ మారణకాండ చూసి 
కౌరవసైన్యం విపరీతమైన భయాందోళనలకు గురైంది. 
ఆ పిదప కొంతసేపటికి కర్ణుడు తెప్పరిల్లి లేచి పోరు 
కొనసాగించాడు. 

కర్ణుడు సృంజయులను ఎదుర్శొన్నాడు. భీతిల్లి 
వారు అర్జునుణ్డీ, కృష్ణుణ్లీ సహాయంగా పిలిచారు. అప్పుడు 
కృష్ణుడు అర్జునునితో, “ధర్మనందనుడు కర్షుడి చేతిలో 
తీవ్రంగా గాయపడి ఉన్నాడు. అతణ్సి కలుసుకొని 
అనునయిద్దాం. ఆ తరువాత నువ్వు SOB ఎదుర్శొని 


7 ae 
(డాల్ల 
VL 


=... 
<—> — 
<p 


4 బాలల మహాభారతము 
ena eng) 


తుదముట్టిద్దువుగాని” అని అన్నాడు. ఇలా అంటూ 

కృష్ణుడు రథాన్ని యుధిష్టిరుడున్న చోటుకు పోనిచ్చాడు. 

కాని కర్ణుడితో పోరాడి అతణ్ణి హతమార్చవలసిందిపోయి 

అర్జునుడకృడికి రావటం ధర్మరాజుకి ససేమిరా నచ్చలేదు. 

తకణమే రణరంగానికి వెళ్ళీ కర్తుణ్సి ఎదుర్మోమని 
ఆ ణణు 

ఆదేశించాడు. 


3 
౭కయముడె ఎగ - దు-ర్న్నానని వధ 

అర్జునుడు, కృష్ణుణ్ణి కర్ణుడున్న ప్రదేశానికి 
తీసుకువెళ్లమన్నాడు. కృష్ణ సారథ్యంలో అర్జునుని రథం 
తమకేసి రావడం శల్యుడు చూశాడు. దుర్యోధనుడి దృష్టి 
అంతా SHE మీదనే ఉంది. అక్కరవస్తే సాయపడేందుకు 
తన సోదరుల్లో కొందరిని కర్ణుడికి తోడుగా పంపాడు. 
కౌరవసేనలో అధిక సంఖ్యాకుల్ని హతమార్చిన అర్జునుడు, 
కర్ణుణ్ణి ముఖాముఖీ ఎదుర్కోవడానికి సంసిద్దుడై 
ఆరాటపడుతున్నాడు. 

దుర్యోధనుడు, అతడి అనుజులు చాలామంది 
యుద్ధంలో పాల్గొనడం జరిగింది. వారందరిలోనూ 
దుశ్శాసనుడు అగ్రభాగంలో నిలబడ్డాడు. veh చూసి 
భీముడు వెటకారంగా నవ్వుతూ ఊ, రా! దుశ్శాసనా నీ 
కోసమే నిరీక్షిస్తున్నాను. ఈ ద్వంద్వయుద్ధం కోసమే 
ఏళ్ళతరబడిగా ఎదురుచూస్తున్నా? అని భీముడు తనలో 
అనుకొంటున్నప్పుడే దుశ్శాసనుడు భీముడిపై బాణాలు 
వదలడం మొదలుపెట్టాడు. సూర్యతేజస్సుతో 
వెలిగిపోతున్న ఒక బాణం రివ్వున దూసుకువచ్చి 
భీముడికి తగిలింది. రథం మీదనే మూర్చిల్లి 
పడిపోయాడు. కొద్దిసేపట్లోనే తేరుకుని, “నాకు బాణంతో 
BBS నీకు గదతో ఆఘాతం, కాచుకో” అని 
గర్జిస్తూ భీముడు ముందుకురికి దుశ్శాసనుడి మీదికి 
గద విసిరాడు. గద తాకిడికి తునాతునకలైన రథంనుండి 
దుశ్శాసనుడు పది క్రోసుల దూరాన నేలకూలి బాధతో 
గిలగిలా కొట్టుకోసాగాడు. 


Pig 


అప్పుడు భీముడు తాము దుర్యోధనుడి 
వల్ల అనుభవించిన బాధలన్నింటిని నెమరు 
వేసుకున్నాడు. దుశ్శాసనుణ్ణి చూస్తున్నప్పుడు నిండుసభలో 
అలనాడు కులప్రీ అయిన ద్రౌపదిని పరాభవించడం 
గుర్తొచ్చింది. భీముడు, కర్ణ దుర్యోధనాదు లందర్ని 
సంబోధిస్తూ , “నేడు ఈ దుర్మార్గుడైన దుశ్శాసనుణ్ణి నేను 
హతమార్చుతాను . అతగాణ్ణి కాపాడుకోగల ధీరులెవరైనా 
మీలో ఉంటే ముందుకు వచ్చేందుకు సాహసించండి” 
అంటూనే, తటాలున దుశ్శాసనుడి మీదికి దూకాడు. 
కర్ణ దుర్యోధనాదులు ఎదుటే అతడిపై కలియబడ్డాడు. 
చూపులతోనే కబళించేస్తూ నేలకూలిన తన శత్రువుని 
కొంతసేపు భీముడు తదేకంగా చూసి తన పాదంతో 
అతడి పీకను అదిమిపెట్టాడు. కత్తితో అతడి రొమ్మును 
చీల్చి ఆ వేడినెత్తురు త్రాగాడు. 


దుశ్శాసనుడి కళేబరాన్ని చూస్తూ భీముడు 
ఫకాలున నవ్వి, “ఓ వీరాధివీరుల్లారా! అలనాడు 
దుశ్శాసనుడి విషయంగా నేను చేసిన శపథం ఇంత 
కాలానికి నేడు నెరవేర్చుకున్నాను. ఇకపోతే నా మరో 
శపథానికి ఈ సమరయజ్ఞంలో బలికావాల్సిన జీవం 
మరొక్కటుంది. అది దుర్యోధనుడనబడే నరపశువు. 
అదికూడ నెరవేరుస్తాను అన్నాడు”. 


భీముడి శౌర్యం చూసి కర్ణుడికి వణుకు పుట్టింది. 
క్షణకాలం మనస్సు కలవరపెట్టినా, చివరికి ముఖాముఖిని 
ఎదుర్మోక తప్పదనే నిర్ణయానికొచ్చాడు కర్ణుడు. 


4 
కర్తుడ దుర్తరణం 
అర్జునుడు కనబడగానే కర్ణుడు మళ్ళీ 


యుద్ధభూమికి కదిలాడు. రథం వచ్చి ముందు ఆగింది. 
వెళ్ళి సరిగ్గా అర్జునుడి ఎట్టయెదుట నిలిచాడు. 
లోకంలోనే సాటిలేని మేటివీరులు, 
ధనుర్విద్యావిశారదులైన ఆ ఇరువురు యోధులు 
ముఖాముఖి ఎదురొడ్డి నిలబడ్డారు. కర్ణార్డునులిరువురూ 


(Se 


SOE దుర్మరణం 
ea ene) 


కవచాలు ధరించారు. కత్తులు చేతబూనారు. వారి 
రథాలకు తెల్లని గుర్రాలు పూన్చివున్నాయి. ఇరువురి కళ్ళు 
ఎర్రగా ఉన్నాయి. శంఖంవంటి కంఠం, సింహం 
నడుములాంటి నడుము, మెడలో బంగారు ఆభరణాలు 
ధరించి ఉన్నారు. రెండు ఎనుబోతులో, రెండు 
మదపుటేనుగులో, రెండు విషనాగులో 
తలపడబోతున్నట్లుగా ఉంది. అసమాన 
బలపరాక్రమవంతులు, రణకౌశలం గల వారిద్దరు 
యుద్ధభూమిలో సూర్యచంద్రుల్లా ప్రకాశించారు. అంతలో 
SHE పుత్రుడు వృషసేనుడు అవేశంతో భీముడి పైకి 
ఉరికాడు. ఆ భయంకర పోరాటంలో వృషసేనుడు 
అపూర్వ ధైర్యసాహస నైపుణ్యాలతో భీమసేనుణ్ణి, అర్జునుణ్ణి 
మరికొందరిని గాయపరిచాడు. 

ఎర్రబారిన కళ్ళతో అర్జునుడు దుర్యోధన 
అశ్వత్థామల నాయకత్వంలోని కురువీరులను, కర్ణుని 
ఉద్దేశించి, “ఓ కర్ణా! నీ సమక్షంలోనే నీ కుమారుని 
చంపుతాను. నేను లేనప్పుడు మీరంతా ద్రోహబుద్ధితో 
ఒంటరిగా ఉన్న నా తనయుణ్ఞి హతమార్చారు గదా! 
అందుకే ఇప్పుడు నీ కొడుకు నీ కళ్ళముందే గిలగిల 
కొట్టుకు నేలకూలడం కళ్ళారా చూడనున్నావు. స్‌ 
నాయకత్వంలో ఉన్న కౌరవసైన్యం వచ్చి OSB ఎలా 
రక్షిస్తుందో నేను చూస్తా...ఊ, కాచుకో. అటుపిమ్మట 
దుర్యోధనుడికి చెడు సలహాలిచ్చి ఈ కలహాినికి 
మూలకారకుడవైన నిన్ను తుదముట్టిస్తాను” అని 
హెచ్చరిస్తూనే అర్జునుడు, వృషసేనుడి మీద శరపరంపర 
గుప్పించాడు. 

మిక్కిలి వాడియెన నాల్గు బాణాలు వదిలాడు. 
అవి అతడి భుజాల్ని తలను ఖండించేశాయి. దానితో 
కర్ణసుతుడు రథం మీదనుంచి దొర్లి నేలకొరిగిపోయాడు. 
తన కళ్ళ ఎదుటే అర్జునుడి బాణాలకు గురై 
అసువులుబాసిన కుమారుణ్జి చేతుల్లోకి తీసుకుని కర్షుడు 
ఎంత దుఃఖించాడో చెప్పతరం కాదు. తక్షణం 
అపరిమితమైన క్రోధంతో అర్జునుడి మీదికి ఉరికాడు. 


egg 


అశ్వత్థామ వారి యుద్ధసన్నాహాలన్నీ చూసి, 
“యుద్ధ విరమణే' మంచిదనే నిర్ణయానికి వచ్చి, 
దుర్యోధనుణ్ణి సంబోధిస్తూ, “నిప్రయోజనమైన ఈ 
పోరాటం చాలించి, పాండవులతో సంధి చేసుకోవడం 
క్షేమం” అంటూ మనస్ఫూర్తిగా సలహా ఇచ్చాడు. “ఏమిటి 
సంధి చేసుకోవడమా? అది ఎన్నటికి జరగదు. సమరం 
సాగించాలి. విజయమో వీరస్వర్గమో తేలిపోవాలి” 
అంటూ దుర్యోధనుడు గర్జించాడు. 

అంతలో STB మధ్య యుద్ధం తీవ్రరూపం 
దాల్చింది. హఠాత్తుగా అప్పుడు అర్జునుడు దివ్యాస్తాలను 
ప్రయోగింప నిశ్చయించి, ఆగ్నేయాస్రాన్ని 
ప్రయోగించాడు. కర్ణుడు అందుకు ప్రతిగా వారుణాస్త్రాన్ని 


ప్రయోగించాడు. అప్పుడర్షునుడు ఐంద్రాస్తాన్ని 
ప్రయోగించాడు. అది యావత్తు కౌరవసైన్యంపై 
బాణవర్షం కురిపించడం మొదలెట్టింది. swe 


అర్షునుడిపై కోపంతో మండిపడుతూ భార్గవాస్తాన్ని 
ప్రయోగించాడు. అది అర్జునుడు వేసిన బాణాలన్నిటిని 
వమ్ముచేసివేసింది. ఈ అస్త్రప్రయోగంవల్ల ఇరుపక్షాల 
సైన్యం అమితంగా బాధింపబడ్డారు. భీముడి ఆవేశానికి 
పట్టపగ్గాల్లేవు. అతడు అర్జునుడితో, “అర్జునా! Ste 
నిన్ను బాణాలతో ముంచివేస్తున్నాడు. నువ్వు అతణ్ణి 
అదుపు చేయలేకుంటె ఆ పని నా కప్పగించు. ఈ గద 
తిప్పి ఒకే ఒక్క దెబ్బతో కర్ణుణ్ణి మట్టి కరిపిస్తాను” 
అన్నాడు. 

కృష్ణుడు భీముడంటున్న మాటలు విని 
అర్జునుడితో, “జెను పార్థా! భీముడన్న మాట నిజం. 
నువ్వు నీ యావత్‌ శక్తిని కూడగట్టి కర్ణుణ్ణి అంతం చెయ్యి” 
అని పురిగొల్పాడు. 

SHH వేసిన బాణం అర్జునుడి వింటి 
నారిని తెంపేసింది. అప్పుడర్దునుడు మరో ధనుస్సు 
అందుకున్నాడు. చిరునవ్వుతో కర్ణుడు ఆ ధనుస్సునుకూడ 
ఖండించాడు. ఆ విధంగా పదకొండుసార్లు జరిగింది. 


6 బాలల మహాభారతము 


అర్జునుడు ఆగ్రహోదగ్రుడై SHED ఎడతెరిపి 
లేకుండా బాణాలు కురిపించి ముంచేశాడు. అర్జునుణ్ణి 
ఓడించడం అనుకున్నంత తేలిక కాదని కర్ణుడు గ్రహించి, 
నాగాస్త్రం ప్రయోగించాలని నిశ్చయించాడు. అది 
విషజ్వాలలు చిమ్ముతుంది. అర్జునుణ్ణి అంతం చేయడం 
కోసమే దాన్నింతకాలం ఉపయోగించకుండా భద్రంగా 
ఉంచాడు. ఆ దివ్యాస్తాన్ని ప్రయోగించేందుకు వింట 
బాణం సంధించి ఎక్కుపెట్టాడు. 


ఇక విజయం తనదేననే నిశ్చయంతో కర్ణుడు, 
“ఓ అర్జునా! కన్నుమూసే ముందు లోకాన్నంతా ఒక్కసారి 
కలయజూసుకో. భూమ్మీద ఇక ఇదే నీ తుది ఘడియ” 
అని అస్త్రాన్ని సంధించాడు. వాయువుకంటె వేగంగా 


మెరుపు తీగలా సర్రున నిప్పులు కక్కుతూ అది అర్జునుణ్ణి 
సమీపించింది. అంతా ఉఊపిరిబిగబట్టి చూస్తూ 
నిల్చుండిపోయారు. 


ఆ అస్త్రం అర్జునుణ్ణి చంపివేయడం ఖాయం 
అని పాండవులు కూడా భావించారు. కాని కర్ణుని 
పథకాన్ని వమ్ముచేస్తూ మరొక విధంగా జరిగింది. కృష్ణుడు 
తటాలున రథాన్ని కాలితో అదమడంతో అది భూమిలో 
మూరెడు లోతుకి క్రుంగిపోవడంతో ఆ అస్త్రం 
అర్జునుడి శిరస్సును ఛేదించలేకపోయింది. అతడి 
అందమైన కిరీటాన్ని మాత్రం పడగొట్టింది. అది ఒకప్పుడు 
PE శిరస్సున ఇంద్రుడు పెట్టిన కిరీటం. ఆ తరువాత 
ఆ నాగబాణం తిరిగి కర్ణుణ్ణి చేరుకుని, “నన్ను మరోసారి 


(Se 


తిన్నగా ప్రయోగించు. అర్జునుడి అంతం చూడగలవు” 
అంది. “ఎవరు నువ్వు?” అని నిప్పులు చెరుగుతున్న ఆ 
అస్త్రాన్ని ప్రశ్నించాడు SMe. 
“అర్జునుని శత్రువుని” 
సమాధానమిస్తూ, “అతడు నా తల్లిని చంపినవాడు కనుక 
అతడి మీద పగ తీర్చుకోవాలి. ఊ, నన్ను ప్రయోగించు... 


అని ఆ సర్పం 


7 


కర్ణుడి దుర్మరణం 
exe eng) 


విజయం నీదే...” అని ప్రోత్సహించింది. కాని, కర్ణుడు 
ఆ బాణాన్ని రెండుసార్లు ప్రయోగించరాదు; అది 
వందమంది ox) ఒక్కపెట్టున చంపగల్లినప్పటి కీ 
జ ©) ౧ 
రెండోసారి ప్రయోగించడం నిషేధం. “ఈ కర్ణుడు 
ఇతరుల సాయం అర్ధించడు. నా వద్ద add 


నాగమా! 


అవి ్రయోగిస్తాను. 
సంతోషంగా మరోచోటికి వెళ్ళిపో” అంటూ నాగాస్తానికి 
ఉద్వాసన పలికాడు. 


అగస్తాలున్నాయి. 


ఆ సర్పం తిరుగుముఖంపట్టి అర్జునుడి, వైపు 
దూసుకు వచ్చింది. దాని రాక పసిగట్టిన కృష్ణుడు 
అర్జునుడితో “ఖాండవవనం దహించినప్పుడు ఈ సర్పం 


8 బాలల మహాభారతము 
erase eng) 


తల్లినే నువ్వు చంపింది” అని తెలిపాడు. వెంటనే ఆ 
ఎగిరివస్తున్న నాగం మీద అర్జునుడు ఆరు బాణాలను 
వరుసగా గురిపెట్టి ప్రయోగించాడు. అంతటితో ఆ 
పాము తునాతునకలై So రాలిపడింది. కృష్ణుడు 
అంతాముగిసిన తరువాత నేలలో దిగబడిన రథాన్ని 
పైకిలేవనెత్తి దాన్ని యథాస్థితికి తెచ్చాడు. 

రోషావేశాలతో కందిపోయిన అర్జునుడు Sted 
అంతం చేయాలని బాణం ఎక్కుపెట్టాడు. సరిగ్గా అదే 
సమయంలో SHE రథచక్రం హఠాత్తుగా బురదలో 
దిగబడింది. ఆ బురదలోంచి దాన్ని తీసేందుకు తక్షణం 
అతడు రథం నుండి దిగాడు. “ఆగు, ఆగు” అని అతడు 
ఎలుగెత్తి అరుస్తూ; “నా రథం నేలలో దిగబడింది. 
నువ్వు యుద్ధ నిబంధనలు తెలిసినవాడివే గదా! మొదట 
దీన్ని లేవనెత్తి సరిజేయనీ, తరువాత నీ ఇష్టమొచ్చినట్లు 
పోరాటం సాగించవచ్చు” అన్నాడు. అర్జునుడు 
తటపటాయించాడు. 

అప్పుడు కృష్ణుడు కర్ణుడితో, “జను ఇతరులకు 
నియమనిబంధనలు సూచించేందుకిది మంచి తరుణం 
కదూ? ఆనాడు ఏకవస్తయైన ద్రౌపదిని రాజులందరి 
ముందుకు ఈడ్చుకు వస్తున్నప్పుడు ఈ నియమాలన్నీ 
ఏమయ్యాయి? పాచికలాటలో శకుని మోసం చేయడం, 
అరణ్యవాసానంతరం పాండవులకు ఇస్తామని వాగ్దానం 
చేసిన రాజ్యాన్ని ఇవ్వకపోవడం జ్ఞాపకం చేసుకో. 
అలనాడు నిండుసభలో పరాభవింపబడి ఒంటరిగా 
నిలబడి ఉన్న ద్రౌపదిని చూసి నువ్వు నవ్వడమూ, ఆపైన 
మరొకరిని వరుడిగా ఎన్నుకోమంటూ ఆక్షేపించడమూ 
జ్ఞప్తికి తెచ్చుకో. అభీమన్యుణ్ణి మోసగించి, హతమారారే... 
మరిచారా? ఈనాడు నువ్వు ఏకరువు పెడుతున్న 
నిబంధనలన్నీ అప్పుడేమయ్యాయి? 
గర్జించాడు. అందుకు కర్ణుడు నిరుత్తరుడై నిలబడ్డాడు. 
రథచక్రాన్ని భూమిలోంచి పెల్లగించేందుకు రెండు చేతులా 
పెనగులాడాడు. 


చెప్పు” అని 


Pig 


“అర్జునా! ఇక ఆలస్యం చేయకు, అతణ్ణి 
వధించు. రథచక్రం ఎత్తే లోపల తుదముట్టించు” అంటూ 
బిగ్గరగా కేకపెట్టాడు. తక్షణమే అర్జునుడొక మహాతీవ్రమైన 
బాణాన్ని ఎన్నుకుని Dod ఎక్కుపెట్టి “ఈ Seed 
యమలోకానికి చేర్చి మృత్యుదేవత కర్పింతువుగాక!” 
అంటూ (ప్రయోగించాడు. 


SQE శిరస్సు తెగి నేలబడింది. కాని మొండెం 
మాత్రం రణభూమిలో నిటారుగా నిలబడి 
ఉండిపోయింది. కొండ మీద నుంచి 
సెలయేరులా SOE శరీరంలోని గాయాలనుండి నెత్తుటి 
విరజిమ్ముతూ ఏరులై ప్రవహించాయి. 
కౌరవసైన్యం భయంతో చెల్లాచెదరైపోయింది. ఇక ఆ 
దెబ్బనుండి తెప్పరిల్లుకోలేదు. పాందవులు విజయానికి 
మరో అడుగు చేరువయ్యారు. 


శల్య పర్వం 


1 
Wadevein Ae), - ఈకుణులు 


కర్ణుడు మరణించడంతో దుర్యోధనుడు దుః 
ఖ సాగరంలో మునిగిపోయాడు. ఈ విషాదవార్తను 
స్వయంగా వెళ్ళి భీష్ముడికి అందజేశాడు. భీష్ముడు 
దుర్యోధనుని ఓదార్చి పంపించాడు. మర్నాటి ఉదయం 
కౌరవసైన్యానికి నాయకుడిగా శల్యుడు ఎన్నుకోబడ్డాడు. 


జాలువారే 


జల్లులు 
~ 


అది పద్దెనిమిదోనాటి బ్రహ్మాండమైన పోరు. 
యుధిష్టిరుడు పాండవ సైన్యాన్ని నడుపుతున్నాడు. శల్య 
- యుధిష్టిరుల పోరాటం ప్రారంభమైంది. శల్యుడు 
యుధిస్టిరునిపై అతివేగంగా బాణాలు గుప్పిస్తున్నాడు. 
యుధిష్టిరుడు ఏమాత్రం చలించకుండా వీరోచితంగా 
పోరాడుతున్నాడు. శాంతమే మూర్తీభవించినట్లుండే 
ధర్మజుడు ఇంతటి కోధావేశంతో పోరాడటం చూసిన 
ప్రతివారూ ఆశ్చర్యచకితులయ్యారు. 


నిహతులైన శల్య - శకునులు 
Leas ~<a) 


ఇరువైపుల సమజిజ్జీలై - సరిసమానంగా 
పోరాడటం ఎంతోసేపు సాగింది. చివరికి యుధిష్టిరుడు 
తన వజబల్లెం తీసి, శల్యుడివంక కోపంగా చూస్తూ 
మంత్ర ప్రయోక్తంగా తన బలమంతా ఉపయోగించి 
విసిరాడు. శల్యుడు దాన్ని పట్టుకోవడానికి దూకాడు 
కాని అది అతడి వక్షస్థలాన్ని ఛేదించివేసింది, నెత్తురు 
ధారగా పైకి చిమ్మింది. అంతే అతడు చేతులు జాపి 
యుధిష్టిరుని వైపు చూస్తూ నేలకొరిగిపోయాడు. 
కౌరవసేనకు నాయకత్వం వహించిన మహాయోధుడు 
శల్యుడుకూడ నిహతుడైనాడు. అప్పుడిక కురుసైనికులు 
భయంతో పిక్నబలం చూపసాగారు. 


దుర్యోధనుడు వారిని అధైర్యపడి పారిపోవద్దని 
ప్రోత్సహించి యుద్దానికి పురిగొల్చాడు. రారాజు 
పాండవసేన నడుమచిక్కి పోరాటం సాగించడం శకుని 
చూశాడు. ఇక అప్పటికి దుర్యోధనుని తమ్ముళ్ళలో 
సుదర్శనుడనే ఒక్కడుమాత్రం మిగిలాడు. భీముడు 
వాడియెన ఒక బాణం అతడిపై ప్రయోగించాడు. 
దానితో సుదర్శనుడి తల తెగిపోయింది. ఆ విధంగా 
ధృతరాష్రుడి సంతతిలో దుర్యోధనుడు తప్ప అందరూ 
హతులైనారు. 

శకుని సహదేవుడున్న సైనికదళాన్ని 
ముట్టడించాడు. సహదేవుడిపై ఒక బల్లెం విసిరాడు. 
అది పోయి అతడి పాలభాగాన్ని రాచుకుపోయింది. వారు 
హోరాహోరి పోరాడారు. కొంతసేపైన తరువాత 
సహదేవుడు పదునైన 
తిన్నగాపోయి శకుని మెడను తెగనరికింది, కౌరవుల 
దుష్కార్యాలన్నిటికీ మూలమైన శకుని తల నేలమీద పడి 
దొర్లింది. దుర్యోధనుడు చుట్టూ ఒకసారి 
కలయజూశాడు. అతడి పక్షాన కృతవర్మ, కృపుడు, 
అశ్వత్థామ తప్ప ఎవ్వరూ మిగల్లేదు. పదకొండు 
సైన్యంలో ఒక్క సైనికుడుకూడ 


బాణాన్ని వదిలాడు. అది 


అక్షౌహిణుల 
జీవించిలేడు. 


సుయోధనుడి దుఃఖానికి అంతులేదు. ఏం 
చేయాలో తోచడంలేదు. శరీరమంతా అగ్నిగోళంలా 
భగభగ మండిపోతోంది. రణరంగంనుంచి బయటకు 
నడక సాగించాడు. త్రోవలో వెళుతూండగా సంజయుడు 
కనిపించి పాండవులు అతని కోసం గాలిస్తున్నట్లు 
చెప్పాడు. ఆ మాట విని దుర్యోధనుడు, “సంజయా! 
నాకిక జీవించాలని ఆశ లేదన్నానని మా తండ్రిగారితో 
చెప్పవయ్యా; నా దేహాన్ని చల్లబర్చుకోవాలి. ఏదైనా 
మడుగులోకిపోయి కూర్చుంటాను. మా తల్లిదండ్రులకు 
నా వందనాలు అందచెయి” అని చెబుతూ చేత గదను 
ధరించి 'ద్వైపాయన హ్రదంిలో (అదో సరస్సు) 
ప్రవేశించాడు. అతడికి జలస్తంభన విద్య తెలుసు కనుక 
మడుగు లోపలే చాలాసేపు ఉండిపోయాడు. 


దుర్యోధనుడు ద్వైపాయనహ్రదమనే 
మడుగులో దాగినట్లు సంజయుడి నుండి కృతవర్మ, 
కృపాచార్యుడు, అశ్వత్థామ తెలుసుకొని అక్కడికి వెళ్ళి 
OSH పిలిచారు: “ఓ రాజా! మన మిత్రులంతా 
మరణించారు. మనం ఇప్పుడు యుధిష్టిరునితో యుద్ధం 
చేద్దాం. అతణ్ణి చంపనన్నా చంపాలి, లేదా మనమైనా 
చావాలి” అంటూ పౌరుషవాక్కులు పలికారు. 


దుర్యోధనుడు “మీరిక్కడికి రావడం 
మంచిదైంది” అని మడుగు లోపలినుండే బిగ్గరగా 
కేకపెట్టాడు. “మనకిప్పుడు విశ్రాంతి కావాలి. ఈ రాత్రికి 
విశ్రాంతి తీసుకుందాం. రేపు పోరాటం సాగిద్దాం” 
అన్నాడు. ఆ మాట విని అశ్వత్థామ, “లేవండి - ఇదే 
యుద్దానికి సమయం. “జయం మనదే” అని ప్రమాణం 
చేసి చెబుతున్నా. ఈ రాత్రి నేను నా ఒంటి మీద నుండి 
కవచాన్ని తీయను” అన్నాడు. 


ఇలా జరుగుతున్న వీరి సంభాషణను ఆ సరస్సు 

దగ్గర తచ్చాడుతున్న కొందరు వేటగాళ్ళు వినడం 
౧ 

జరిగింది. ఏదో బహుమానం ఇస్తారనే అశపడి వారా 

సంగతి మోసుకుపోయి పాండవులతో చెప్పారు. వెంటనే 


10 


బాలల మహాభారతము 

ems exe!) 
os యుధిష్టిరుడు, అతడి దుర్యోధనుడా మడుగులోనే దాగి ఉంటాడని 
Ye * గ సోదరులు, _ వారివెంట యుధిస్టిరుడు గ్రహించాడు. దుర్యోధనుణ్ణి సంబోధిస్తూ, | 


కృష్ణుడు బయల్దేరి “కౌరవులంతా నాశనమైతే మాత్రం నువ్వు పోయి ఆ 
మడుగుచెంతకు వచ్చారు. నీటిలో దాక్మోవాలా? రా, వచ్చి మాతో యుద్ధం 
ఎవరో వస్తున్నట్లు అలికిడి చెయ్యి. నీ గౌరవాభిమానాలు ఏమైయ్యాయి? నువ్వు 
విని అశ్వత్థామాదులు క్షత్రియుడవు. క్షత్రియుడు యుద్ధం చెయ్యాలి. మమ్మల్ని 


అక్కణ్డుండి తప్పుకున్నారు. చంపి రాజ్యమంతా ఏలుకో, లేదా మరణించి 


శాశ్వతంగా నిద్రపో అన్నాడు. 
ల్‌ దుర్యోదోనుడి కి | 
) we మాటలతో పోట్లు 
< . పొడిచినట్లయింది. 
_ ఆ నీళ్ళల్లో నుండి ఇలా 


జవాబిచ్చాడు. “యుధిష్టిరా! 
నేనీ మడుగులోకి నా | 
ప్రాణాల్ని కాపాడుకోడానికి 
రాలేదు. నా లోపల 


నిహతులైన శల్య - శకునులు 11 
axe ~<a) 


మండుతున్న అగ్ని జ్వాలల్ని చల్లార్చుకునేందుకు వచ్చి 
కూర్చున్నాను. నా మనస్సు యుద్ధం వైపు మొగ్గటం లేదు. 
నా బలగమంతా నశించిపోయింది. నాకిప్పుడిక రాజ్యం 
ఏలాలనే కోరిక నశించిపోయింది. ఇప్పుడీ 
శత్రురహితమైన ప్రపంచమంతా మీదే, ఆనందంగా 
అనుభవించండి.” 


“పిచ్చివానిలా మాట్లాడకు” అంటూ 
యుధిష్టిరుడు గర్జించాడు. “నీ మాటలతో నా 
హృదయమేమీ కరగడం లేదులే. నీది కాని వస్తువును 
మాకు ధారాదత్తం చేస్తున్నట్లు మాట్లాడవద్దు. నువ్వే మా 
రాజ్యాన్ని మాకు దక్కకుండా చేయాలని అనేక పన్నాగాలు 
పన్నావు. (ద్రౌపదిని అవమానించావు. ఈ 
కారణాలన్నింటి వల్లా నీవు చావక తప్పదు.” 


దుర్యోధనుడు ఇంతకు మునుపెన్నడూ 


అంతటి అవమానకరమైన మాటలు పడి ఎరుగడు. 
ఒళ్ళుతెలీని క్రోధావేశంతో నీటిలోంచి బయటికి వస్తూ, 
“రండి ఒకరి తరువాత ఒకరుగా రండి... ఎందుకంటే 


నేనిప్పుడొంటరివాణ్సి గదా! ఒంటిమీద కవచంలేని, 
అలసిన నన్ను మీ ఐదుగురు కలసి ఎదుర్కొనరని 
భావిస్తాను” అన్నాడు. 

అప్పుడు యుధిష్టరుడు, “అభిమన్యుడు 
ఒంటరివాడై ఉన్నప్పుడు అతణ్ణి ధర్మయుద్ధంలోనే 
చంపారా? క్షత్రియ విధులేవో తెలిసినవారే కదా 
మీరంతా? అలాంటప్పుడు మీరు కట్టకట్టుకుని ఆ 
చిన్నవాడిని పొట్టనబెట్టుకోలేదా? అప్పుడది ధర్మమని 
తోచిదా? మీ ధర్మాన్ని 
మరిచిపోవడం సులువైంది కదూ! మాలో ఎవరినో ఒకరిని 
ఎన్నుకొని ద్వంద్వ యుద్ధం చెయ్యి. గెల్చినట్లయితే 
రాజ్యాన్ని నువ్వే ఏలుకోవచ్చు” అంటూ తీక్షణంగా 
సమాధానమిచ్చాడు. 


అవసరాన్ని బట్టి 


సూర్యునిలా ప్రకాశిస్తున్న దుర్యోధనుడు, కనను 
యుద్దానికి సిద్ధమే. రండి మీలో ఎవరైనా సరే. నేను 
గదాయుద్ధం చేస్తాను. మీలో ఒకరి తరువాత ఒకర్ని 
నేను చంపడం ఖాయం” అన్నాడు. 


భీముడు ముందుకువచ్చి అతణ్ణి సవాలు 
చేశాడు. “దుర్యోధనా! నీతో నేను యుద్ధం చేస్తాను. 
నువ్వు మాపట్ల చేసిన పాపకార్యాలన్నిటినీ నీకు 
గుర్తుచెయ్యాలని ఉంది. వారణావర్త సంఘటన, ద్రౌపదిని 
దుశ్శాసనుడు నిండుసభకు శిరోజాలుబట్టి ఈడ్చుకు 
రావడం, పాచికల పందెం తల్పుకో. నీ పాపాలకు నేడు 
ఫలితం అనుభవించబోతున్నావు” అన్నాడు భీముడు 

కటువుగా, ఉద్వేగపూరితంగా. 

2 

thd. వధ 

దుర్యోధనుడు పెద్దపెట్టున _ రంకెవేస్తూ 
భీముడిపై కలియబడ్డాడు. వారి గదలు పరస్పరం 
తాకినప్పుడు నిప్పురవ్వలు _ చెదరిపడుతున్నాయి. 
బలపరాక్రమాల్లో గాని, యుద్ధనైపుణ్యంలోగాని భీమ 
దుర్యోధనులు సమ age. అందుకే వారి గదాయుద్ధం 


12 బాలల మహాభారతము 
Gnas eng) 


ఎంతోసేపు కొనసాగింది. బలరాముడు కనులవిందుగా 
ఆ పోరు చూస్తున్నాడు. కృష్ణుడు మాత్రం చాటుగా 
చూస్తున్నాడు. దుర్యోధనుడు భీముడి గదను 
కొట్టినప్పుడు, అది క్రిందపడుతుంది. అప్పుడు 
భీమసేనుడు క్రోధంతో రౌద్రంగా అరుస్తూ, దాన్ని చేతబట్టి 
మళ్ళీ యుద్దానికి దిగుతాడు. దుర్యోధనుడు చేసినట్లే 
త్రిప్పికొట్టాడు. దుర్యోధనుడు ఆ దెబ్బను కాచుకొని గద 
పుచ్చుకుని తన శక్తినంతటిని కూడగట్టుకుని భీముడిపై 
మరో Sew వేశాడు. 


ఆ విసురుకు భీముడదరిపోయాడు. అంతట 
భీముడు సుయోధనుడిపై తన గదని విసిరాడు. ఎంతో 
సమయస్ఫూర్తితో దుర్యోధనుడు 
తప్పించుకున్నాడు. మరోసారి భీముడు గద నందుకుని 
ధార్తరాష్టుని మోదాడు. అప్పుడా రారాజు క్రిందపడినా 
వెంటనే లేచాడు. భీముడి మీదికి ఎగిరిదూకాడు. అతడి 
నుదుటి మీద బలంగా Swart. భీముడొక్క 
అంగుళంకూడ కదల్లేదుగాని, అతడి నుదుటి నుంచి రక్తం 
కణతల మీదుగా కారుతుండగా దుర్యోధనుని రొమ్మున 
కొట్టాడు. ఇలా ఆ సమరం సాగుతూనే ఉంది. 


ఒడుపుగా 


వారలా పరస్పరం పోరాడుతుండగా, 
అర్జునుడు ఉత్కంఠతో కృష్ణుణ్ణి, “కృష్ణా వారిలో గెలుపు 
ఎవరిదంటావు?” అనడిగాడు. అందుకు కృష్ణుడు 
చిరునవ్వు నవ్వి, “దుర్యోధనుడు 
సంతరించుకొనడం చూస్తూనే ఉన్నావు గదా. ఇలా 
ధర్మయుద్ధం కొనసాగినంత వరకు దుర్యోధనుడు 
మృతుడు కాడు. భీముడు యుద్ధనీతికి విరుద్ధంగా 
దెబ్బకొట్టి నప్పుడే దుర్యోధనుణ్ణి చంపగలడన్నది 
నిశ్చయం. ఆనాడు పాచికలాటలో భీముడు యుద్ధంలో 
దుర్యోధనుడి తొడలు విరుస్తానని శపథం చేశాడు గదా! 


దాన్నిప్పుడు నెరవేర్చుకుంటే సరిపోతుంది” అన్నాడు. 


ఆధిక్యం 


కృష్ణుని మాటలు విని అర్జునుడు తన 
ఎడమతొడను చరిచి సూచిస్తూ గుర్తు చేయగా భీముడు 
(గ్రహించాడు. క్రోధావేశంతో అమాంతం దుర్యోధనుడి 


స. 


మీదికి ఉరికాడు. ఆ  ఉరకడం కనిపెట్టి 
తప్పించుకునేందుకు దుర్యోధనుడు పైకి ఎగిరాడు. 
అతడలా ఎగిరి గంతేసినప్పుడు భీముడు దుర్యోధనుడి 
తొడల మీద గదతో కొట్టాడు. ఒకే దెబ్బకు సుయోధనుడి 
తొడలు విరిగిపోయాయి. నేలపై కుప్పకూలిపోయాడు. 
భీముడు ఉత్తేజంతో వివశుడైనాడు. తన ప్రతిజ్ఞమేరకు 
దుర్యోధనుడి తొడలు విరగగొట్టాడు. నేలకూలిన 
సుయోధనుడి దగ్గరికి పరుగున వెళ్ళి తన పాదం అతడి 
తలపైమోపి, “56, నువ్వు ని తమ్ముళ్ళు ఆనాడు నన్ను 
చూసి ఇకిలించారుగదూ? “ఓరీ పశువా అని 
సంబోధించారు కదా! నేనూ మర్చిపోలేదులే. నీ నెత్తిన 
నా కాలుపెడతానని నేను అప్పుడే శపథంచేశా. 
అన్నమాట నిలబెట్టుకున్నాలే” అని కసిదీరా కాలితో 
తన్నుతూ ఉంటే, యుధిష్టిరుడు భీముణ్ణి ఆపి, “వద్దు 
భీమా, నేలకూలిన వాణ్ణి తన్నవద్దు. అతడొక మహారాజు, 
మనకు దాయాది. అతడికిప్పుడు మిత్రులు గాని, 
సైన్యంగాని లేరు. అతడి పని అయిపోయింది” అని 
బలవంతాన ఆపాదు. 


ఆ గదాయుద్దాన్ని తిలకిస్తున్న బలరాముడు 
కోపోద్రేకంతో, “నాభి (బొడ్డు) దిగువన కొట్టడం 
సిగ్గుపడాల్సిన విషయం భీమా! అందుకు శాస్తి చేస్తాను” 
అంటూ భీముణ్ణి ఆపళంగా _చంపిపారేద్దామన్నంత 
దూకుడుగా అతడిపై కురికాడు. 

అంతట కృష్ణుడు అతణ్ణి శాంతపరుస్తూ, “అన్నా! 
ఇవాళ భీముడు చేసినదాంట్లో తప్పేమీ లేదు. అతడు 
కొట్టిన దెబ్బ యుద్ధనీతిరీత్యా అధర్మం కావచ్చు. కాని 
ఇన్నేళ్ళుగా దుర్యోధనుడు పాండవులకు చేసిన 
అన్యాయాలకు ఒక్కసారికూడ నువ్వు అతగాడిపట్ల 
ఆగ్రహం వహించలేదే? దుర్యోధనుడు సదా అధర్మంగానే 
వర్తిస్తూ వచ్చాడు. అతడు వంచకుడు. భీముడు తన 
ప్రతిజ్ఞను నిలుపుకున్నాడంతే” అన్నాడు. బలరాముడు 
మాత్రం ససేమిరా సమ్మతించలేదు. రథమెక్కి అక్కడ 
నుండి వెళ్ళిపోయాడు. 


అశ్వత్తామ సైన్యాధిపత్యం 18 
lems ° ~<a) 


దుర్యోధనుణ్ణి అనాథగా ఆ మడుగుచెంతనే 
విడిచి విజయోత్సాహంతో అంతా హస్తినాపురంకేసి 
బయల్దేరారు. తన సంతానాన్నంతటినీ యుద్ధంలో 
పోగొట్టుకున్న దురదృష్టవంతురాలైన తల్లి గాంధారిని 
ఓదార్చమని పాండవులు, కృష్ణుణ్ణి ముందుగానే 
ధృతరాష్టుడున్న చోటికి పంపారు. కృష్ణుడు వారున్న 
చోటికి చేరుకున్నాడు. గాంధారీ ధృతరాషులు 
దుఃఖంలో మునిగి ముదుసలి 
తల్లిదండ్రుల పుత్రశోకం చూసినప్పుడు కృష్ణుడికే దుః 
ఖం ఆగలేదు. వారికి ఓదార్పు మాటలు చెప్పాడు. వారిని 
చూసి ఎంతో జాలిపడ్డాడు. వారిపట్ల అపేక్ష సానుభూతిని 
వెల్లడించాడు. మృతికి బాధ్యుడు ఆ దుర్యోధనుడేనని 
వారికెంతగానో మనసులో నాటేటట్లు వివరించి చెప్పాడు. 


3 
అ చ్వేత్మాయి ఇణ్వ్యాధిబుత్త్వం 


ఉన్నారు. ఆ 


దుర్యోధనుడికి కలిగిన దుర్గతి గురించి 
సంజయుని ద్వారా విన్న అశ్వత్థామ తదితర ముఖ్యులు 
తక్షణమే బయల్దేరి అతడు తొడలు విరిగిపడి ఉన్న మడుగు 
దగ్గరకు చేరుకున్నారు. DEMS HS పాములా కోపంతో 
బుసలుకొడుతున్న దుర్యోధనుని చూశారు. తమ (ప్రభువుకి 
పట్టిన దుర్లతిని చూసి అశ్వత్థామ ఎంతగానో శోకించాడు. 


రారాజు చేతులు పుచ్చుకొని, “మిమ్మల్సీస్థితిలో 
చూడాల్సి వచ్చినందుకు ఎంతో చింతిస్తున్నాను. ప్రభూ! 
ఆ పాండవులు ధర్మం పరదా వెనుక దాగుకొని, 
కాపట్యంతో మా తండ్రి ప్రాణాలు హరించారు. ఇప్పుడు 
మిమ్మల్ని ఈ దుస్థితికి దిగజార్చారు. ఆ పాండవులైదుగుర్చి, 
కృష్ణుణ్ణి కళ్ళ యెదుటే నేలకూలుస్తాను. అనుమతి ఇవ్వండి 
మహారాజా! వాళ్ళని అంతం చేసేవరకు నాకు శాంతి 
లేదు” అన్నాడు. 

అశ్వత్థామ పౌరుషవాక్కులు విని దుర్యోధనుడు 
సంతోషంతో పొంగిపోయాడు. అంతట కృపాచార్యుని 
కొద్దిగా నీళ్ళిమ్మని అడిగాడు. ఆ నీటిని అశ్వత్థామ తలపై 


చిలకరించి, దుర్యోధనుడు అశ్వత్థామను నూతన 
సేనాధిపతిగా నియోగించాడు. అశ్వత్థామ దుర్యోధనుని 
ఆలింగనం చేసుకొని తక్షణమే బయల్దేరాడు. మిగిలిన 
వారూ అతణ్ణి అనుసరించారు. దుర్యోధనుడు ఏకాకియె 
మడుగు దగ్గరే ఆ కాళరాత్రిని గడిపాడు. 


ey sO 
1 
29-4,es00) [eI SatioO 
ఆ రాత్రి అశ్వత్థామకు కంట కునుకుపట్టలేదు. 
ఒక చెట్టుకింద శయనించాడు, కాని రెప్పవాల్చలేదు. 
తన తండ్రి మరణానికి పగ తీర్చుకోవడానికి, దుర్యోధనుని 
పరిమార్చిన భీమునిపై సైతం పగ తీర్చుకోవడానికి 


పథకాలు వేయడంలో అతడి మనస్సు తీవ్రంగా నిమగ్నమై 
ఉంది. 


ఆ చెట్టు కాకులు కట్టిన గూళ్ళతో నిండి ఉంది. 
కాకులన్నీ ఆదమరచి నిద్రపోతున్నాయి. ఆ సమయంలో 
హఠాత్తుగా ఒక గుడ్లగూబ అక్కడికి వచ్చింది. దాని 
చూపులు భయంకరంగా ఉరిమి చూస్తున్నట్లున్నాయి. 
చడీచప్పుడూ లేకుండా నిద్రలో ఉన్న కాకులన్నిటిని చంపి 
పొట్టనబెట్టుకుంది. అదో (బ్రహ్మాండమైన కాకుల 
మారణకాండ. మొత్తం sh) సర్వనాశనం చేసి 
ఆనందంగా అక్మణ్ణంచి వెళ్ళిపోయింది. 


అది చూసిన అశ్వత్థామ ఆలోచించి ఆ రాత్రే 
నిద్రిస్తున్న పాండవుల వద్దకెళ్ళి వారిని హతం చేయడమే 
సరైన పద్ధతి అని అనుకున్నాడు. తన సహచరుల్ని లేపి 
వారికి తన పన్నాగాన్ని వివరించాడు. అది విని వారంతా 


హడలెత్తిపోయారు. అంతటి రాక్షసం - 
పాపభూయిస్టమైన కృత్యానికి పాల్పడవద్దని 


నచ్చజెప్పారు. కాని ఒళ్ళు తెలియని కసితో ప్రతికార 


14 బాలల మహాభారతము 
erase eng) 


వాంఛతో ఉన్మత్తుడైపోయిన అశ్వత్థామ పట్టినపట్టు 
వీడలేదు. శంకరుడు తనకు ప్రసాదించిన ఖద్దాన్ని 
చేతబట్టి రథమెక్కి బయల్దేరాడు. కృపాచార్యుడు, కృతవర్మ 
అతణ్సి అనుసరించారు. 

అశ్వత్థామ, కృప -కృతవర్శల్ని పాందవుల 
దేరాలకు బయట నిలబడమన్నాడు. ఎవ్వరూ తప్పించుకు 
పారిపోకుండా చూస్తూండమన్నాడు. తాను మాత్రం 
ధృష్టద్యుమ్నుడి గుడారంలో ప్రవేశించాడు. అప్పుడతడు 
గాఢనిద్రలో ఉన్నాడు. అతడి గొంతుకి వింటినారి కట్టి 
నులిమి చంపాడు. ఆ అరుపులకు చుట్టూ ఉన్న వారికి 
మెలకువ వచ్చింది. పాంచాలురు, పాండవుల పుత్రులు 
లేచి అశ్వత్థామను ఎదుర్శొనేందుకు ప్రయత్నించారు. 
కాని అతడు వారందర్నీ నిర్దాక్షిణ్యంగా హతమార్చాడు. 
కురుక్షేత్రంలో వీరోచితంగా పోరాడి, సజీవులై ఉన్న 
ఉత్తమౌజుడు, యూధమన్యు, శిఖండులను నిర్దాక్షిణ్యంగా 
నరికివేశాడు అశ్వత్థామ. కృపాచార్యుడు గుడారాలకు 
నిప్పు పెట్టాడు. ఈ విధంగా ఇంతకు మునుపు 
క్షత్రియులెవ్వరూకూడ కనీవినీ ఎరుగనంత క్రూరాతిక్రూర 
కృత్యం నెరపి, తదనంతరం కృప - కృతవర్మ - 
అశ్వత్థామలు దుర్యోధనుడు పడి ఉన్న ప్రదేశానికి 
వడివడిగా వెళ్ళారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ 
పడివున్న రారాజును సమీపించారు. అప్పటికే అడవి 
జంతువులన్నీ దుర్యోధనుడి చుట్టూ తారట్లాడుతున్నాయి. 


అశ్వత్థామ కౌరవనాథుడితో, “దుర్యోధనా! ఈ 
శుభవార్త విని నీ హృదయం ఆనందంతో పొంగిపోతుంది. 
పాండవ సైన్యాన్ని సమూలంగా నాశనం చేశాం అని 
తెలుపడానికి సంతోషిస్తున్నాను. ఇక ఆ పాండవుల పక్షాన 
మిగిలింది ఏడుగురు, వారు పాండవులైదుగురు, 
కృష్ణుడు, సాత్యకి మాత్రమే. మన తరఫున మేం 
ముగ్గురమూ” అన్నాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడి 
సంతోషం అంతా ఇంతా కాదు. అప్పుడాతడు, 
“అశ్వత్థామా! నాకోసం భీష్ముడు, కర్ణుడుకూడ చేయలేని 
కార్యంతో నా హృదయానికి అంతులేని సంతృప్తిని 


Pig 


చేకూర్చావు. ఇక నేను నిశ్చింతగా కన్ను మూస్తా...” 
అంటూ అతడు ప్రాణాలు విడిచాడు. 


2 
కృష్లుడు అశ్వత్థామను 
శఖంచటం 

అతిదారుణమైన ఆ కిరాతక చర్య గురించి 
విన్న ధర్మరాజు నిర్దాంతపోయాడు. తక్షణమే ఆ 
ఘోరకృత్యం జరిగిన ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ తన 
కుమారుల, మిత్రుల, శ్రేయోభిలాషుల మృతదేహాలు పడి 
ఉండటాన్ని చూశాడు. అక్కడికి ద్రౌపది వచ్చింది. చుట్టూ 
కలియజూసి మూర్చిల్లింది. తన దురదృష్టానికి ఎంతగానో 
వగచింది. ఒక్క రాత్రిలో ఆమె తన జీవనసర్వస్వాన్ని 
కోల్పోయింది. కళ్ళలో నిప్పులు కురిపిస్తూ, “వాళ్ళపై 
పగతీర్చుకుతీరాల్సిందే. అశ్వత్థామ, అతడి అనుచరుల్ని 
హతమార్చేవరకు నేనీ ప్రదేశం నుంచి కదలను. నేనూ 
చనిపోతా” నంటూ విలపించింది. అశ్వత్థామ అప్పటికే 
సుదూరారణ్యాల SHES పారిపోయాడని వారు 
చెప్పారు. “పుట్టుకతోనే అతడి తలలో మణి ఉందని 
విన్నా.. ముందు అతణ్ణి చంపి ఆ మణిని తెచ్చి 
ఇవ్వాల్సిందే”నని ద్రౌపది పట్టుబట్టింది. 

భీముడు ఆమె బాధను చూడలేకపోయాడు. 
నకులుణ్ణి రథసారథ్యం చేయమని తాను అశ్వత్థామని 
వెదకడానికి బయల్దేరాడు. 


భీముడి విషయం తెలియగానే కృష్ణుడు, 
“అశ్వత్థామ కనికరమన్నదిలేని వట్టి కసాయి. అతడి దగ్గర 
(బ్రహ్మశీర్నాస్రమనే శక్తిమంతమైన అగస్త్రముంది. దాన్ని 
భీముడిపై ప్రయోగించాడో... భీముడి మరణం తప్పదు. 
కాబట్టి ముందు వెళ్ళీ భీముణ్ణి రక్షించాలి” అన్నాడు. 
కృష్ణార్ణునులు భీముణ్ణి పట్టుకునేందుకు తక్షణం బయల్దేరి 
వెళ్ళారు. 

చివరకు గంగాతీరాన వ్యాసుడి చాటున 
దాగివున్న అశ్వత్థామని వారు కనుగొన్నారు. అతడు 


కృష్ణుడు అశ్వత్తామను శపించడం 15 
exe = eng) 


బుషికుమారుడి వేషం ధరించి ఉన్నాడు. భీముడప్పటికే 
క్రోధంతో అతడిపై విరుచుకుపడ్డాడు. అశ్వత్థామ తానిక 
పారిపోలేననుకున్నాడు. ఆఖరి ప్రయత్నంగా తన 
బ్రహ్మశీర్నాస్తాన్ని ప్రయోగించాలనుకొన్నాడు. ఒక 
గడ్డిపరకను చేతిలోకి తీసుకుని మహోత్మృష్టమైన 
బ్రహ్మశీర్నాస్తంగా మంత్రించి, “వెళ్ళు... పాండవులందర్నీ 
హతమార్చు” అంటూ ప్రయోగించాడు. అనడమే 
తడవుగా ఆ మహాస్రం అగ్నిజ్వాలలు కురిపిస్తూ 
భీమార్జునుల వైపు దూసుకు రాసాగింది. కాని, అశ్వత్థామ 
ఎత్తు కనిపెట్టిన భీముడు అర్జునుడితో, “అర్జునా! నీకు 
ద్రోణుడిచ్చిన ప్రత్యస్తాన్ని ప్రయోగించు” అని 
హెచ్చరించాడు. అర్జునుడు తక్షణం రథం మీదనుండి 
ఉరికి ఆయుధాన్ని మంత్రించి, “ఈ ఆయుధం అశ్వత్థామ 
[APA ప్రతిఘటించుగాక!” అంటూ ప్రయోగించాడు. 


ప్రయోగించగానే అది పెద్దగా పేలి భగ్గున 
మంటలు చిమ్ముతూ అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని 
మించి పోయింది. ఆ ధ్వనికి భూనభోంతరాలు 
దద్దరిల్లిపోయాయి. వేలాది మైళ్ళ పొడవు భూమి 
కంపించిపోయింది. చెట్టుచేమలు, కొండలు పర్వతాలు, 
నదీనదాలు కంపించిపోయాయి. ఆ తరుణంలో శాంతి 
నెలకొల్పడానికి నారద వ్యాస మహర్షులు అక్కడ 
ప్రత్యక్షమయ్యారు. 

ఆ అస్త్రాల శక్తిపై తమ దృష్టిని కేంద్రీకరించి, 
వాటి వినాశకర ప్రకృతిని నిరోధించారు. 

వ్యాసుడు “మీరు ఏం చేస్తున్నారు? యుద్ధంలో 
ప్రాణాలొడ్డిన మహావీరుల వద్ద కూడ ఇలాంటి అస్త్రాలు 
ఉన్నాయి. కాని వారెవ్వరూ వాటిని మానవులపై 
ప్రయోగించలేదే! ఓ _శౌర్యధనులారా! ఏమిటీ 
తొందరపాటు చర్య?” అన్నాడు . 

అర్జునుడు అస్త్రాన్ని ఉపసంహరించుకోవాలని 
వెంటనే నిర్ణయించుకొన్నాడు. ఆ మహర్షులిరువరికీ 
ప్రణమిల్లుతూ, “నిను అస్త్రాన్ని ఉపసంహరించినా, అతడి 


మహాస్తం మమ్మల్ని మింగేస్తుందిగదా! ఏం చేయాలో 
మీరే నిర్ణయించి సెలవియ్య”మని కోరుతూ అర్జునుడు 
తన SRD ఉపసంహరించాడు. కాని అశ్వత్థామ 
అపవిత్రుడు, పాపి కావడంతో అతడికి అస్త్రాన్ని 
ఉపసంహారం చేసే శక్తి లేకపోయింది. అందువల్ల 
అతడు మహర్షుల పాదాల పైబడి, “నేను చేసిన 
ఘాతుకచర్యకు భయపడి నన్ను నేను 
కాపాడుకోవడానికి ఈ GQ ప్రయోగించాను. 
నేనిప్పుడు VHS aioe, అస్త్రాన్ని ఉపసంహరించలేను. 
నేనేం చెయ్యాలి?” అని ప్రాధేయపడ్డాడు. 

అందుకు వ్యాసుడు అశ్వత్థామతో, “నువ్వు చేసిన 
పాపకార్యానికి పరిహారంగా నీ తలలో ఉన్న మణిని 
తీసి పాండవుకిచ్చెయ్‌” wart. అశ్వత్థామకు 
వ్యాసుడిచ్చిన సలహా నచ్చలేదు. “ఈ మణి ఎంతో 
విశిష్టమైన (ప్రభావం గలది. దానిని ధరించినవాణ్ణి ఆకలి, 
అనారోగ్యం, అస్త్రశస్తాల బారినుండి రక్షిస్తుంది. అందువల్ల 
దానిని నేను వదులుకోలేను. కానీ, ఇప్పుడు మీరు 
అడిగినందున ఇచ్చేస్తున్నాను. ఇదిగో, తీసుకోండి. 
నేనీ అస్త్రాన్ని ఉపసంహరించలేను కనుక అది పాండవ 
వంశ రాణుల గర్భాలను దహిస్తుంది” అని అన్నాడు 


అశ్వత్థామ. 

“మాడు... అటువంటి నికృష్టమైన 
ఆలోచనలకి చోటివ్వకు” - అంటూ వ్యాసుడు 
కోపగించుకున్నాడు. అంతట కృష్ణుడు నవ్వుతూ 


అశ్వత్థామతో, “విరాటుని కుమార్తె ఉత్తర అభిమన్యుణ్ణి 
వివాహం చేసుకుని అర్జునుని కోడలైననాడే ఒక 
(బ్రాహ్మణుడు 'కురువంశం నశించినప్పుడు ఉత్తర గర్భాన 
ఒక మగ శిశువు జన్మిస్తాడనీ, ఆ కారణంగానే అతడు 
పరీక్షిత్తు అని పిలువబడతా'డని భవిష్యద్వాణిగా ఆనాడే 
పలికాడు” అన్నాడు. 

అప్పుడు అశ్వత్థామ, “మంత్రప్రయోక్తమైన ఈ 
గడ్డిపరక ఆ ఉత్తర గర్భస్థ శిశువుని అంతం చేస్తుంది 


16 బాలల మహాభారతము 
ena eng) 


చూడండి” అన్నాడు రోషంగా. “నీ అస్త్రం గర్భంలోని 
పిండాన్ని నాశనం చేయగలదని నాకు తెలుసులే. కాని 
నీవా శిశువు ప్రాణం తీసినా, నేనా శిశువుకు ప్రాణం 
పోసి మళ్ళీ బ్రతికిస్తాను, చూడు. నువ్వు ప్రాణికోటిలో 
అతి నీచప్రాణివి. మూడు వేల సంవత్సరాలు భూమ్మీద 
తిరుగుతూ, నిన్ను దయదల్స్పేవారు, పలకరించే వారులేక 
ఆకలి బాధతో దిక్కులేకుండా కుళ్ళుకంపుకొడుతూండే 
శరీరంతో పడుంటావు” అని కృష్ణుడు శపించాడు. 


తరువాత అశ్వత్థామ తలలో ఉన్న మణిని తీసిచ్చి 
వెళ్ళిపోయాడు. భీమార్జునులు 
మహిమోపేతమైన ఆ మణిని పుచ్చుకుని తిరిగివచ్చారు. 
ద్రౌపది ఆ మణిని ధర్మరాజుకి ఇవ్వగా, అతడు దానిని 
ధరించాడు. 


అరణ్యాలకు 


లా St 
స్తిపర్వల 


౭క్‌యిని 


I కృష్ణుడు రక్షైంచటం 
పాండవులు హస్తినాపురానికి బయల్దేరారు. 
నగరమంతటా విషాదచ్చాయలు అలుముకుని ఉన్నాయి. 
ఎటుచూసినా స్త్రీల రోదనం, పిల్లల ఏడ్చులు 
పెడబొబ్బలూను. _శోకార్తులైన వేలాది Hos 
HSE యుద్ధభూమిని చేరుకున్నాడు. అప్పుడే 
ధర్మరాజాదులు ధృతరాష్ట్రుని కలుసుకోవడానికి అక్కడికి 
వచ్చారు. వారు రాగానే శోకిస్తున్న ప్రీమూర్తులందరూ 
కూడ వారిని పలుకరించారు. ధర్మరాజు HBOS 
దగ్గరకు వెళ్ళాడు. ఆయన పాదాలపై వాలాడు. తాను, 
తనతోబాటు తన తమ్ముళ్ళు వచ్చినట్లు తెలియజేశాడు. 


ధృతరా షునికి ఏమంత సంతోషమనిపించలేదు. 
కాని, మహారాజు కనుక ఇతరుల ముందు తాను 
మర్యాదలు పాటించాల్సిన ధర్మముంది కనుక ధర్మజుని 
కుశల ప్రశృలడిగాడు. పిదప ఆలింగనం చేసుకొన్నాడు. 


Pig 


ఆ ఆలింగనంలో అనురాగం లుప్తం. తరువాత భీముని 
వంతు. భీముని పట్ల ధృతరాష్టునికి ఉన్న ద్వేషం అంతా 
ఇంతా కాదు. ఆయనకే కనుక కంటిచూపు ఉంటే ఒక్క 
చూపుతోనే భీముణ్ణి కాల్చి బూడిద చేసేవాడు. భీముణ్ణి 
ఆలింగనం చేసుకోవడానికి చేతులు చాచాడు. కృష్ణుడు 
మహారాజు దురాలోచన పసిగట్టి తక్షణం భీముణ్ణి 
ప్రక్కకులాగి సిద్ధపరచి ఉంచిన భీముడి లోహమూర్తిని 
అతడికి బదులుగా ముందుకు నెట్టాడు. 


దానిని కౌగలించుకున్నప్పుడు వీడే తన పుత్రుల్ని 
వధించిన వ్యక్తి అని జ్ఞాపకం రావడంతో తన పట్టును 
మరింతగా బిగించాడు. ఆ లోహప్రతిమ తునాతునకలై 


భీముని కృష్ణుడు రక్షించడం 17 


పోయింది. ఆ రాక్షస చర్యవల్ల అతడి రొమ్ము 
చీరుకుపోయింది. నోట నెత్తురు కక్కుకున్నాడు, 
మూర్చిల్లాడు. సంజయుని సాయంతో తిరిగి 
తెప్పరిల్లుకున్నాడు. ఇక అప్పటికి కోపం చల్లారి, “అయ్యో 
భీమా... అయ్యయ్యో భీమా!” అంటూ భోరున 
విలపించాడు. అప్పుడు కృష్ణుడు ధృతరాషుడితో, “దుః 
ఖించాల్సిన అవసరంలేదు. నువ్వు భీముణ్ణి చంపలేదు. 
తునాతునకలైంది భీముడి లోహప్రతిమే. నువ్వు 
వేదశాస్తాలన్నీ చదివావు గదా! ఎంతో వివేకవంతుడవి. 
అటువంటప్పుడు పాండవులంటే నీకంతటి 
ద్వేషమెందుకు? ఇన్ని అనర్థాలకు కారణం 'పుత్రపేమి 


అనే నీ మానసిక బలహీనత” అంటూ చురకలు 
తగిలించాడు. 

ఆ మాటలు విన్న ధృతరామ్రుడు, “కృష్ణా! 
నువ్వన్నది సత్యం. నేనిక వారి నెప్పుడూ ద్వేషించను. 
వారిని ఆశీర్వదిస్తాను” అని చెబుతూనే, “వెళ్ళి గాంధారిని 
కూడ ఓదార్చండి” అని వారిని ప్రార్థించాడు. అంతట 
పాండవులు కృష్ణునితో గాంధారిని పరామర్శించేందుకు 
వెళ్ళారు. ఆమెతోబాటు వ్యాసుడక్కడున్నాడు. ఆమె 


ధర్మరాజాదుల్ని శపించాలనుకుంది. కాని వ్యాసుడామెకు 
అంతకుమునుపే “ఎవ్వరినీ శపించడం నీకు భావ్యం 
కాదు; చేతనైతే క్షమించు”అని హితవు చెప్పాడు. ధర్మరాజు 


18 బాలల మహాభారతము 
ena eng) 


చేతులు జోడించి భయంతో వణుకుతూ ఆమెను 
సమీపించాడు. “అమ్మా! నీ తనయుల మృతికి బాధ్యుణ్జి 
నేనేనమ్మా! నన్ను శిక్షించు. ఏ శిక్ష వేసినా సరే” అన్నాడు 
ఎంతో వినయంగా. 

గాంధారి నిట్టూరుస్తూ మౌనం దాల్చింది. 
ధర్మరాజు వంగి ఆమె పాదాలకు 
నమస్మరించబోతున్నప్పుడు ఆమె నేత్రాలు అతడి 
కాలిబొటన వ్రేలుపై కేంద్రీకృతమైనాయి. ఆమె కళ్ళ 
గంతల నుండి ఒక వెలుగు కిరణం ప్రసరించి అతడి 
అందమైన బొటన ట్రేలును బొబ్బలెక్కేట్లు చేసింది, అంతే. 
ఆమె పాండవులను క్షమించింది. వారిని మృదువుగా 
పలకరించింది. 


ఆమె పాండవులు, మిగతావారందరితో 
కలిసి దుర్యోధనుడు పడున్నచోటికి వెళ్ళింది. హఠాత్తుగా 
ఆమెలోని కోపం పెల్లుబికింది. కృష్ణుడి వంక తిరిగి, 
“కృష్ణా! ఇంతటికీ నీవే బాధ్యుడవని అంటాను. యుద్ధం 
జరుగకుండా ఆపి ఉండేవాడివే గదా! నాకు తపశ్శక్తే 
ఉంటే, దాన్ని నిన్ను శపించడానికి ఉపయోగిస్తున్నాను. 
ఒక్క మీ కుటుంబమే కాదు. మీ వృష్టి కులమంతా 
నశించిపోతారు. మీ దాయాదులంతా పరస్పరం 
కలహించి, ఒకరి నొకరు చంపుకొంటారు. మీ eso 
అంతా శోకంతో తల్లడిల్లిపోతారు. ఈ స్త్రీలంతా 
ఎలా విలపిస్తున్నారో చూస్తున్నారుగా, మీకు కూడా 
అంతే కావాలి. ఇది గాంధారి శాపం” అన్నది పట్టరాని 


కోపంతో. 


ఆ మాటలకు కృష్ణుడెంత మాత్రం చలించలేదు. 
చిన్నగా నవ్వి ఆమెతో “లోకంలో వృష్టికులాన్ని నాశనం 
చేయగలవారు నేను తప్ప ఎవ్వరూ లేరు. జెను, అది నా 
వల్లే జరగాలి, జరుగుతుంది. నీశాపంనా నిర్ణయానికి 
కేవలం సాయం అవుతుంది wos” అన్నాడు 


ప్రశాంతంగా. 


వ 


ధర్మరాజు పురోహితుల్ని రావించి మృతదేహాల 
కన్నిటికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలకు కావలసిన 
ఏర్పాట్లు చేయించాడు. ఆ తతంగమంతా అయిన 
తరువాత ధృతరాష్టుడు ముందు నడవగా ధర్మరాజాదులు 
తదితరులంతా గంగానదికి వెళ్ళి మృతుల కొరకైన 
శ్రాద్ధక్రియలు నిర్వర్తించారు. 


కుంతి ఆ తరుణంలోనే కర్గ్ణుడెవరన్నది 
ధర్మరాజుకు ఎరుకపరచింది. తరువాత ధర్మరాజు 
మిగతావారు తమ బంధుమిత్రుల మృతి పట్ల 
నెలరోజులు శోకదినాలుగా పాటించారు. 


శాంతి పర్వం 


1 

ఆఅర,జాని o)-0,e300)0 

అట్టి విషాద సమయంలో ఎందరో బుషులు, 
వేలాదిమంది (బ్రాహ్మణులు వచ్చి శోకపరితప్పుడైన 
ధర్మరాజుని ఊరడింపు మాటలతో ఓదార్చారు. 

నారదుడు “కృష్ణుడి అనుగ్రహం మీకుంది. 
భుజబల పరాక్రమముంది. ధర్మాచరణ ఉంది కనుకనే 
న్యాయసమ్మతంగా భూభాగం యావత్తు మీదైంది. ఇక 
ఆనందంగా రాజ్య సంపదల్ని అనుభవించండి” అంటూ 
దీవించాడు. 


అందుకు ధర్మజుడు, “మునివర్యా! కృష్ణుడి 
కృపవల్ల మహాసామాజ్యమంతా నాకు దక్కినా కొండంత 
దుఃఖంకూడ నా గుండెల్ని పిండేస్తూంది. తుచ్చమైన 
రాజ్యాధికార వాంఛయే ఇంతటి దారుణమైన 
మారణకాండకు దారి తీసింది మహానుభావా!” అంటూ 
అర్జునుడి వంక తిరిగి, “నా ప్రియ సోదరా! శాంతిని 
ప్రసాదించగలది పరిత్యాగమేనని 
ఘోషిస్తున్నాయి. నేనిక అరణ్యాలకు వెళ్ళి, నా 


శాస్త్రాలు 


ధర్మజుని పశ్చాత్తాపం 19 
lems eng) 


శేషజీవితాన్ని దైవధ్యానంలో వెళ్ళబుచ్చుతాను. నాకీ 
రాజ్యం మీదగానీ, ప్రాపంచిక సుఖభోగాల మీదగానీ 
కోరిక లేనేలేదు. నీవీ రాజ్యాన్ని పరిపాలించు. అద్దు 
చెప్పకు” అన్నాడు. 

ఆ మాట విన్న అతడి తమ్ముళ్ళు, [ద్రౌపది 
ధర్మరాజుని ఎంతగానో బ్రతిమాలారు. అట్టి నిర్ణయం 
వద్దని ప్రాధేయపడ్డారు. అక్కడున్న దేవస్థానాది 
బుషులు, వ్యాసమహర్షీ సైతం నచ్చజెప్పారు. 

దేవస్థానుడు, “ఓ రాజా! నీవీ సామ్రాజ్యాన్ని 
ధర్మయుతంగా గెల్బుకున్నావు. అటువంటి దాన్ని త్యజించి 
వెళ్ళడం భావ్యం కాదు. నీవిప్పుడు మహా యజ్ఞయాగాది 
క్రతువులు చేసి కీర్తిప్రతిష్టల్ని పొందవచ్చు. అంతేగాని 
ఈ (ప్రపంచాన్ని తప్పించుకు పారిపోవాల్సిన అగత్యం 
ఏమొచ్చింది? రాజైనవాడు తన ధర్మాన్ని సక్రమంగా 
నిర్విర్తించినట్లయితే ఇహపర సౌఖ్యాల్నిపొందగలడు 
సుమా!” అన్నాడు. 

అందరు చెప్తున్నప్పటికీ యుధిష్టిరుడు దుః 
ఖంనుండి తెప్పరిల్లుకోకపోవడం గమనించి వ్యాసమహర్షి 
కల్పించుకొని ఇలా అన్నాడు: 


ప్ల ధర్మరాజా! దుఃఖించకు, నీ పూర్వీకుల 
అడుగుజాడల్లో నడువు. తన విధిని మరిచినట్లయితే, 
ధర్మాన్ని అతిక్రమించిన పాపం వాటిల్లుతుందని 
మరువకు. కౌరవులు ధర్మాతిక్రమణ చేశారు కనుకనే 
వారు సపరివారంగా నీచే శిక్షింపబడ్డారు. నీ ధర్మాన్ని 
నువ్వు నెరవేర్పావు కాబట్టి నీకే పాపమూ అంటదు. 
కౌరవులు, వారి మిత్రులు అంతా తమ తమ విధి 
నిర్వహణలో తప్పుటడుగు వేశారు. వారి వినాశాన్ని వారే 
కొనితెచ్చుకున్నారు. వారి మరణానికి నీవు కారకుడవెంత 
మాత్రమూ కాదు. రణంలో నిహతులవ్వాల్సిన యోగం 
వారికుంది. అదంతా విధి నిర్ణయమే. నీ మనస్సులో 
చెలరేగే గందరగోళమంటావా, అది వట్టి నీ భ్రమ. 
నీ ఆ భ్రాంతి తొలగాలంటే, నీ వనుకునే ఆ పాపాన్ని 


కడిగి పవిత్రుడివి కావాలని నీకు అనిపిస్తే ప్రాయశ్చిత్తం 
చేసుకుని సంతృప్తిపడు. అశ్వమేధయాగం చెయ్యి... 
అదే పాప పరిహారానికి ప్రాయశ్చిత్తం. పాపం చేశానన్న 
తలంపు నిన్ను బాధిస్తూ ఉంటే తక్షణం యాగసన్నాహాలు 
ప్రారంభించు.” 

తరువాత కృష్ణుడితో సహా మిగతా వారుకూడ 
ఇలాగే పదేపదే యుధిష్టిరుడు 
సమాధానపడ్డాడు. 


నచ్చజెప్పగా 


2 

అర్పజాని ఏట్టుభిషకం 

ధృతరాష్ష్రుని వెంట ధర్మరాజు రాజధానికి 
బయలుదేరాడు. దేవతలకు - బ్రాహ్మణులకు ('యొక్కాడు. 
శుభచిహ్నంగా పదహారు తెల్లని ఎడ్లను పూన్చిన నూతన 
రథాన్ని అధిరోహించాడు. భీముడు పగ్గాలు, అర్జునుడు 
మహారాజుకి ఛత్రం పట్టగా, నకుల సహదేవులు 
వింజామరలు విసురుతూందగా, పరివారమంతా Gos 
సహా రథాన్ని అనుసరించి వెళ్ళారు. అదిగాక మరింకెన్నో 
రథాలు, గొప్పగొప్ప అంబారీలతో సింగారించుకున్న 
ఏనుగులు, గుర్రాలు, భటులతో నిండిన ఊరేగింపు 
అది. నగరమంతా  ఎటుజూసినా 
తోరణాలతో అందంగా అలంకరింపబడి ఉంది. 


పతాకాలతో, 


ఊరేగింపు నగర పొలిమేరకు చేరగానే మిత్రులు 
మధురోక్తులతో స్వాగతం పలికారు. రాజభవనంలో 
అడుగు పెడుతూనే ధర్మరాజు ప్రథమంగా తమ 
ఇలవేల్పుల్ని తర్వాత అక్కడ సమావిష్టులైన బ్రాహ్మణుల్ని 
అర్చించాడు. ఘనకీర్తిమంతుడైన ఆ కుంతీపుత్రుడు 
తూర్పు దిశాభీముఖుడై విలక్షణమైన ఆ బంగారు 
సింహాసనాన్ని అధిష్టించాడు. ఆ సింహపీఠానికి చేరువనే 
అందమైన ఆసనాలపై అతడి తమ్ముళ్ళు, కృష్ణుడు, సాత్యకి, 
విదురుడు, ధృతరాటష్ట్టుడు, గాంధారీ తదితరులు 
ఆసీనులయ్యారు. 


20 బాలల మహాభారతము 
Lens. అణ 
తక్షణమే పట్టాభిషేక మహోత్సవం భీముణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశారు. 


ప్రారంభమైంది. ధౌమ్యుడు పౌరోహిత్యం వహించగా 
అతివైభవంగా జరిగింది. ఆ సందర్భంలో శుభాకాంక్షలు 
తెల్పిన బంధుమిత్రాది రాజోద్యోగులతో యుధిష్టిరుడు, 
“మీ అందరి ఆదరాభిమానాల నందుకోవడం నా 
అదృష్టంగా భావిస్తున్నాను. అయినప్పటికీ మహారాజంటే 
- ధృతరాష్ట్ర మహారాజే. మీరు నన్ను సంతృప్తణ్ణి 
చెయ్యాలంటే ముందు ఆయనకు విధేయులై ఉండాలి, 
ఆయన అంగీకారాన్ని పొందాలి. నేను ఆయన మాట 
దాటను, ఎన్నటికీ ఆయన ఇష్టప్రకారం చెయ్యడమే నా 
కర్తవ్యంగాను, సర్వవిధాలా తోడ్చడటమే ధర్మ 
భావిస్తొనన్నాడు. శ 


యుద్ధంలో మృతులైన వీరుల ఆత్మశాంతికై స్మారక 
చిహ్నాలు, పేదలకై అన్నదాన సత్రాలు నిర్మించారు. నీటి 
వనరుల్ని కల్పించారు. చెరువుల్ని టత్రవ్వంచారు. 
మృతవీరుల ఇల్లాళ్ళకు, వ్యాధి[గ్రస్తులైన యోధులకు, ఇంకా 
అనాథలకు, నిస్సహాయులకు ఉపకారవేతనాలందించారు. 
చె 

ఆర,రంజుెకు జీల 


పట్టాభిషేకానంతరలోక్ళ్‌ః 


న్‌ 


ఉపదె 


IW Bb OS కొట 
eo oe ee 
ag GY © 
ES 8 9 
Ages "8 
YW 8 fn fe) 
Bo ఖం Oo 3 ఖా 
g 8 ¥ ee 
% 8 8 ae 
B 8 @ 8 
15) a 4 fF 
ee 
xr 
IYO 9 
9 


నా డా 


రాజుకు భీష్ముని 


ధర 
Gus 


ణా 63 
3 oO 
Be S&S 
sf ల్లి 
re 
3 MAY BE 
a 8 23) శ 
wz \ Oo Gy 
«a 3 BB 
“Pd 
b B Wo Nas 
so 9 DB. Gay 
G f° \ By కసీ 
ge 2 Be 
ఈ b a 3 


22 బాలల మహాభారతము 
eras ene) 


వారంతా ఆయనకు సగౌరవంగా ప్రణమిల్లారు. 
ఆయనతో కొంతసేపు గడిపి తిరుగుముఖం పట్టారు. 
మరుసటి రోజు మళ్లీ కృష్ణుడు, ధర్మరాజు వెళ్లారు. 
ధర్మరాజు భీష్మ ఉపదేశానికై తహతహలాడిపోతున్నాడు. 

భీష్ముడు “యుధిష్టిరా! రా, కూర్చో. 
అడగదల్బుకున్నవన్నీ సంకోచించకుండా అడుగు, 
చెబుతాను” అన్నాడు. ధర్మరాజు “విధులన్నిటిలోను 
రాజవిధులు మహోత్కృష్టమైనవని విజ్ఞుల మాటగదా! 
అసలు విధులంటే ఏమిటి?” అని అడిగాడు.. 


అందుకు భీష్ముడు ఇలా జవాబిచ్చాడు: 
“విధులంటే ఏమిటో మొదట తెలుసుకుందాం విను. 
“'సత్యపాలనం”' రాజుయొక్క సర్వోత్కృష్టమైన విధి. 
సత్యనిష్టగల రాజుకి దుర్లభమైనదేదీ లేదు. ప్రజాపాలకుడైన 
ప్రభువు నిరంతరం ప్రజాసంక్షేమానికై పాటుపడాలి. రాజు 
శ్రద్ధాళువై ఉండాలి. శ్రమించనట్టి రాజుకు తెలివి 
తేటలుండి మాత్రం ఏం ప్రయోజనం? అతడెప్పుడూ 
జాగరూకుడై ఉండాలి. కేవలం ఒక్క చిన్న నిప్పురవ్వ 
అడవినంతా కాల్చి భస్మం చేసేస్తుంది. ఒక విషపుచుక్క 
మనిషి ప్రాణాల్ని హరించివేస్తుంది. అందువల్ల రాజు 
కనుక ఏమాత్రం అజాగ్రత్త చూపినా అతిబలహీనుడైన 
శత్రువుకూడ రాజ్యంపై ఆక్రమణ చేయడానికి సంసిద్ధంగా 
ఉంటాడు సుమా!” 

అప్పుడు మళ్ళీ ధర్మరాజు, “ 'విధి” నిర్వహణకు 
ఒక ప్రత్యేక పద్ధతి విధానమూ ఉంటాయి గదా. దయచేసి 
ముఖ్యవిధులేవో, రాజుకి ఇహపరాలకి చిరకీర్తిని 
చేకూర్చగల ధర్మాలేవో వివరించు అని అడిగాడు. 


“రాజైనవాడికి తల్లి, తండ్రి, గురువును 
గౌరవించడం ముఖ్యవిధుల్లో అతిముఖ్యమైనది. వారి 
“ఆజ్ఞను” తలదాల్చడం ‘DY. పదిమంది పండితుల కన్నా 
ఒక గురువు అధికుడు. అట్టి పదిమంది ఆచార్యులకన్నా 
అధికుడు తండ్రి. కాని, ఒక తల్లి పదిమంది తండ్రుల 


కన్నా ముల్లోకాల్లోనూ అధికురాలుగా 


| 


పరిగణించబడుతూంది. అయినప్పటికీ నువ్వు నన్నడిగితే, 
నేనేం చెబుతానో తెల్సా? తల్లీ తండ్రీ కన్నా కూడ 
గురువే గొప్పవాడంటాను. ఎందుకంటావా? 
తల్లిదండ్రులు కేవలం ఈ దేహానికి - జన్మ 
నిచ్చినవారేగానీ, భగవంతుని చూపగలవాడు గురువే” 
అంటూ సమాధానమిచ్చాడు భీష్ముడు. 


ధర్మరాజు “లోకంలో తప్పులెందుకు 
చేస్తుంటారు? అసలు నేరం చేయడానికి కారణమేమిటి?” 
అనడిగాడు. 


“నేరం చెయ్యడానికి కారణం కోరిక. కోరికవల్ల 
ఆశ పెరుగుతుంది. ఆశవల్లే అపరాధాలు చివురిస్తాయి. 
ఎత్తులు జిత్తులు, వంచన, కపటం అన్నీ పేరాసకు వ్రేళ్లు. 
అందుకని కోరికను, పేరాసను వదిలెయ్యాలి.” 

“సత్యస్వరూపమెట్టిదో? 
రూపాలెట్టివో?” 


దాని వివిధ 
“సత్యమే విధి. సత్యమే తపం. సత్యమే 
యోగం, సత్యమే దైవం. వెయ్యి అశ్వమేధయాగాల 
ఫలాన్ని ఒక వైపు, సత్యఫలాన్ని మరోవైపు త్రాసులో 
పెట్టితూస్తే, ముల్లు సత్యం వైపే మొగ్గుతుంది.” 
ఈ విధంగా భీష్ముడు ధర్మజుని ప్రశ్నలకు 
సమాధానాల్నిి ధర్మసూక్ష్మాల్ని చెబుతూ ఉపదేశం చేశాడు. 


అనుశాసీన పర్వం 


౭కక్కు గుంల్విలంం 
“యుధిష్టిరా! నువ్విక బయలుదేరు. నీ 


పరివారాన్ని మిత్రుల్ని ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత నీ 
మీద ఉన్నది. నా తుదిఘడియల్లో అంటే - సూర్యుడు 
ఉత్తరాభిముఖంగా ప్రయాణం (అదే ఉత్తరాయణ 
పుణ్యకాలం) ప్రారంభించగానే రావాల్సింది సుమా!” అని 
భీష్ముడు ధర్మరాజుతో అన్నాడు. 


భీష్మ నిర్యాణం 5 


అంతట గాంధారీ, ధృతరాష్రులు, కృష్ణుడు, 
మిగతా పెద్దలు యుధిష్టిరుడితోసహా హస్తినాపురానికి 
తరలి వెళ్ళి అక్కణ్డుంది తమ తమ నివాసాలకు 
చేరుకున్నారు. ధర్మజుడు కురుక్షేత్రయుద్ధంలో అసమాన 
శౌర్యపరాక్రమాలతో పోరాడి ప్రాణాలర్పించిన 


వీరయోధుల భార్యలకు, వారి సంతతికి విరివిగా 
కానుకలర్చించి అందరి మన్ననలకు పాత్రు 


య్యాడు. 


FI 


ఖా ట్‌ శీ న > ష్‌ 


as || షై I 


WwW; 
ఇ 


యాభై రోజులు గడిచాయి. సూర్యుడు 
ఉత్తరాయణంలో ప్రవేశించాడు. అప్పుడిక యుధిస్టిరుడు 
పురోహితుల్ని వెంటబెట్టుకుని, సుగంధద్రవ్యాలు, 
పుష్పమాలలు, నెయ్యి, చందనపు కర్రలు వగైరాలన్నీ కూడ 
తీసుకుని అంపశయ్యపైనున్న భీష్ముని చేరుకున్నాడు. 
ఆయన వెంట గాంధారీ ధృతరాష్టులు, కుంతి మిగతా 
ఆప్తులంతాకూడ వెళ్లారు. 


24 బాలల మహాభారతము 
eras exe) 
యుధిష్టిరుడు శిరసువంచి, “నేను 


యుధిష్టిరుణ్ణి, ప్రణమిల్లుతున్నాను పితామహా! దయచేసి 
నన్ను ఆశీర్వదించు” అన్నాడు. భీష్ముడు మెల్లగా కళ్ళు 
తెరచి తన చుట్టూ నిలబడి ఉన్నవారందరిని ఒక్కసారి 
తేరిపార చూశాడు. ధర్మజుని చేతిని పట్టుకుని, 
“యుధిష్టిరా! నేను అదృష్టవంతుణ్ణి సుమా! సూర్యుడు 
ఉత్తరాయణంలోకి ప్రవేశించాడు. ఈ పుణ్యకాలం కోసమే 
ఇంతవరకూ ఎదురుచూస్తున్నాను” అంటూ భీష్ముడు 
మౌనం 
యోగంలో దేహాన్ని వీడాడు. 


వహించాడు. వారంతా చూస్తూండగానే 


ర 


యుధిష్టిరుడు, విదురుడు భీష్ముని దేహానికి 
పట్టువస్రం చుట్టారు యుయుత్సుడు ఛత్రం 
పట్టుకున్నాడు. పురోహితులు వేదమంత్ర పఠనం 
చేస్తూండగా భీష్ముని చితికి నిప్పంటించి అంత్యక్రియలు 
జరిపారు. ఆ విధంగా భీష్మాచార్యుల దివ్యజీవితయాత్ర 
ముగిసింది. ఆయనతోబాటే ధర్మస్వరూపంకూడ 
మాయమైపోయింది. 


అశ్వమేధ పర్వం 


మరణేంచిన B-day) ఆ్రైంణబభిక్ష 


భీష్ముని అంత్యక్రియలు ముగిశాయి. 
యుధిష్టిరుడు దుఃఖంతో అక్కడే గంగ ఒడ్డున 
కూలబడిపోయాడు. సోదరులు అతడి చుట్టూ చేరారు. 
అప్పుడు ధృతరాష్షుడు ధర్మరాజునితో, “లేవయ్యా, లే, 


శోకించాల్సింది నేనూ, గాంధారీనూ, కానీ నువ్వు కాదు. 


వెళ్ళి నీ విధుల్ని నిర్వర్తించు” అన్నాడు. యుధిష్టిరునితో 
కలిసి చేరుకొన్నారు. 
కొన్నిరోజులు గడిచిన తరువాత 


వారు హస్తినాపురం 


మరణించిన శిశువుకు ప్రాణభిక్ష 25 


తిరిగి ద్వారకకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. 
కాని అందుకు ఎంతో కష్టం మీద ధర్మజుని ఒప్పించాల్సి 
వచ్చింది. అర్జునుడు కృష్ణుణ్సి డపైమతో ఆలింగనం 
చేసుకుని వీడ్మోలిచ్చాడు. కృష్ణుడు యాదవుల రాజధాని 
నగరమైన ద్వారకను చేరుకున్నాడు. 


వ్యాసుడు తరచూ ధర్మజుని రాజసభకు 
వస్తూండేవాడు. ఆయన వచ్చి చూసేసరికి ఇంకా 
యుధిష్టిరుడు దుఃఖంనుంచి తేరుకోలేదు. అప్పుడు 
మహర్షి “అశ్వమేధయాగం చెయ్యి, దానివల్ల శాంతి 
సౌఖ్యాలు చేకూరుతాయి. పాపం నశిస్తుంది” అంటూ 


సలహా ఇచ్చాడు. అంతేకాదు, “ఆ యాగం చెయ్యడమంటే 
మాటలు కాదు. దానికి అపరిమిత ధనవ్యయం 
అవుతుంది. అందువలన కృష్ణుడికి కబురు చెయ్యి” 
అన్నాడు. 

విషయం తెలియగానే కృష్ణుడు తమ వృష్టికుల 
పరివారాన్ని వెంటబెట్టుకుని మరీ వచ్చాడు. అప్పుడు 


ఉత్తరకు ప్రసవమయ్యె సమయం. అశ్వత్థామ 


ప్రయోగించిన అస్త్రం ఫలితంగా ఆ శిశువు ప్రాణం 
లేకుండా, చనిపోయి పుట్టింది. లోపల్నుంచి ఏడుపులు 
పెడబొబ్బలు వినపడగానే కృష్ణుడు తక్షణం భవనంలోకి 


26 బాలల మహాభారతము 
eras eng) 


వెళ్లాడు. అక్కడ కుంతి, sid, సుభద్ర ఇంకా 
మరికొందరు విలపిస్తూండటం చూశాడు. 


“కృష్ణా! నువ్వే కాపాడాలి, కాపాడగలవాడివి 
నువ్వే తండ్రీ!” అంటూ కుంతి వెక్కివెక్కి ఏడ్చింది. “సరే 
అలాగే” అన్న కృష్ణుడి సమాధానం వారందరికి ఎంతో 
ఊరట కల్గించింది. కృష్ణుడు పురిటింట్లో మృతశిశువున్న 
చోటికి వెళ్లాడు. అక్కడంతా నీళ్ళు చిలకరించి 
శుద్ధిచెయ్యమన్నాడు. అప్పటికి ఉత్తర అతడి రాకకై 
ఆతురతతో చూస్తోంది. కృష్ణుడు ఆ శిశువును స్పృశించి, 
“మాననీయంగా నేను సముపార్టించిన యోగ్యత 
ప్రభావంతో ఈ శిశువు కోల్పోయిన తన ప్రాణాల్ని తిరిగి 
పొందుగాక!” అని అంటూండగానే, భగవానుడి 
దివ్యస్పర్శవల్ల ఆ బిడ్డకు తక్షణమే ప్రాణం వచ్చి 
కదలసాగాడు. ఆ గది అంతా వెలుగులతో నిండిపోయింది. 


ఆ శిశువు ఎవరో కాదు. కాలాంతరంలో 
“పరీక్షిత్తు అని ప్రసిద్ధిగాంచిన మహారాజు అతడే. 


ధర్మరాజు తాను అశ్వమేధయాగం తలపెట్టినట్లు 
కృష్ణుడికి తన అభిమతాన్ని తెలుపుతూ, అందుకు 
కావలసిన సాయాన్నికూడ అర్థించాడు. యాగాశ్వం 
విధిపూర్వకంగా అర్చించబడింది. వ్యాసుడు స్వయంగా 
ఆ అశ్వాన్ని స్వేచ్చావిహారానికి వదిలాడు. ఆ అశ్వం 
వెంట అర్షునుణ్ణి పంపారు. హస్తినాపురవాసులంతా 
అర్జునుణ్ణి, ఆ యాగాశ్వాన్నీ చూడాలనే వేడుకతో వీధుల్లో 
గుమిగూడారు. ఆ అశ్వంతోపాటు దాన్ని అనుసరిస్తూ 
అర్జునుడు వెళ్ళాడు. అది నేల నాలుగు చెరగులా తిరిగింది. 
చాలాచోట్ల దాన్నెవ్వరూ అడ్డగించలేదు. కాని, అక్కదక్కడ 
అడ్డగించి ఆపినప్పుడుకూడ ఆ వ్యతిరేకించిన వారిని 
ఎదుర్శొని ఓడించేందుకుగాని, వశపరచుకునేందుకుగాని 
అర్జునుడికేమాత్రం శమ కలుగలేదు. జరుగబోయే 
అశ్వమేధయాగానికి రాజులందర్నీ ఆహ్వానించాడు. ఆ 
విధంగా దిగ్విజయయాత్ర ముగించి. అర్జునుడు 
హస్తినాపురాన్ని చేరుకున్నాడు. 


Ping 


యాగం కోసమై బ్రహ్మాండంగా ఏర్పాట్లన్నీ 
వచ్చిన వారందరినీ తగువిధంగా 
సత్మరించాలని వ్యాసుడు ధర్మజునికి హెచ్చరికలు 
చేశాడు. యాగపరిసమాప్తి వేళ ధర్మరాజు శిరస్సు మీద 
ఆకాశంనుండి పూలవాన కురిసింది. 


జరిగాయి. 


రాజులు, పురోహితులు, ప్రజలంతాకూడ 
ఎంతో సంతృప్తి చెందారు. యాగం వైభవోపేతంగా 
ముగిసింది. రాజులు, పురోహితులు యాగానంతరం 
ధర్మజుని, అతడి సోదరులను ఆశీర్వదించి తమ తమ 
నివాసాలకు తిరిగి వెళ్ళిపోయారు. 


CHAINS DEO 


1 

£) 80 alapA) ాణఇబుసైం 

యుధిష్టిరుడు రాజ్యపాలనను మొదలుపెట్టి 
పదిహేనేళ్ళ కాలం గడిచింది. ఆయన రాజ్యంలో (ప్రజలు 
చాలా సంతోషంగా ఉన్నారు. తాను పాలకుడైనా, 
యుధిస్టిరుడు ధృతరాహ్ష్రణ్జి మహారాజుగా, పెదతండద్రిగా 
గౌరవించేవాడు. కాని ధృతరాష్ట్రుడికి ఏ మాత్రం 
సంతోషం లేదు. నిరంతరం యుద్ధంలో మరణించిన 
తన కొడుకుల Dos ఆయన్ను నిలువునా 
దహించసాగింది. అందులోనూ తన ప్రాణంలో ప్రాణంగా 
చూసుకున్న దుర్యోధనుని గురించి మరీను. చివరికి 
ఒకనాడు తన భార్య గాంధారితో సంప్రదించి అడవికి 
వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్నాడు. యుధిస్టిరుని పిలిపించి 
ఆయన తన మనోవాంఛను తెల్పాడు. యుధిష్టిరుడు 
మాత్రం అందుకు ఒప్పుకోలేదు. వారించాలని ఎంతగానో 
ప్రయత్నించాడు. ధృతరాష్టుడు 
మొండిపట్టుపట్టడంతో అంగీకరించక తప్పలేదు. 


కాని 


అరణ్యవాసానికి వెళుతున్న గాంధారీ - 
ధృతరాషులను చూసేందుకు జనులంతా పురవీధుల్లో 


(Se 


ధృతరాషుని 


Lomas 


గుమిగూడారు. పట్టుపట్టి కుంతికూడ వారితో వెళ్ళింది. 
విదురుడు సంజయుడుగూడ వారితోబాటు 
బయలుదేరారు. పాండవులు ఎంతో విచారంగా వారికి 
వీడ్కోలు చెప్పారు. వారు వ్యాసాశ్రమానికి చేరుకున్నారు. 
అక్కడ వారి బసకు వలసిన ఏర్పాట్లన్నీ జరిగాయి. 
రాజదుస్తులు వదిలి నారవస్తాల్ని జింకచర్మాన్ని 
ధరించారు. దర్భాసనం మీద శయనించారు. బుషులు 


చ! 


gon 
SAA 


27 


వానప్రస్థం 
age) 


చెప్పేమాటలు వింటూ తమ హృదయాల్లోని దుఃఖాన్ని 
ఉపశమింపచేసుకునేందుకు ప్రయత్నించసాగారు. 
గంగాతీరాన నివసిస్తూ ధృతరాష్ట్రుడు తీవ్రనిష్టతో 
సాధన చేయసాగాడు. విదురుడు, సంజయుడు ఆ 
వృద్ధరాజుని కనిపెట్టి చూస్తూండేవారు. కొంతకాలమైన 
తరువాత ధృతరాషుని చూసేందుకు నారదుడు వచ్చి, 
మాటల సందర్భంలో ఆ దేవర్షి రాజుతో, “ఇంక మూదేళ్ళ 


28 బాలల మహాభారతము 
ena eng) 


తరువాత గాంధారీ, Soren కుబేర సామ్రాజ్యాన్ని 
చేరుకుంటారని శంకరుడు ముఖతా విన్నాను” అని 
అన్నాడు. ఆ దేవర్షి చెప్పిన చల్లని మాటలు విని 
Sor (KA సంతోషం పట్టలేకపోయాడు. 
2 
ఇదటదుర నిర్వాణం 


రాజభవనంలో ఉన్న యుధిష్టిరుడికి ఏమంత 
సంతోషంగా లేదు. పెద్దలు ఎవ్వరూ లేకపోవడంతో బాధ 
అనిపించింది. తన తమ్ముళ్ళతో 
ధృతరాషప్టుడుంటున్న ఆ అడవిలోని ఏకాంత పవిత్ర 
స్థలానికి వెళ్ళి ఆయనకు, ఆయనతోబాటున్న వారందరికీ 
గౌరవ మర్యాదలు తెలియజేశాడు. వారందరినీ తన 
చుట్టూ చూసి, ధృతరాష్రుడు హస్తినాపురంలో ఉన్నట్లు 


కలసి 


భావించగా, కళ్ళ వెంట ఆనందబాష్పాలు రాలాయి. 


కుశల ప్రశ్నలన్నీ అయిన తరువాత, ధర్మజుడు, 
విదురుడు కనబడటం లేదే అని ప్రశ్నించాడు. అందుకు 
ధృతరాష్ట్రుడు, “నాయనా! అతడు క్షేమమే. కాని, 
కఠోరతపంలో నిమగ్చుడైవున్నాడు. కేవలం గాలి మాత్రమె 
ఆహారంగా తీసుకుంటున్నాడు. ఒక్కొక్కప్పుడు దట్టమైన 
అడవి ప్రదేశంలో బ్రాహ్మణులతో కలిసి సంచారం 
చేస్తూంటాడు” అని అంటూండగానే దూరాన విదురుడు 
కనిపించాడు. తలంతా జడలు కట్టిపోయి బాగా శుష్మించి 
కనబడ్డాడు. 


అతిథుల రాక గమనించి విదురుడు తటాలున 
GASH ఆగి వెనుదిరిగి అడివిలోకి వెళ్ళిపోసాగాడు. 
ధర్మరాజు అతణ్ణి వెంబడిస్తూ “ఓ విదురా! నెను 
ధర్మరాజుని, 5 ఇష్టుణ్ణి” అంటూ పెద్దగా కేకేసి చెప్పాడు. 

అడవిలో ఒక ఏకాంతభూమిని చేరుకుని 
విదురుడు ఒక చెట్టును ఆనుకుని కదలక మెదలక 
నిలబడ్డాడు. ధర్మరాజువంక తేరిపారజూస్తూ 
చేష్టారహితుడై యోగసమాధి మగ్చుడై నిలబడే ఉన్నాడు. 
అంతే, తన యోగశక్తితో ఆయన ధర్మరాజు దేహంలో 


Pig 


పూర్తిగా ప్రవేశించాడు. ఆతని ఊపిరిలో ఊపిరిగా, 
ఇంద్రియాల్లో ఇంద్రియాలుగా కలిసిపోయాడు. కాని తన 
దేహం మాత్రం చెట్టుకి చేరగిలబడి, కళ్ళార్పకుండా 
చూస్తూనే ఉండిపోయింది. ధర్మరాజు ఆయన ప్రాణాలు 
దేహాన్ని విడిచివెళ్ళిపోయినట్లు గ్రహించాడు. అదే 
సమయంలో తనలో ఏదో అజ్ఞాతశక్తి ప్రవేశించినట్లు 
మానసికంగాను, నైతికంగానుకూడ బలాన్ని పొందినట్లు 
అనుభూతిచెందాడు. 


ఈ సంగతి 
ఆశ్చర్యచకితులయ్యారు. 


సంతోషించాడు. 


విన్న ప్రతిఒక్కరూ 


ధృతరాష్రుడెంతో 


చె 
మ్రుతజేరుల నాక్షాత్యారం 


పాండవులు అడవిలో ఉన్నప్పుడు వ్యాసుడు 
వారున్న చోటికి వచ్చాడు. ధృతరాషుని చూసి జాలిపడి, 
సానుభూతితో ఆ రోజు రాత్రి తన కొడుకులు, సోదరులు, 
బంధుమిత్రులు, పూర్వీకులు నిద్రనుంచి లేచినట్లుగా 
కనబడేటట్లు అతడికి ఒక వరం అనుగ్రహించాడు. 
అందుకు ధృతరాష్ట్రుడు, మిగతావారంతా కూడ తమ 
బంధుమిత్రులందరూ కనబడతారని ఎంతగానో 


సంతోషపడ్డారు. రాత్రి కాగానే వారంతా వ్యాసుని 
సమీపించారు. 


న 


మహర్షి భాగీరథీ పవిత్ర జలాల్లో స్నానం 
చేసి మృతవీరులందరినీ పిలిచాడు. అప్పుడా నీళ్ళల్లోంచి 
విపరీతమైన కోలాహలం వినవచ్చింది. రణరంగంలో 
కదంతొక్కే సైన్యాలు, కురుపాండవులు ఇంకా తమ 
తమ సైనికదళాలతో భీష్మద్రోణులు, మిగిలిన దళాలు, 
దళాధిపతులు, రాజులు, సామంతులు వేలాదిగా 
గంగాజలాల్లోంచి ప్రత్యక్షమయ్యారు. _కౌరవసైన్యం, 
సైన్యాధ్యక్షులు, మహాయోధులైన దుర్యోధనుడు, SHH, 
శకుని, దుశ్శాసనుడు మొదలైన వారంతాకూడ 
దివ్యాంబరధారులై ఉన్నారు. 


ధృతరాష్ట్రుని అంతిమ గడియలు 29 
Lents exe) 


ఈ దృశ్యం చూసిన ధృతరాషుడి సంతోషం 
చెప్పనలవి కాదు. ఆ ఆనందానికి మేర లేదు. అదేవిధంగా 
SHH, అభిమన్యుడు కనబడినప్పుడు 
ధర్మరాజాదులుకూడ సంతోషించారు. తన బిడ్డల్ని 
చూసుకున్నప్పుడు తల్లిగా ద్రౌపది పొందిన ఆనందానికి 
హద్దుల్లేవు. వారిని చూస్తూన్నప్పుడెవ్వరికీ దుఃఖంగానీ, 
భయంగానీ, అనుమానంగానీ కలగనే లేదు. ఆ రాత్రంతా 
వారు ఆత్మీయులతో మహదానందంగా గడిపారు. 
తెల్లవారుజాముకి వ్యాసుడు ఆ సమస్తయోధుల్ని, 
యుద్ధవీరుల్ని, సేనాసమూహాన్ని కన్నుమూసి తెరిచేలోపల 
అదృశ్యం చేశాడు. కొన్నిరోజులు గడిచిన తరువాత 
పాండవులు బరువెక్కిన హృదయాలతో హస్తినాపురానికి 
తిరిగివచ్చారు. 


4 
బతరాటుని అంతిమ గడెయలు 


మూడేళ్ళు గడిచిన తర్వాత ఒకనాడు 
నారదుడు యుధిష్టిరుని రాజసభకు విచ్చేశాడు. 
యుధిష్టిరుడు మహర్షిని ఎంతో ఆదరపూర్వకంగా 
ఆహ్వానించాడు. కొంతసేపటి తరువాత నారదుడు 
రాజుతో ఇలా చెప్పాడు: “యుధిష్టిరా! ఒక 
శోకసమాచారాన్ని వినేందుకు నీ మనస్సును దృఢం 
చేసుకోవాలి సుమా. ఒకనాడు మీ పెత్తండ్రి QELS, 
గాంధారీ ఇంకా కుంతీ నదినుంచి ఆశమ ప్రదేశానికి 
తిరిగి వెడుతూన్నారట. వారి వెంట సంజయుడుకూడ 
ఉండి దారి చూపుతున్నాడట. ఆ సమయంలో అడవిలో 
భయంకరంగా దావాగ్ని రగిలి త్వరత్వరగా అంతటా 
అలుముకుంది. చెట్టుచేమలు, జంతుజాలాలన్నీ కాలి 
బూడిదైపోతున్నాయి. ధృతరాష్రుడు కఠోర ఉపవాసదీక్షతో 
బలహీనంగా ఉన్నందు వల్ల పరిగెత్తలేకపోయాడు. 
సంజయుడితో, “సంజయా! నువ్వెళ్ళిపో... నిన్ను నువ్వు 
కాపాడుకో. మేము ఈ అగ్నికి ఆహుతైపోయినా 
ఫర్వాలేదు. స్వర్గాన్ని చేరుతాము” అన్నాడట. సంజయుడు 


వారిని వదిలి వెళ్ళిపోయేందుకు సమ్మతించకపోయినా, 
ధృతరాష్రుడు బలవంత పెట్టి పంపించేశాడు. ఆ తరువాత 
ధృతరాష్రుడు, గాంధారీ, కుంతీ తూర్పుదిక్సుకు తిరిగి 
నేలమీద కూర్చుని కళ్ళుమూసుకున్నారట. మనస్సంతా 
దేవుడిపై లగ్నంచేసి కొయ్యదుంగల్లా కదలక మెదలక 
ఉన్నారు. తర్వాత ఆ దావానలం వారిని దగ్ధం 
చేసేసింది. గంగ ఒడ్డున సంజయుడు నాకు కనబడి 
జరిగిన ఈ సంగతంతా చెప్పి, తాను తపశ్చర్యలు 
కొనసాగించేందుకని హిమాలయాలకు వెళ్ళిపోయాడు.” 

ఆ విషయం విన్న ధర్మజుడు మూర్చిల్లాడు. అతడి 
తమ్ముళ్ళు తమను దిక్కులేనివారిగా భావించి పిల్లల్లా 
విలపించారు. నారదుడెంతగానో వారిని ఓదార్చేందుకు 
ప్రయత్నించాడు. 
తట్టుకోగల DS REO కలిగించాలని ప్రయత్నించాడు. 


మౌసల పర్వం 


కృమ్లుని అవళందర సమంప్తై 


వ్యాసుడొచ్చి వారికి దుఃఖాన్ని 


ధర్మరాజు రాజ్యపాలన ప్రారంభించి ముఫ్ఫై ఆరు 
సంవత్సరాలైంది. ముప్పై ఆరోయేట ఒకనాడు కృష్ణ 
వంశీయులైన యదువీరులు, విశ్వామిత్ర కణ్వ నారద 
మహర్షులు ద్వారకానగరంలో అడుగు పెడుతూండగా 
చూసి, సాంబుడికి స్త్రీ వేషం వేసి తెచ్చి, ఆ మహర్షుల్ని, 
“ఈమె సుప్రసిద్ధుడైన బభ్రుడి భార్య, గర్భవతి. ఈమెకి 
పుట్టబోయే బిడ్డ మగా? ఆడా?” అని అడిగారు. 

మహర్షులు ఆ స్త్రీని చూసి మోసపోక ఆగ్రహంతో 
“ఈమె” అని మీరు HB) 'ఇతడి”కి ఓ ఇనపముసలం 
పుడుతుంది. ఆ ఇనప ముసలమే వృష్టికుల సమూల 
నాశనానికి కారణమవుతుంది. 
మాత్రం తప్పించుకుంటారు. బలరాముడు సాగరంలో 
జలసమాధి అవుతాడు. కృష్ణుడు జర అనే వేటగాడి చేతిలో 
మృతుడవుతాడు” అని సమాధానం చెప్పారు. 


కృష్ణబలరాములు 


క 
4 
ర wl 
/ 
ray : 
_ 
Bs 
¥ ) 
#3 
3) 
yb | Gx 
” 


తరువాత సాంబుడి 
కడుపున ముసలం (ఇనపరోకలి) 
పుట్టింది. అప్పుడు యాదవ ప్రభువైన 
ఉగ్రసేన మహారాజు ఆ రోకలిని 
అరగదీయించి ఆ రజనును 
సముద్రంలో కలపమని ఆజ్ఞాపించాడు. 


అలా చేసిన తరువాత మునుల శాపాన్ని 
తప్పించుకొన్నాము అని వారు 
అనుకొన్నారు. 


కాని విధి నిర్ణయం 
ప్రకారం ఒక 


రోజు 


యాదవులంతా 
ప్రభానతీర్థమనే 
చోటికి వెళ్ళడం 
జరిగింది. అక్కడ 
వారు శివుని 
అర్చించారు. ఆ 
తరువాత ఉల్లాసంగా విందు 
భోజనాలు చేసి, గడచిన 
విషయాల్ని గత సంఘటనల్ని 
ముచ్చటించుకోవడంలో నిమగ్నులై 
ఉన్నారు. అంతలో సాత్యకి, కృతవర్మల మధ్య 

~ వివాదం ప్రారంభమైంది. ఇతరులూ వారి 
గ > తగాదాలో పాలుపంచుకున్నారు. కృతవర్మని సాత్యకి 
చంపేశాడు. చేతిలో ఆయుధాలు లేనివారంతా 

లి ఆ సముద్ర తీరాన మొల్చిన రెల్లును 

~ ప్రీక్రి కొట్టుకోవడం 


~~ న్న a. మొదలుపెట్టారు. ఆ 
: టి 
_ — మ గా 


వ! న్ని = »~ 


— 


రెల్లు 


~ 


జ్యా 


cl 


కృష్ణుని అవతార సమాప్తి 31 
ena eng) 


ఇనపముసలం రజను నుంచి మొలుచుకొచ్చిందే. 


సాత్యకికూడ చంపబడటం కృష్ణుడు చూశాడు. 
తానూ పిడికెడు దర్భలు (Hod ఆ కొట్టుకునే వారిపై 
విసిరాడు. కృష్ణుడు విసిరిన దర్భపోచలన్నీ 
భయంకరమైన ఆయుధాలుగా మారి, పోరాడుతున్న 
వారందర్చీ క్షణంలో అంతం చేశాయి. ఆ సమయాన 
బలరాముడు ఆ Saas లేడు. కృష్ణుడతణ్ణి 
వెతుక్కుంటూ బయలుదేరాడు. బలరాముడు 
సముద్రతీరాన కూర్చుని ఉన్నాడు. అతడికి ఈ జరిగిన 
సంఘటనలేవీ తెలియవు. అతడు అలసి సొలసిన 
దేహాన్నిక _ విడిచిపెట్టాలనే నిర్ణయం తీసుకుని 
యోగసమాధిలో లీనమైవున్నాడు. అప్పుడతని నోటి నుండి 
ఒక బ్రహ్మాండమైన ఎర్రటికళ్ళు, వేయి తలలున్న శేషనాగు 
వెలువడింది. ఆ మహానాగం సాగరంవైపు పోతూ ఉండగా 
సముద్రుడు సగౌరవంగా ఆహ్వానిస్తూ మున్ముందుకు 
ఉరకలు వేసుకుంటూ వచ్చాడు. ఆ విధంగా బలరాముడు 
ఈ లోకంనుంచి నిష్క్రమించాడు. అతడు ఆదిశేషుని 
అవతారం గదా మరి! 

ఈ దృశ్యం చూసిన తదుపరి కృష్ణుడు 
కొంతకాలం ఆ అరణ్యంలోనే సంచరిస్తూ , తరువాత 
ఒకచోట శయనించి మనస్సును యోగస్టితిలో లయం 
చేశాడు. అప్పుడక్కడికో వేటగాడొచ్చాడు. అతడి పేరు 
జర. ఆ త్రోవనే వెళుతూన్నవాడు కాస్త కృష్ణుని చూసి 
పొరబాటున లేడి అనుకుని బాణం వేసి కొట్టగా. అది 
వచ్చి కృష్ణుడి కాలిమడమలో (గుచ్చుకుంది. 

అప్పుడు జర కృష్ణుని సమీపించి ఆ రూపం 
చూసి ఆశ్చర్యచకితుడైనాడు. బహుభుజాలు కలిగి, 
కాషాయాంబరాలు ధరించి, యోగసమాధిలో ఉన్న కృష్ణుడి 
పాదాలపైబడి, క్షమాపణ వేడుకున్నాడు. కృష్ణుడు 
మాత్రం అప్పటికే వైకుంఠాన్ని అలంకరించాడు. దేవ 
గణమంతా స్వాగతగీతాలు _పలుకుతూండగా 
ఇంద్రుడాతనికి ఎదురేగి స్వాగతం పలికాడు. 


82 బాలల మహాభారతము 
Cras eng) 


మహాోప్రీస్తానికీ పర్వం 
as చ్‌ 
ఎెంందవ్వ్తుల స్వర్గారోహుణం 

వృష్టికుల వినాశాన్ని గురించిన వివరాలన్నీ విన్న 
తరువాత ధర్మరాజు, ఇక ఈ లోకాన్ని పరిత్యజించి 
స్వర్గలోకానికి పయనించాలని నిర్ణయించుకున్నాడు. 
భీమార్జున నకుల సహదేవులు ధర్మరాజుని 
అనుసరించారు. వారు చెట్టు బెరళ్ళను, జింక చర్మాన్ని 
ధరించారు. దృఢమైన దీక్షతో సర్వసంగపరిత్యాగులై ఏన్నో 
ప్రదేశాల్ని నదుల్ని, సముద్రాల్ని దాటుతూ ప్రయాణం 
సాగించారు. 

ధర్మరాజు వారికి మార్గదర్శకుడు. ఆయన్ను 
అనుసరిస్తూ నలుగురు 
తమ్ముళ్ళు, ఆ వెనుక 
ద్రౌపదీను. 


Piel! 


వారందరితోపాటు వేటకుక్క ఒకటి వెంట నడిచింది. 


ఆ విధంగా వారు ఎన్నో (ప్రదేశాలు 
దాటుకుంటూ ఉత్తరదిశగా సుదీర్షపయాణం సాగిస్తూ 
వెళ్ళీ మహోన్నతమైన హిమాలయపర్వతాన్ని 
చేరుకున్నారు. దాన్ని దాటిన తరువాత సమున్నత 
మేరుపర్వతాన్ని సమీపించారు. వారు పొందిన 
మహత్తరమైన యోగశక్తి ప్రేరణతో వారా మేరువును 
ఎక్కసాగారు. ఆ పర్వతం మీద నడుస్తూండగా ద్రౌపది 
కాలు జారి పడిపోయి మరణించింది. భీముడప్పుడు 
దిగ్రాంతుడై, “ఆమె నిష్కళంక 
సంభవించడమేమిటి ?” అంటూ ధర్మజుని ప్రశ్నించాడు. 


గదా! ఇలా 


పాండవుల స్వర్గారోహణం 33 
gas OC exes) 


అందుకు ధర్మరాజు, “మనమందరం ఆమెను 
సరిసమానంగా (పేమించాం కాని, ఆమెకు మాత్రం 
అర్జునుడంటే మక్కువ ఎక్కువ. ఆమెకున్న పక్షపాతానికి 
ఫలితమే ఈనాడు ఆమె పొందాల్సి వచ్చింది” అని 
సమాధానమిచ్చాడు. మరికొంత దూరం ముందుకి 
వెళ్ళగానే సహదేవుడు చనిపోయాడు. అప్పుడు ధర్మరాజు, 
“సహదేవుడికి తెలివితేటల్లో తనని మించిన వారెవ్వరూ 
లేరని ఒక అహం ఉంది. అదే అతని పతనానికి కారణం” 
అన్నాడు. తరువాత నకులుడు నేలకొరిగాడు. “అతడు 
వివేకవంతుడు, సత్యవంతుడే కాని, లోకంలో తనంత 
అందగాడు లేడనే ధీమాగలవాడు” అన్నాడు ధర్మరాజు. 
తరువాత అర్జునుని వంతు వచ్చింది. అప్పుడు ధర్మరాజు 
భీముడితో, “శత్రువులందర్నీ ఒక Card 
హతమార్చేస్తానన్నాడు. గర్వించదగ్గ వీరుడే కాని తన 


మాట నిలుపుకొన్నాడా? ఎప్పుడూ సాటి 


పైకి పోతూండగా భీముడు పడిపోయాడు. పోతూపోతూ, 


“అయ్యో, అన్నా! నా ప్రాణమంతా నీ మీదనే 
పెట్టుకున్నా.. నాకీ గతి ఏమిటి?” అంటూ 
పొలికేక పెట్లాడు 


“నీవో పెద్ద బడాయికోరువి, తిండిపోతువీను. 
నువ్వు తినేటప్పుడెన్నడూ ఇతరుల ఆకలి గురించి 
పట్టించుకోలేదే! అందుకే పడిపోయావు” అన్నాడు. 

ధర్మరాజు కొండపైకి ఎక్కుతున్నాడు. ఇప్పుడిక 
అతడి వెంట అతజ్ఞనుసరించి వస్తూన్నది ఆ కుక్క ఒక్కటే. 
అంతలో అకస్మాత్తుగా నింగినేల దద్దరిల్లిపోయేటట్లు 
పెద్ద ధ్వని వినవచ్చింది. ఇంద్రుడు రథం దిగి వచ్చి, 
ధర్మరాజుని రథం ఎక్నమని ఆహా; నించాడు. కాన్సి 
ధర్మరాజ తన ఏ తమ్మక్ళు, ద్రౌపది ల న తాను మా కం: 


విలుగాళ్ళను కించపరచేవాడు. అందుకనే జ. 


ఈ అవసానం” అని చెప్పుకుంటూ 
ధర్మజ భీములు మేరుపర్వతం 


కశక రక. “అయితే ఈ కుక్కకూడ నా వెంట 


| రావాల్సిందే. ఇంతదూరం నా వెంటే వచ్చింది. తోడుగా 


నడిచింది. కనుక దాన్నికూడ రానియ్యండి” అని 
అడిగాడు. 3 3 

ఇంద్రుడా మాట విని, స. yi: 
కుక్కలుండేందుకు వసతులేవీ లేవు. అందువల్ల ఈ కుక్క 
సంగతి మర్చిపో. నువ్వు మాత్రం నా వెంట రా” అన. 


“నా మీద భక్తివిశ్వాసాలతో నన్ననుసరించి 


వచ్చిన ప్రాణిని విడిచిపెట్టి నేను మాత్రం. 
మను. స్వర్గంగానీ, మరేదైనాకానీ నేనీ కు 


34 బాలల మహాభారతము 
ena eng) 


x Seen £38 
స్వర్గారోహణ వీర్యం 
స్వర్లంలో యుధిష్టిరుడు 

యుధిష్టిరుని రథం మీద ఎక్కించుకుని 
ఇంద్రుడు, ధర్మదేవత స్వర్గం చేరుకున్నారు. 

స్వర్గంలో అడుగుపెడుతూనే యుధిష్టిరుడు, 
ఎంతో అందమైన సింహాసనం మీద ఠీవిగా కూర్చున్న 
దుర్యోధనుని చూశాడు. యుధిష్టిరుడి మనస్సంతా 
వికలమైపోయింది. అక్కడున్న దేవతలతో, “చూడంది... 
ఇతడి మొహం చూడటం నాకెంత మాత్రం ఇష్టంలేదు. 
ముందు నా సోదరులున్న చోటికి నన్ను తీసుకుపోండి” 
అన్నాడు. 

దేవతలాయన్ను మరికొంత ముందుకు 
తీసుకువెళ్ళారు. మధ్యలో ఒక మురికిగా ఉన్న ప్రదేశాన్ని 
దాటివెళ్ళాలి. అది అచ్చంగా కురుక్షేత్ర రణరంగంలాగే 
ఉంది. ఎక్కడ చూసినా మృతదేహాలు, క్రిమికీటకాదులతో 
అంతటా భయంకరంగానూ, కాలుష్యపూరిత 
విషవాయువులతోనూ నిండివుంది. అంతలో 
యుధిష్టిరుడికి వ్యక్తులు కనబడకుండానే గొంతులు 
వినవచ్చాయి. “ఓ యుధిష్టిరా! నువ్వు మమ్మల్ని ఇక్కడ 
వదిలేసి వెళ్ళొద్దు. నువ్వు ఎదుట ఉంటే మాకెంతో 
ఉపశమనంగా ఉంది సుమా!” యుధిష్టిరుడు ఆ కంఠ 
స్వరాల్ని ఇట్టే గుర్తుపట్టాడు. అవి... కర్ణుడు, భీముడు, 
ద్రౌపది మిగతా వారివీను. అప్పుడిక యుధిష్టిరుడికి 
పట్టరానంత కోపోద్రేకం కలిగింది. అంతే దేవతల మీద 
ఒక్కపెట్టున wher భగ్గుమంటూ విరుచుకుపడ్డాడు. 

“ఏమిటి మీ స్వర్గ్షనియమాలు? పాపాలు చేసిన 
పాపిష్టి దుర్యోధనుడేమో అందమైన భవనంలో 
కూర్చోవడం, నా సోదరులు ఈ మురికికూపంలోపడి 
కొట్టుకోవడమూనా? వీరితోబాటు నేనిక్కడే 
ఉంటానన్నానని పోయి మీ ప్రభువు ఇంద్రుడితో చెప్పండి” 


seal 


అని ఉరిమాడు. ఆ తరువాత కొంతసేపటికి ఇంద్రుడు 
దేవతాసమేతుడై యుధిష్టిరుడి ఎదుట నిలిచాడు. ఇంద్రుడు 
రాగానే ఆ మురుగుడు వాసనంతా పోయి. సువాసనలు 
వ్యాపించాయి. చల్లని గాలి వీచసాగింది. 

ఇంద్రుడు ధర్మరాజునితో “స్వల్ప పుణ్యం చేసిన 
వ్యక్తి మొదట స్వర్ణ సౌఖ్యాలు అనుభవించి అనంతరం 
నిరంతర నరక యాతనలు అనుభవిస్తాడు. విశేషంగా 
సత్కార్యాలను చేసిన వాడు మొదట కేశాలను అనుభవించి 
తరువాత అనంత స్వర్గలోక సౌఖ్యాలను అనుభవిస్తాడు. 
నీ వారందరూ నరకంలో క్లేశాలను అనుభవించేశారు. 
కాబట్టి ఇప్పుడిక నీ సోదరులతోబాటు నీవు స్వర్గ సౌఖ్యాన్ని 
పొందుతూ ఆనందంగా ఉండవచ్చు” అన్నాడు. 

యుధిష్టిరుడు కృష్ణపరమాత్ముని కూడ 
దర్శించాడు. ఇక తన తమ్ముళ్ళు, ద్రౌపదితో కలిసి 
దివ్యసుఖాలను పొందుతూ స్వర్గంలో హాయిగా ఉన్నాడు. 

దివ్యత్వం సంతరించుకొన్న వ్యక్తుల్ని గురించి 
ఒళ్ళు గగుర్పొడిచే ఉపకథలతో ధర్మానికే జయమని, 
పేరాశ ద్వేషం, హింస, పతనానికే దారి తీస్తాయనీ, 
తమ అల్పబుద్ధిని జయించడమే నిజమైన విజయమనీ 
ఈ ఇతిహాసం మనకు బోధిస్తూంది. 


